Telugu Classics - Popular Edition Series 
వికవూర చరితము 
నో "ల | 


జక్క నక 


సంపాదకుడు: 
డాకర్‌ పలా దురయ్య, ఎం. ఎ., పిహెచ్‌.డి. 
[ఓ య (౧ 





(ప్ర చుర ణః: 
ఆఅంధృ్యపదళ్‌ సాహిత్య అకాడమీ 


'కళాభవనం + హైద వావాదు త్త 


(వథమ ము[దణ వ. 
4000 (పతులు 
జనవరి, 1968 





మూల్యము: 
రు. 2-00 


ము దణ ణః 
నాట్యకళ అ హైదశాచాదు . 


ii 
[పాళ_న్యమును గూర్చి వివరించు సుమారు &0 “పేజీల పీఠికను చేర్చ 
వలెనని నిశ్చయించనై_ నడి, (పతి నంపుటము వెల ఒక రూపాయి 
మాతమే. ఈ విధముగా యీ సంపుటాలవ్నిటిని సుమారు 5 సంవ 
త్సరముల కాలములో ముదించి | పకటించవలెనని అకాడమీ కార్య 
వర్గము తీర్మానించినది, 


మేము కోరినంత నే ఈ సంపుటము సిద్దముచేయు బాధ్యతను 
స్వీకరించి, నిర్ణయించిన గడువులోపల (వాత (పతిని మా కార్యా 
లయానికి అంద జేసిన డా.! పల్లా దుర్గయ్యగారికి అకాడమీ పతాన 
కృతజ్ఞతలు, 


వెన చేర్కొ.నిథ క0 సంపుటాల (వాత (పతులను సిద్దము 
చేసి ముదించుటకు, అవసరమైన తబ్బును పూర్తిగా అకాడమీకి 
యిచ్చుటకు కేం దరాష్ట) (పభుశ్వాలు వాగ్దానము గావించి 
యిందులో కొంత డబ్బును విడుదలకూడ చేసినవి. ఇందుకు అకా 
డమీపజాన కేం|ధ రాష్ట్ర (పభుత్వాలకు ధన్యవాదాలు, అనుకొనిన 
వ్యవధిలో నంపుటాలను సిద్ధముచేసి, ఆం|ధపాఠకలోనికి అంద 
జేయుట జరుగగలదని విశ్వసించుచున్నాము. 


హైదరా బాదు, } దేవులపల్లి రామానుజరావు, 
81-1-1968. కార్యదర్శి 


విషయసూచిక 


[పథ మా శా నము 

ద్వితీయా శ్వానము 

తృతీయా శ్వానము 

చతురా శ్వాసము 
® 

పంచ మాశ్యాసము 


వఫ్రూశ్యానము 
© 


45 
98 
117 
168 
204 
289 


266 


మి కమార గ్రా చరితము 


పీఠిక 


(ప్రాచీనాంధ్ర మవోకావ్యములలో వి[కమార్క చరితము లెక్కింవం 
దగినది. విక్రమార్క మవోరాజు జీవితమును వర్ణించు కావ్య మిది యని దిని 
పేరే తెలువుచున్నది. “చరిత నామముతో రచింపంబడిన కావ్యములు దీనికి 
ముందు వెనుక లందును (వాయఃంబడు చుండినవి. పండి తా రాధ్య చరితము, దళ 
కుమార చరితము మజియు6 గేయూరబావు చరి|త్రములు దీనికి. బూర్వ రచ 
నలు, మను, వనుచరి[తాదు అనంతర కృతులు. పండితా రాధ్య చరితము శైవ 
మత |పచారకు(డును, గురుస్థానీయుండు నయిన మల్లి కార్జున వండితారాధ్యుని 
జీవిత విశేషములను వర్ణించు ద్విపదకృతి. ఇట్టి వానిలో నిది మొదటిది. దళకుమార 
చరితము దండి సంస్కృత గద్య కావ్యమునకు/ బద్యానువాదము. ఇది బహు 
నాయక మగు కల్పిత కథానంపుటి. ఇట్టి వానిలో నిది యాద్యము. కేయూర 
జాహు చరిత్రము నంస్కృత నాటికకు. బద్యానుక్చతి ఐనను నిందు నీతికథ లనే 
కము [కొత్తగా కవిచేం జేర్ప-బడినవి. ఇట్టి వానిలో నిదియే మొదటిది, తుదిది 
గూడ. తరువాతి కవులును సంస్కృత నాటక ముల ననువదించినను వారు తమ 
కావ్యములయం దిట్లు నూత్న కథలను శేర్చరయిరి. ఈ వి[కమార్క చరిత్ర 
నాయకుడు లోకొ త్తర గుణసంవన్ను( డగు విక్రమార్క మవోరాజు. ఇతండు 
చారిత్రక పురుషుడే కాని, అతిలోక మహిమోపేతు(డు. ఈయన సావాసౌచార్య 
వరా[కమాది గుణస్ఫోరకము లగు కథ ల నేకము లిందు వర్శితములు. ఇట్టి వానిలో 
నిది యే మొదటిది. 


దళకుమార చరితాదు లాం|ధ సాహిత్యమున గ థాకావ్యములుగా. 
బరిగణింప( బడుచున్నవి. దశకుమార చరితము నందలి కథలు విడివిడిగా. బదుగు 
రకు సంబంధించిన వగుటయే కాక పరస్పర నంబంధ మంతగా లేనివి. కేయూర 
బాహు చరితము నందలి కథలు పై నుండి (ప్రత్యేకముగా జేర్పంబడి (పథాన 
కథతోం గాని, కథానాయకునితో6 గాని బొత్తిగా సంబంధము లేనివి. వీనిని 
తొలగించినచో కావ్యము మజింత రనవంత మగునేశకాని, దాని కెట్టి న్యూనతయు 
వాటిల్లదు. ఈ విక్రమార్క. చరితము నందలి నమన్త కథలును నతనితేం 
(బత్యత సంబంధము కలవి. ఇందుండి కొన్నిటిని తొలంగించితి మేని నాయకుని 
యు_త్తమ గుణములకు6 గొంత న్యూనత నాపాదించిన వారమగుదుము. ఇది యీ 
కావ్య వైలతణ్యము. 


2 


వర్ణ నాబాహుళ్యము చేత. గుమారనంభవ, నృసింహ పురాణములును, 
పౌఢశైలీ విన్యాసము చేతను శబ్దార్యాలంకార బహుళ వర్ణ నా చమత్కారము 
చేత నుత్తర వారివంశమును; ఏకైక రాజ నాయకత్వ శృంగార రన ప్రాధానగముల 

లః 

వేత, కయూరభాహు చరి|తమును [బబంధలతణ విలసితములు. ఈ వి కమార్క 
చరిత్ర మన్ననో ఉపర్యు క్త సమస్త గుణలథడిత మై (ప్రబంధళశయ్యా (గధితమయిన 
| వబంధ సామ్యకృృతి. మనుచరి కాది (ప్రబంధకావ్య రచనకు మార్గ దర్భకము లైన 
పూర రి క్కటిం 
పూర్వ కావ్యములలో విక్రమార్క. చరిత్ర మొక్కటి అట్టి [వబంధ కవులకు 
మార్గ దర్శకు లయిన పూర్వ కవులలో పతద్వికమార్క చరిత కర్తయగు జక్కన 
కవియు నొక్కండు. 


కవికుల గో తాదులు 


జక్కన నియోగి _కావ్మాణు (డు. ఇతని తండి అన్నయామాత్యు (డు, తలి 
అక్కమాంట. తాత పెద్దయామాత్యు (డు. స్వవిషయమున నీ కవికృత్యవతారికలో 
నింతకు మించి విశేషము ెవ్వియు. చెలువలేదు. విక్రమార్క చరి[త్ర క తిభ_ర్డ 
యగు సీద్ధనమంత్రి కులగో(తాదుల నుగ్గడించెనే కాని, తన కుల మె యో, 
గో (త మెద్ది యో, నూత మెద్ది యో సుతరాము నూచింపలేదు. జక్కనయి టి పేరు 
“-పీరఠరంరాజు' వారని, శ్రీ శేకుమళ్ళ అచ్యుత రావుగారు (వానికి కాని, చాని 
కాధారమును జూపరయిరి. అది మొదలు కొందలు పేరంరాజు జక్కన యని 
[వాయుచున్నారు. ఇది యెంతవఅజకు నిజమో విచార్యము. ఇశ్తే వెద్దన తాత, 
తిరుకాక చోడునిచే నన్మానితు( డని జక్కన చెప్పిన చానినింబట్టి జక్కన కూడా 
నెల్లూరి పురవానుండని యూహింప వచ్చునని అచ్యుత రావుగారు (వాసిరి. కాని 
జక్కన తాత కూడా నెల్లూరు వా స్హవ్యు(డో, కాండో, నిజము మనకు.( దెలియదు. 


పండితకవి వంశము 


జక)_న విదగతు-వి. విదంత౫ూవి వంకీయుండు. ఈ కవి తాతను గూడ ఈ 
గీ చలే రా ప్రళట్రా చి 
కింది వివరములు అవతారిక (ఆ. 1-20)లే6 చెలువం బడినవి. 

క్షే | 


జక్కన తాత పెద్దయామాత్యు6డు. గొప్ప పండితుండు, కవి. నంస్క్బృత 
| పాక్ళత శార్య నేన్యాది బవుభాషా కోవిదుడు. ఘటికామ్మాత కాలములో 
బయి భాషలలో “ళతకము'” జెవ్వంగలవాండు. |పవాసన, భాణాదిరూపకములు; 
చక్ర. చతుర్భద, చతురుత్తరాధిక తుద |పబంఢములు రచించు నేర్పరి. నకల 
రనములలో వర్ష నలు చేయు సమర్థుండు. ఏకనంధా. ద్వినంధా, (తిన:ంధా (గవాణ 
పద్ధతిని పద్యములను వినినంత నే ధారణచేసి తిరిగి వినిపించు శ క్తిగలవాండు. 
అన్ని విధముల అవధానముల యి.వువ. నితరులను మించి యవధానము లొన 


3 


రించు దకుండు. వృ త్తకందము, కందవృ త్తము, చతువ్కందము మున్నగు గర్భ 
శావ్యవర్గ నిర్మాణ కుళలు.6డు: ఆంధమునందు. [బబంధములు [కొత్తలు పుట్టి ంచు 
కొని (నూత్న కథలను గల్పించుకొని) లిఖంచు (నతిభావంతుండు. అతరచ్యుతక, 
మా[తాచ్యుతక, బంధచ్చుతకములును, నామగోవ్య, [కియాగోప్య, భావగోప్య 
ములుగా పద్యములు చెప్పుట యందును, మజియు నభలయందు( బద్యంబు గీతి 
కార్భ టిం జదువుట యందును చతురుడు. ఎల్లి విద్యల నెణి(గిన కం. ఇతడు 
నెల్లూరి తిరుకాళవిభుని ( నెల్లూరి మనుమసిద్ది తండికిని. గుమారునకు. గూడ 
నీ పేరుగలదు) సభలో తన సాహిత్య పటిమను (బదర్శించి కీ ర్హిపా్యాతు. డయ్యెను. 
ఇట్టి తాతకు దగిన మనుమ(డు మన జక్క-నకవి. 


జక్కనకుం బూర్వపు నష్ట ప్రబంధ ములు 


వె వివరములను బట్టి జక్కనకు సుమారు 50 సం॥ పూర్వమే ఆంధ 
భాషలో, ఆశు, బంధ, గర్భ, చిత్ర కవిత్వములును, అవధాన (కవితా) విధాన 
ములును, మజియు. (బ్రఖ్యాత, మి[ళమ, కల్పితేతి వృ త్త్మపబంధ రచనమును 
[(బచారమున నుండినట్లు తెలియవచ్చు చున్నది. జక్కన కూడ అవధాన కవితణము 
చేయువా. డని కొందణ అభిిపాయము. తన తాత అవదాన కవిత్వ నిపుణుండని 
చెప్పెనే కాని, న్వవిషయమున అక్షైక్కడను జక్కన చెప్పలేదు. 


ఇది చాలవజకు వాస్తవమే యని తోంచును. పలన6 [బబంధ కవులలో. 
జెద్దన హరిక థాసారము మున్నగు |పబంధేతర (గంథములను గూడ రచించినళ్లే 
పురాణయుశ కవులును ఆ పురాణాదులు మాత మే కాక, [పబంధములను గూడ 
రచింపుచు వచ్చిరని యూహించుటకు6 (బబలాధారములు కలవు. 


లవణ (గంథము లయం దుదావాతము లయిన పరిమిత పద్యముల వలనను 
సాహిత్య చర్మితల మూలమునను, నన్నయభట్టు రాఘవాభ్యుదయ, ఇం|దవిజ 
యము pe రెండు (ప్రబంధములను, తిక్కన “విజయ నేన" న్‌్‌ (బబంధమును, 
ఎల్జిన “రామాయణి (పబంధమును Cc వల్మీక భవు వచోనె_ ఖరి రామాయణంబు 
నాంధ్ర [ప్రబంధంబు6 జేసే నని చెదలువాడ ఎక్తైా_పెగడ); నవ ముకక 
'కశావిలాని _చ్రైబంధమును, నాచన సోముడు 'వనంతవిలాన [వబంధముకు 
మజియు. జిమ్మపూడి యమ రేళశ్వరుండు “వ్మికమ సేన' |వబంధమును రచించినట్లు 
ఆలియవచ్చు చున్నది. కాని, యివి యన్నియు కాలవై పరీత్యము చే నష్ట ములయి 
మనకు లభింపక పోయినవి. ఈ [గంథములే యుపలబ్ధి శు యుండినచో 16న 
శతాబ్ల మున. (బబంధములు కొత్తగా బుట్టి నవను నూవా సాహిత్య చరిత 
కారులకు గలుగకుండెడిదిం 


, 


4 


తాతయగు పెద్ద నామాత్యుని బహువిధ కావ్యకరణ దతత నంతగా నుగ్గ 
డించిన జక్కన తత్కృత కావ్యనామ మొక్క టియేని బేర్చానకుండుటకు హేతువు. 
విచార్యము. జక్కన తండి క వియెనట్లు చెప్పలేదు. సరియైన రతుణ లేక పెద్దన 
కావ్య[వతులు జక్కన నాటికే లుప్తమయి కీర్తి మా్యతము మిగిలియుండె నేమో? 
విచార్యము. 


జక్కన కవిత్వ విశేషములు 


జక్కన విద్వత్కవి యని వెనుక దెలువంబ డెను. తండి పోలికలు గాక 
యితనికి ఆంతగారి పోలికలే వచ్చుట యదృవ్ల ము. వికమార్థ చరితము 
లు లా 
మొదట కృతిభర్త యీ కవిని. (గిందివిధమున. (బళంసించెను. 


“చక్షు న నీ వై_దువ్యుము 
చక్టన సీ కావ్యఠచన చాతుర్యంబుల్‌ 
చక్టన నీ వారై్వఖరి 
స యో Uy f 
చశక్ట్చన నీ వంళమహిమ జ!క్టన సుకవీ! (అ. 1-28) 


“స్వాభావిక నవకవితా 

(పాభవముల నుభయభావ.( |బౌఢిమం ఇెప్పన్‌ 
భూఃభువనంబున సరి లే 

రాభారతి నీవుందక్ర. నన్నయజక్టా ! (ఆ. 1_24) 


జశ్డన కవిత్వము జెప్పుట యందు ఛారతీ దేవితో సము6ండని కృతిభ ర్త 
(పస్తుతిచినను జక్టన తాను 'శారదాదయావి ధేయు"6 డయినట్టు ఆశ్వాసాంత 
గద వలో సవినయముగా దెలుపుకొనినాండు, ఈ గద్యల మొదట “(శ్రీమదఖిల 
కవిమి త' యను విశేషణమును వేసికొనెను. ఇది తిక్టనగారి “ఉభయకవిమి[త" 
బిరుదము వంటిది కావచ్చును. కుకవి నిరసన సందర్భమున నీ కవి యీ [కింది 
పదము కూడ (వానెను. 


“వతిపద్ధ్భము చోద ముగా. 
౬ ల 
గృతి( జెప్పిన నొవ్వు(గాక, కృతినొక పద్యం 
బతీ మూఢు6డై నం జిత 
(బతిపాదింపండె ఘుణాతర న్యాయమునన్‌ 2? (ఆ. 1-17) 
ఇతని పూర్వులలో నన్నెచోడుండు కూడ నిట్టి యభిప్రాయము కలవాండే. 


5 


'అశక్షజమై మవోర్థనివవాంబు సదుక్తులు మెచ్చ జూచినన్‌ 
[గుక్షిదమైన నత్త్యృతియ గుర్పగు6 గాకిలం జీకు లావుకం 
[దొక్షినయట్లు నోరంగొలందుల్‌ ఫురికొల్పంగ నందులోన నొ 
కక్ష (డు నక్ష నై నగృతియుం గృతియందురె? వాని మెత్తుకే !' 
TU Tee లి ఆలి 
(కుమా. సనం. ఆం 1.58) 


జక్షన తరువాత వారిలో ముఖ్యముగా. జేమకూర వేంకటకవి కూడ 
యీ మతమువాంజే. రఘునాధరాయ లతని కవిత్వము నిట్లు కొనియా జెను. 


“పతిపద్యము నందు జమ 
త్త్ర్చతి గలుగం "జెవు నేరు, వెళెడం బెళుకౌ 
కరన ది య 
కృతివింటి మపారముగా, 
తీతిలో నీమార్గ మెవరికికా రాదు నుమీ 1 
(విజ. విలా. ఆ. 1-50) 


ఈ కవులు కావ్యము నందలి “(వతిపద్యము" నందును “జమత్త్రృతి' గలుగు 
నట్టు కావ్యము రచింపవల నను అధి పాయము గలవారు. ఈ విషయమున 
వీరికి మత భేదము లేదు. 


“వతివద్యము చోద్యముగా' గృతిం జెప్పిన నొప్పీ నను జక్టనమాట 
కేవలము కుకవినిరసనై క వరిమితళ [ప్రయోజనము కలదికాదు. వి(క్రమాంర్హ 
చరిత్రము నతండు (పతిపద్య చమత్షృతిగా రచించి తన పంతము నిలుపుకొని 
నాడు. కావుననే జక్టన కవిత్వ మనిన సిద్ధ మంత్రికి (బీతి. ఈ విషయమును కవి 
యో (కింది షష్ట కాంత పద్యము చేత నూచించెను. 


“ఆశాంచానందనునకు 

ధిక్షృత సురరాజమం (తి ధీవిభవునకున్‌ 

దిక్లూలంకష క్రీ ర్రికి 

జశక్టనకవి కావ్యకరణ స|త్రియమతికిన్‌ .' (ఆ. 1-61) 


చేమకూర వెంకటకవి రఘునాథ భూపాలునిం గూర్చి పలికి నట్టు ఈ 
జక్క_నక వి గూడ - 


తారసపుప్టి యై. [బతిపదంబున జాతియు వా రయుకా జమ 
కారము నర్ధ గౌరవము. గల్గి ననేకకృతుల్‌ (ప్రవన్న గం 
ఖీరగతిన్‌,,.. 


6 


రచింపంగల కవినత్తము( డనియు, వి[కమార్క చరిత్రము నత డే 
రచించెననియు6 జప్పుట యతిశయో కి కాంజూలదు, 


పండితాభిపాగియములు 


ఇ6క నీ కవివరునిం గూర్చిన పండితాభిపాయము లొకటి రెండు దిగువ 
జూవ(బడును. 


1. “ఈ జక్కన లాకణికుండై న మంచికవి, ఈతని కవిత్వము నిర్దుష్టమై మనో 
వారముగా నుండును. ఈ విక్రమార్క చరితము నందలి కథలు నహిత 
మద్భుతములుగానే యుండును.” 

- వీరేశలింగం వంతులుగారు, క.చంథా. 1, 


2. “జక్య్థాన వి కమార్క చర్మితము అల్జ సాని పెద్ద నగారి పాండిత్యమును, 
ముక్కు తిమ్మన గారి లాలిత్య మును, రామరాజభూషణుని [పౌఢియుం 
బొరసి చెన్నారు చున్నదిం” 

[ వేదం వేంకటరాయశాస్త్రి గారు. శారదాంబికా [పథమకింకిణి 
అను విక్రమార్క చరితము దణ విమర్శనము. | 


8. “[పౌఢకవి మల్ళిన, మారన, జక్కన.... వీరు లాతణికులయిన గొప్ప 
కవులు, పీరు రచించిన (గంథములు తొర్గింటి కవుల (గంథముల వలె 
మిక్కిలి కొనియాడ దగినవిగా నుండును.” 


- బి సీతారామాచారుంలవారు, శర వీరిక. 


4. “జక్క_య కవిత్వము పౌఢ మైనది. వర్ష నాంశ ములు వెక్టులు గలవు. 
స్వాథావికములై న వర్థ నలకంచు నే జాదుల యందే యీ కవి కభిరుచి 
మెండు. 


వదునెనిమిది వర్ధ నలను నందర్భోచితముగా నీ కావ్యమున మనోవార 
ముగా వర్ణ ంచియుండను, 


ఈ కవి లోకోక్సు ల నెన్ని(టినో సందర్భ్భోచితముగ నీ కావ్యమం దిమిడ్చి 
యున్నాడు. 


విక్రమార్క చరిత ముత్తమములైన యాంధ్ర కావ్యములలో 


నొకటి.” 
ఆం(ధకవి తరంగిణి-నం. శీం 


7 


జర్ర నకవి సంస్రతాం|[ధ భావలయందు( జక్టని వై_దువ్యము గలవాడు. 
వ్యాకరణ సాహిత్యశా(న్త్ర పాండిత్యముతో పాటు, జోతిళ్ళా(న్ర, యోగశా(న్త్ర 
ముల యందును, యజ్ఞయాగాది వై దికకర్శనిర్వవాణ విధానము నందును 
మంచి పరిచయము నంపాదించినవా(డు. నంస్హృతము నందును, గవిత్వము చేయు 
శక్తి గలవా డని యిత డీ కావ్యమున రచించిన కొన్ని శ్లోకముల వలన 
దెలియుచున్నది. ఇందుకు. గొన్ని యుదావారణములు. 


జో్యోతిశ్ళా(న్త్ర్రుము ,- విక్రమార్కుండు జనించిన సందర్భమున నితండు 


[వాసీన పద్యములు, 


“దినకృచ్వానర చైత్రశుద్ధ నవవి.౦ దివ్యం దృతీయాంళ సం 
జననంబొందెడు రాగమంజరికి రాజద్భాగ్యసౌ భాగ్య నూ 
చనలగ్నంబున( బుతరత్నము, నిజోచ్చ జే[త సందివు లై 
యినమనచదార సురాను రేజ్య బఒబుధులా యిందు నిఇలోకింవంగన్‌. 

(ఆ. 1-174) 


(ఇన, మంద, అర అని యిట పడవిభాగము; అనగా సూర్య, శని, అంగా 
రకులు; తిమ్యన్‌ అనగా పువ్యమి నతతము నందనుట.) రవ్యాది (గవాము 
లాజును తమ తమ ఉచ్శస్థానముల నుండి పుష్యమి నకతమున( దన న్వగ్భ 
వాము నందున్న చందుని. జం|దల "మును పీకీంచుచుండగా కుభలగ్నుము 
నందు వికమార్ధు (డు జన్మించినట్లు కవి వర్షించెను. (శ్రీరామచం[దు6ండు నీ దిన 
మునే జన్మించెను. 


చ జన్మముహూ ర్రమునకు జ్యోతిష్కు లీ [కింది ఫలితమును జెప్పికంట. 


శో॥ కుముదగవానబంభాె వీత్యుమాశే నమ సై 
రగనగ గృవాచానై రి ర జీవీనతుసాంక్‌, 

కాది ఖు అ 
యదసదళుభజన్యం యచ్చకీదృగ్వి మోదం 


నభవతి నరనాధస్సార్వభా మో జితారిః.” (ఆ. 1-76) 


అని హోోరాస్కంధబంధురంబై న యీ పద్యంబు నుపన్యనించి యిక్కుమారుండు 
దీర్హాయురు వేతుండును, జితారిసంరూతుండును, జ[కవరర్డి పదఖ్యాతుండును నగు 
నని విన్నవించిరంట ! 


వీరు చెప్పినక్లు విక్రమార్కుడు చక్రవర్తి యయ్యొను. కాని (శ్రీరాముడు 
జనించిన దినముననే జన్మించుట చేత నేమో, భట్టి సలవో (వకార మితండును జీవి. 


8 


తమున సగము కాలము రాజ్యము నందును, గడమ నగము (సంవత్సరమునకు 
ఆటు నెలల చావ్పున) లోకనంచారము చేయుచు అన్య[తయు6 గడవెను. పెని/ 
బేర్కొనిన వోరాశ్యాస్త్రము నంక్కృతమునం గలదు. “క లౌపారాళరి హోరా 
యనుట నిది మిగుల |[వామాణికము. జక్కన యిందలి శ్లోకము నుద్దరించి ఫలి 
'తాంళమును జెప్పుటం జూడ నీ కవికి జ్యోతిశ్శాస్త్ర ము నందు మంచి పరిచయము 
గలదని తెలియును. ఇ'క్లే శరద్భతు వర్ష నము నందలి యీ [కింది పద్యమును నీ 
విషయమునే నిరూపించెను, 


“జల జచ్చ తరుచిం దికాశతర కాళ శేణికా చామరం 

బులభదాననకాంతి రాజ్యవదమొప్పుల్‌ మీటి గుంభోద్భవుం 

డెలమి౯ా దశణదిక్కు.నం దుదితుండ యేం, జందతారాబలం 

బుల మేలై_నదినంబు లెవ్వరికి సమ్మోదంబు సంధింపవే !' (ఆ. 4-€8) 


యోగవిద్య 


కః (కింది పద్యము కవికిం గల యోగవిచ్యా పరిచితి నెజీ(గింవం గలది. 
“బద సిదాసన పరిణతి. గూర్చిండి 
ధి ధి 


వ్చాదయనమాధాన మొదవం జేసి 
మూలాలవాల సమున్నతి. చకొని 

యనిలు మధ్యమనాడి యందునిలి పి 
యంతర్మ తములైన యాజుదామరలకు 

నభినవోల్దాసంబు ననునయి:చి 
యాంతరజ్వలనసం కాంతి చే. దొర6గెడు 

చం|[దక ళాసుధా సారధార 6 
దడిసి, యాత్మాన్తునంధాన తన్మయత్వ 
నిశ్సిలాంతరంగుండయి నిస్తరంగ 
నీరనిధియునుబోళె నొప్పారుచున్న 
మునివరేణురనిC బొడగంటి, మనుజనాథ.'” (ఆ. 2-218) 


వపంచమాశ్వా*ము నందలి 127 నుండి 18ల్‌ వణుకు గల వద్యములలో కవికి 
గల అశ్వ మేధయాగ నిధాన పరిజ్ఞానము నెణింగించును. 


సంస్కృత కవిత్వము 


ఈ కింది శ్లోకములు జక్కన సంస్కృత పద్యరచనా శకినిం చెలువును. 
విరూపాత స్తుతి. 


9 


భజతభవభుజబ్గం, పాణి హేలాకురబ్న 0, 

(పమదవాదయనబ్ల ౦, బాలచందో త్తమాజ్ఞ మ్‌, 
వరమకుటపిళజ్న ౦. వాస్యక_ లాసళ్ళజ్నం 

జితమదనదపాబ్ష ౦, ( శ్రీవిరూపాజులిజ్ఞ మ్‌, (ఆ. 2-222) 


డిని తరువాత నున్న &2లి, £24 కూడ విరూపాత స్తుతిళ్లోకములే కాబట్టి 
యిట జూవలేదు, 


కృతిపతి _ బంధువులు 


ఈ వీ కమార్క చరి[త కృతిపతి సిద నమం (తి యెనటు వెనుక నూచింప. 
ధి జాగా 
బడెను. ఇప్పు డతని వివరములు కొన్ని ఇఅఆలుపంబడును. 


కృతిభ_ర్తయగు సిద్ధ నమం(తి తండి జన్నమం తి. తల్లి అక్ళ_మాంబ. 
(జక్కూనక వి తల్లి పేరు కూడ అక్కమాంబయే.) పెదతం|డి భాస్క్‌్రరమం (తి. తాత 
మారన సోమయాజి. ఈ సిద్ధ నమం (తికి వెన్నెలగంటి సూర్యుడు వెదతం|[డిగా 
సన్నుతిగన్నవా6 డని షష్ట్యంతముల చివరి పద్యము (ఆ. 6-2)లో చెప్పబడినది. 
వీరు వాకితన గో (తులు, ఆప_స్తంబసూ తులు. (ఆ. 1-56, 59). (వావ్వాణ 
(పభువులు, 


నూరన సోమయాజి ;- కృతిభ_ర్తయగు సిద్ధనమంతి తండికి నిత౦డు 
తాత, పరమశ్రైవాచార పావనుండు. వేదశా(న్త్ర పురాణ విజ్ఞానముచే ఎద్దనపూడి 
యను న్మగవోరమును, ఛ[తచామ రాది రాజలాంఛనములను బడనినంవాడు,. 


నిద్ధ నమంతి =. ఇతడు సూరన సోమయాజి మనుమడు. తం|డివలెనే 
యిత(డును వేదశా(న్త విజ్ఞాన విత్తము(డు, మం[తిగా. సిద్ధి కెక్కి_ను. 


భాస్కరమం|కి - సీద్ధ మంతి జ్యేష్టపు_తుండు. అమృతగిరీం[దు డను 
సంయమికి శిష్యుడు. సూర్యనమస్కార నియమ వతుండు. ఈశ్వరాగమ వర 
మార్భ వేది. 


జన్నమం|తి ,- సి మంతి ద్వితీయసుతు(డు. భఛాస్కరమం (తికి( 
దమ్ము6డు. కృతిపతి యగు సి నకు జనకుడు. ఈతని జక్కన యీ (క్రింది పద్య 
మున (ఆ. 1-44) [పళంసించె . 


విమలవ ర్తనమున వేదశా(న్త్రుపు రాణ 
వాక్యార్థ సరణికి వన్నె వెన్రై6 


10 


బరమవాద్యంబై న పద్యళతంబున 
చేవకీతనయు విధేయు జేనె 
రనీకత్వమున దేవరా నుమవోరాయ 
కరుణాకటాతవీతణము( గాంచె. 
గర్హాట కటకముల్‌ గలయంతయును మెచ్చ 
గణకవిద్యా[పౌొఢి ఘనత కెక్కె 
గురుల? బోషించె సత్కవివరుల మనిచెం 
(అజల జాలిం చె భాగ్యనంవద వహించె 
వారితమునిము ఖ్యవంశళర త్నాక రేం ద 
చందుడై యొప్పు నీధ్ధయజన్న మంతి. 


వై వద్యమువలన ముఖ్యముగా నీ జన్నమంగతి (శ్రీకృష్ణుని వై వంద పద్యముల 
శతక కాన్యమును రచించినట్టును, దేవరాయల కటాతమునకుం వ్యాతుండయ్యె 
ననియు, మటియు గణక విద్యయందు మిగుల (బసిద్దిగాంచెననియు. దెలియు 
చున్నది. ఇందు స్పష్ట్రముగ6 'జెప్పంబడకున్నను “(పజల జాలించె' ననుటచే నీ 
జన్నమం[తి చేవరాయలకు మంతిగానుండినట్టు ఛావింపంబడుచున్నది. (ఆ. 1.45) 
ఇతరమం|తులు జన్నమంతికి నరిరారని క వినుడివియున్నా(డు, 


సిద్ధమం|తి,- జన్నమం|తి [పథమనుతుండు. ఈయనయే విక్రమార్క 
చరి.తయొక్క_ కృృతీభ ర్త, జక్కనకవి యితని. (బళంసించినపద్యము దిగువ 
నుదవారింపంబడుచున్న దది. 


చిితగు పున కైన. జింతింపనరుదై_న 
గణిత విద్యా[పౌఢి ఘనత కక్క 
నవరనంబులయందు నవ్యకావ్యంబులు 
కవిజనంబులు మెచ్చగానొన ర్చ 
నాణిము త్తెముల సోయగము మించిన వాలు 
వరునతో నిరుగేల వాయనేశక్చే 
నాత్మీ యిలిపులట్లు లన్య దేశంబుల 
లివులను జదువంగ నిపుణు( డయ్యు 
దేవరాయమవోరాయ ధీవికేయ 
మం] తివల్స భ చామ నామాత్యద త్త 
చామరచ్చ[తశిబి కాది సకల భాగ్య 
- చివ్నాములనొాస్పె జన్న యసిద్ధమం (తి. (ఆ. 1-50) 


il 


సిద్ధనమంగత్రి తనతం|డివలెనే గణితవిద్యయందు. [బౌఢిమముగలవా. 
డనియు, కవులు మెచ్చునట్లు నవ్యకావ్యములు రచించిన కత్కవియనియు, (అట్టి 
కావ్యనామములు 'ఆలువంబడ లేదు 2); రెండు చేతులతో(గూడ ఆణిము తైెముల 
వంటి (వాలు [వాయనేర్చినవాండనియు, పర దేశ లివులను అవలీలగా జదువుట 
యందు నిపుణుండనియు, మజియు దేవరాయల మం|తివల్ల భు డగు చామనా 
మాత్యునిచేత ద _త్తములయిన రాజచివ్నాములు గలవాండనియు. దెలియుచున్నది. 


వెదతండియగు భాన్మరమం|తివలెనే సిద్ధనమంగతికూడ నూర్యనమస్కార 
_తనియమయుతు(డని "దిగకరదండనమసన్క్మతి దినదిన సంవర్ధ్థమాన తేజో 
నిధికిన్‌' (ఆ. 1-59) అను కవివాక్యము తెలుపుచున్నది. మజియు నితడు 
“శ్రినాథచరణయుగళ ధ్య్వానాధీనాంతరంగుండు"' (ఆ. 2-.1), 'శివపద్వయోాకీ ర్త 
నుండు" (ఆ. 2-262), కావున వారిహరభేదములేని అదై పతి. _బెల్ల ముకొండ 
భె రవస్వామి యితని యిల వేలుపు (ఆ. £-౬6ఎ). 


“శీమచ్వాణీవిలానజివ్వొ(గతలా'" (ఆ. 1-1.) 
'కవిశాకారా!' (ఆ. 8-124). 
రామాయణకసు(పలా ప్ప రసికకి లాపా | (ఆ. 2-261) 


అని కవి సంబోధించుటచేత సిద్ధనమం్యతి కవియైయుండెననుటల* సందేవాము 
లేదు. కృళ్యాద్యవతాంకలో (ప. 50) నిత డ నేక కావ-ములొనర్చినట్లును కవి 

వ్‌ ౧ 
చెప్పెను. కావున నీ “రామాయణను[ప్రలాపి అను సంబోధనము వలన నితడు 
“రామాయణము'ను కావ్యముగా రచించి యుండెనేమో యని అనుమానింపందగి 
యున్నది (. 2), 


కృతికర్త కృతిభర్తల కాలము 


విక్రమార్క. చరిత కృతిక _ర్తయగు జక్కన కవి యొక్కయు, కృతిభర్త 
యగు సిద్ధ నమం(తి యొక్కయు కాలమును గూర్చి యాలోచింపవలసి యున్నది. 
ఫీ తరుపు దెలియుటకు( గావ్యాదిలో జక్కన పేర్కొనిన కొందటు [ప్రధాన 
వ్యక్తుల నామములే మనకు ముఖ్యాధారములు. అవి యివి. 


1. రాజేం దచోండుని వలన నూరన సోమయాజి అ;గవోరమును వడసేను. 
సూరన సోమయాజి కృతిభ_ర్త తాతకు దండి. 


8. దేవరాయ మవోశాయల కడ జన్నమం (తి మం|తిగా నుండెను. జన్నమంతి 
కృతిభ_ర్తకుం దండి. 


1. 


రీ. కృతిభ_ర్త యగు సిద్ధ నమంతి దేవరాయ మవోరాయల మం్థతివల్సిభు 
డగు చామ నామాత్యుని వలన రాజలాంఛనములు పడసెకు. బామనామా 
త్యుండు దేవరాయల కడ "దండనాయకు(డుిగా? గూడ నుండె నని 
(శ్రమ ద్వవల్లయ, వరసుత చామన దండాథినాథ సా్యమాజ్యరమా 
సామ[గీ సంపాదకి ........ (ఆ 1-57) 


4 జక్కన తాతయగు పెద్దయామాత్యుండు నెల్లూరి తిరుకాళ విభుని మెప్పి చి 
యతని చే బహూక్ళతు( డాయెను. 


ర్‌, క వీంద కుంజరుం డగు వెన్నెలగంటి నూరన కడ్డి వేమ నరపాలకు చేత 
మువోగవోరములు పడనెను. ఈ సూరనకవి కృతికర్త యగు సిద్ధ నకు 
“వెదతం|డిగా సన్నుతిగన్ని' వాడు, 


వని. బేర్కొనిన రాజేర్యదచోడుండు మున్నగు వారినింబట్టి కృతికర్త 
కృతిభ_ర్తల కాలమును నిర్ణ యింవ వలెను. వీరేళలింగము పంతులుగారు మున్నగు 
వారిశ్లే చేసిరి. కాని యీ విమర్శకుల యభ్మిపాయములు పరస్పరము 'భేదించు 
చున్నవి. వారి వాదములను పునరుర్భ రించిన (గంథవి_స్తరము కాగలదు. కావున 
వాదసారాంశములు మా[తమే ఇఆలువంబడును. 


నూరన సోమయాజికి ఎద్దనపూడిని అ్యగవోరము నొక6ంగిన రాజేం[ద 


చోడుండు [కీకం 1156 నుండి 1168 వణకు నుంజెనని (శ్రీ వీరేళలింగం వంతులు 
గారు. 


“ఈ రాజేం|[ద చోడరాజు వెలనాటి దుర్జయ వంళజుండు [కీళ. 1169 నుండీ 
11681 వణకు పాలించిన రాజేం|ద చోడరాజు అనుటకు సందియము లేదని 
(శ్ర మల్లి = వల్లి సోమ శేఖర శర్మగారు. 


పలువురు వెలనాటి రాజేందచోశులలో కడపటివాం డగు వెలనాటి 
కులోత్తుంగ రా జేం్యదచోడుండు మనుమసిద్దికి సమళాలికుం ఉనియు (నితని కానన 
ములు 1171-1176 సంవత్సరము5* గన్నట్టుచున్నవి.) కావున నీ కులొత్తుంగ 
రా'జేర్యదచోడు.జే సూరన సోమయాజికి అ[గవహోర మొనంగి యుండునని 
కవితరంగిణిక ర్త అభి పాయములు. 


దేవరాయలు |క్రీ.ళ. 1406-1422 నంవత్సరము వరకు కర్ణాటక రాజ్యము 
పాలఠించె ననియు సిదర్ధృనమంతియు, నితని తండి జన్నయయు నితని యొద్ద 
మంత్రులుగా నుండిరని (శ్రీ) వీరేళలింగం పంతులుగారు. - 


13 


ఈ దేవరాయలు మొదటి చేవరాయల., ఇతండే సిద్ధ నకు బోవమకు. 
డనియు, జక్కనయు నీ కాలమువాండే అనియు (శి శేషయ్యగారు కూడ 
(వాసిరి. (శ్రీ చిలుకూరి పీరభ|ద రావు గారును, (శ్రీ కొ, వేం. లక్ష్మణ రావుగారును 
జక్కన మొదటి దేవరాయల కాలమువాడే యని నిశ్చయించిరి. 


తూ 


చామ నామాత్యుండు మొదటి దేవరాయలకు మణియు రెండవ (పౌఢ) 
దేవరాయల కడ మంతి ను, దండనాయకు(డుగను నుండెననియు, గృతివతియగు 
సిద్ధ నమం(తి చామ నామాత్యునిచే చామరచ్చ్యతాది ర*జలాంఛనములు పొంది 
యుండిన వాండనియ.6 గావున జక్కన కవి కూడ ఉభయ దేవరాయల కాలమున 
అనగా :404-1447 సంవత్సరముల మధ్య కాలమున నుండి యుండుననియు, 
అందును ముఖ్యముగా6 (జౌఢ చేవరాయల కాలమున విద్వత్పళ స్తీ నొంది 
యుండుశనియు (శ్రీ శేకుమళ్ళ అచ్యుత రావుగారి అభ్మిపాయము,. 


తిక్కన పోమకుండగు (నెల్లూ3) మనుమసిద్ధికి తండియెన తిక్కరాజే 
తిరుకాళచోడు( డనియు, నితండు కవిసార్వభౌమ బిరుదాంకితు. డగు పండిత్యపభు 
వనియు, నీఆ(డే జక్కన తాత యగు 'పెద్దయామాత్యుని గారవించి యుండు 
ననియు (శ్రీ) చిలుకూరి వీరభ్యదరావుగారు | వాసిరి. 


'పెద్దయామాత్యుని గౌరవించినది మనుమసిద్ధి తం[డికాక మనుమసిద్ధి 
కుమారు6 డగు ఇమ్మడి తిరుకాళ విభుండని (శ్రీ చాగంటి శేషయ్య గారు తెలువు 
చున్నారు. 


కృతిపతి యగు సిద్ధన 'పెదతిర్యడి యని చెవ్వంబడిన వెన్నెలగంటి సూరన 
కవికి అ్యగవోరము లొనగిన రెడ్డి వేమనరపాలుండు (శ్రీ, వీరేశలింగము పంతులు 
గారు చెప్పినట్లు అద్దంకి [ప్రభువగు [పోలయ వేముండు (1820- 1850) కాండనియు 
ఇతండు కోమటి వేముని కుమారుండగు రాచవేమారెడ్డి (1420-1424) అయి 
యుండునిని (శీ అచ్యుత రావుగారి అభి పాయము. 


నూరన కవికి అ్యగవోర మొనంగిన వాడు [ప్రోలయ వేమా₹డ్డి య అని 
కపితరంగిణిక ర్త 


దై విషయములను బట్టి పండితుల మధ్య వకాభ్మిపాయము కుదరలే దనుట 
స్పష్టము. ఈ విషయ మింకను బరిశోధింపం దగియున్నది. కావున జక్కన కవి 
శ్రీనాథ మవోకవికి సమకాలికుం డనియు వికమార్క చరితము పదునేడవ 
ళ ఆాల్చీ [పథమపాదాంతమున రచింపబడి సిద్ష ద్ద నమం (తికి6 గృతి యొనంగంబడినట్లు 


నూలముగ మనము తలంప వచ్చును. 


a 


14 
వికమార్క- చరితము - కథాకావ్యము 


విక్రమార్క చరితము (ప్రాచీనాంధ్ర కథాకావ్యములలో నొకటి. 
సంన్క్భుతమున దండిమవోకవి రచించిన వచన దళకుమార చరి[తమును జంపూ 
కావ్యముగా నాం ధ్రీక రించి కేతన కధాకావ్య[వ|క్రియకు మార్గ దర్శకు డాయెను. 
ఇందు రాజకుమారునితో( గూడ మం[తికుమారాదులు పదుగురు | వదర్శించిన 
సావాసకార్యములను బెలుపు కథ లనేకము వర్షింపం బడియున్నవి. గుణాఢ్య 
వండితుండు వై కాచీభామలో నసంఖ్యాక కధలతో రచించిన బృవాత్యధయే 
భారత దేశీయ క థా కావ్యములలో మొట్ట మొదటి కధా కావ్యము మాత మే కాక 
తరువాత సంస్కృతి భాషయందును, చేశభామ లందును వెలువడిన యిట్టి 
వెక్కింటి కిదియే మాతృక. ఇది బృవాత్కథ యగుట వలన దీనిని గహింపక 
కేతన కవి లఘుకధానంవుటి యన(దగు దశకుమార చరి తమునే (గహించెను. 
కేతన యనంతరము మంచనకవి సంస్కృతమున రాజ శేఖరకవి రచించిన “విద్ధసాల 
భంజిక” యను నాటికను |" హించి, మూలకథలో. గొన్ని మార్పులు చేయుచు, 
మూలాతిశాయిగా మధ్య మధ్య నుమారు ఇరువది నీతికథలను జేర్చి దీని నొక 
కథాకావ్యముగ నాంధ్రీకరించి కేయూరజావుచర్మిత మని వేరుంచెను. ఈ 
కేయూరజభాహు చరిత్రము సంస్కృత నాటకములకు మొట్ట మొదటి కావ్య 
రూపానువాదము; తెలు(గులో రెండవ క థాకావ్యము. పిదపం బేర్కొనం దగినది 
యీ జక్కన విక్రమార్క చరి్మితమే. ఐన నిది పై రెంటికంచును గొంత వై లక 
ణ్యము గలదిగా నున్నది. సంస్కృతము నందును వి కమార్చ్కుని సావానవరా[క 
మౌచార్యములను వర్షించు పద్యకావ్యములు కలవు, వి కమార్కు చరితము, 
బేశాళవంచవింళతి యనునవి యిట్టి వి. నేను జూచినంతవరకు సంస్కృత వి|క్ర 
మార్క చర్మితము నందలి కధలు స్వల్పముగ జక్కన విక్రమార్క చరితము 
నందును గోచరించినను ఇందలి పెక్కు కథలందు లేవు. అందలి కథ అనేకములిం 
దగుషడవు. తెలు6గు వ్మిక మార్క చరి. తము నందలి కొన్ని కథలకు మూలము 
అనదగిన కొన్ని కథలు బృహత్కథ యందును దాని సంస్క్భృతాం ధానువాడము 
లగు “కథాసరి కాగరి” సంపుటము లందును గోచరించును. ఆం[ధ దేశమునందు. 
దన కాలమున. [(బజలలో( [బచారము నందున్న వి(క్రి మార్కుని కథలను గూడ 
జక్కన తన కావ్యమునందు. జేర్చియుండు నని యూహింవ( బడుచున్నది. 
“భట్టి వ్మికమార్కుల కథ” లను వచన [గంథ మొకటి యనేక కథలతో. గూడినది 
తెలు(గుళో నున్నను, నిది యత్యాధునికము. జక్కన కించుక తరువాత కొఅవి 
గోపరాజు రచించిన “సింహాననచ్వా[తింశిక” యను వద్యకథా కావ్యము 
సంస్కృత వి[కమార్క చర్మితమున కాం|ధీకరణ మని చెవృవచ్చును. ఏలయన నీ 
రెంటి యందును విక్రమార్కుని నింవోననమున కలంకారముగ నుండిన ముప్పది 


15 


రెండు సాలభంజిక లే విక్రమార్కుని సావాసౌచార్యాదులను (బళంసించు లిజీ కథ 
లను భోజరాజుకు వినిపించును. ఈ కథలనే నందర్భానుసార వర్ష నాదులలో విస్త 
రించి గోపరాజు తెలుగున రచించె నని పై రెండు [గంథములను బోల్చిచూచిన 
చెలియనగుకు. ఇంక జేతాళపంచవింళతిలోని 25 కథలు విక్రమార్కునకు బేతా 
"ళుండు స్వయముగా! జప్పినవి* వాని [వణాళికయే వేలు. జక్కన వి[కమార్క 
చరిితకు దానితో సంబంధము లేదు. గీర్వాణ విక్రమార్క చరితము ,నందలి 
[పాస్తావిక నీతిళ్లోక ములకు గొన్నింటిని జక్కన తెనుంగుచేసి యున్నను నిందలి 
కొన్ని కథలకు నంఫన్క్టృతిమున సూచనలు కనవచ్చినను సంస్కృత వి కమార్క 
చరి తమునకు జక్కన వికమార్క్శు చరిత మనువాదము కాక  చాలవర కిది 
స్వతంత్ర్య |: 1”౦థ మనుట వా స్తవము. (స్తుత విక్రమార్క. చరి తకు( బిమ్మట 
గోపరాజు సింవోసనన ద్వా! 0ళిక, అనంతామాత్యుని భోజరాజీయము, కోవెల 
గోవరాజు సింవోనన ద్వా! 0ళిక, కదరీపతి ళుకస సప్తతి మణియు అయ్య రాజు 
నారాయణకవి వాంనవింళ మున్నగునవి యీ కోవకు. జెందిన కావ్యములలో 
(దిసిద్ధ ములు. 


ఇట నొక్కమాట. వి కమార్క- చరితము వి|కమార్కునికి నంబంధించిన 
కథలను వరించున మే, అనంతామాత్యుని భోజరాజీయము కూడ భోజరాజు జీవిత 
మునకు సంబంధించిన కథలను వివరించు కావ్యమయినట్టు తఆఅచు తలంప(బడు 
చున్నది. కాని యిది నరికదు. భోజరాజీయము నందు మొ త్తమేడాశ్వానములు 
కలవు. వీనిలో ద్వితీయాశ్వాసము నందు మా్యతము భోజరాజ జన్మవృత్తాంతము 
మటియు నతడు ధారానగరాధిశతియయిన పిమ్మట సర్పటి యమనొక యొాషధ 
సిద్ధుని మోసగించి “ధూమవేధి” యను రసవాద విద్యను (గ్రహించి యతనిచె 
శప్పు (డయి, యనంతర మతని యను గవామునకు( జా|తుఃడయి సీద్దుని భోజనము 
శీయు మని (ప్రార్థి చును. భోజరాజీయమునందు భోజరాజు కధ యేతన్మా[తమే. 
తక్కిన ఐచాశ్వాసము లందును సర్పటి తాను “పంచభిమ' (వతనియమము కల 
వాండు కావున భోజునింట భుజింపజాల నని తెలిపి, భోజరాజ డడుగ6గా సిద్దుం 
డతనికి భిజాటన మహాత్మ్యము, అన్న చాన ఫలము మున్నగువానిని వివరించు 
వలుకిధలను జెప్పి, పిమ్మట మటీ నాలుగిండ్ల లో భిత(గొని తెచ్చుకొని భోజ రాజు 
సవాపం కిని భుజించుటతో నీ కావ్యము సమా ప్ప మగును. కావున నిందలి [పథా 
నేతివృ త్తము భోజరాజునకు నర్పటి పంచభికు మవ హో 
మును దెళుపు కథలను జెప్పుట. తెలుగులోని |ప్రనీ 

కటి. 


ముకు, అన్నదాన ఫల 


ని 
శావంములలో నిదియు 


తృ 
ద 
థి లి 


16 
విక్రమార్క చరితము నందలి కధలు 


జక్కన వి[క్రమార్క- చర్మిత మెనిమిది యాశ్వానముల మవోకావ్యము. 
ఇందలి వద్యగద్య సంఖ్య 1500 వె చిల్లి ర. ఇందు విక్రమార్కుని సావాసవరా|క్ర 
మౌదార్యాదులను వివరించు నద్భుత కథ లనేకములు వర్ణింపబడినవి. ఆశ్వాసాను 


సారముగ నిందరి కథాంశములు రేఖామాత్రముగ నీ [కింద(6 దెలుపంబడు 
చున్నవి, 


1. [వథమాశ్వానము ,-(1) క థా నాయకుండగు విక్రమార్కుని యొక్కయు 
నితని సోదరులగు వరరువి, భట్టి, భ ర్భృవారి యనువారి జన్మ 
వృత్తాంతము. 


Il. ద్వితీయాశ్వానము ,- (1) వికోమార్కుండు దిగ్విజయ తత్పరుండయి 
వింధ్య "కేంగి వింధ్య వాసినికి నమస్కరించి, ఆలయబహిః (వ దేశమున 
వాలినుగీవులను రక్కానులను వంచించి దివ్యవ భావ మహితిము లగు 
యోగదండము, పాదుకలు రత్నపాత) మజియు దివ్యకంథను 
గంపాదించుట. 


(2) విక్రమార్కుడు యోగదండ సభావమున మేరు సమీపమున? 
జందగిరి యను నగరమును నిర్మించి, పాలించుచుండుట. 


(8) పాదుకల నవాయమున బవ్య్మానభ కేగి, యతని మెప్పించి, 
బీవ్మో(న్ర్రమును బడసివచ్చుట. 


(4) ఉజ్జ యిని కేగి కాళికాలయము లని కొలని పై (| వేలాడు ను ట్రి 
చేరుల నొక్క వేేటునం దెగ వేసి దేవిని మెప్పించి, భట్టితోం గూడ నుజ్ఞి 
యిని రాజ్యమును వేయేండ్లు పాలించునట్లు వరమును, వికమాంక 
సావాసాంకు6 డను బిరుదమును బడసివచ్చుట; ఉజ్జయినికి రాజగుట, 


(ఈ) ఇంద్రుని యావ్య్వానమున స్వర్గమున కేంగిి యతనివలన ““ద్వా[తిం 
శత్చాలభంజిళా రంజితంబగు దివ్యనింవోననము బహుమతిగా. బడసి, 
దాని నధిష్టించి రాజ్య మేలు చుండుట. 


(6) కనక స్తంభము నెక్కి నూర్యమండలమున కే6గ,ి యతని వలన 
బంగారము నొసంగు రత్నకుండలములను బడసివచ్చి, వానినొక యర్థి కి 
దానమిద్చుట. 


II, 


IV. 


17 


(7) మాయావరావామును వెంబడించి పాతాళబిలము( జొచ్చి బలి 
చకంవర్ష్హి వలశ రన, రసాయనములు కానుకగా. బొందివచ్చి, వావి 
నొక వృద్ధ విఫున కొన(గుట, 

(68) మధుర శే(గి రక్కనునితోం బోరి కమలావతి యను నచ్చరను 
రఊంచి, యామె యొసంగిన దివ్యమణిని పురందరు. డను వైశ్య 
కుమారున కిచ్చుట. 


తృతీయాశ్వాసము ,- (1) భార్య చేసిన వంచన వలన విరక్తుం డయి 
తపస్సుకు బోవ నిళ్చయించుట - అను భర్హవారి వైరా గ్య 
వృత్తాంతము. 


(2) తరపునా. విక" మార్కునకు( "జెప్పిన, బహ్ముళుతు( డను మంతి) 
నందభూపవతిని బవ్యావాత్య దోవము వలన. గాపాొడిన కథ. 
చతుర్ణాశ్వాసనము ,;- (1) నారదముని యాబదేళమున సిద్ధ పుర రాజును 


యుద్ధ మునం దోడించి, విక (మార్కు (డు విదర్భ శాజపుతి)క యగు 
అనంగవతిని వివావామాడి నుఖముండుట. 


V. పంచమాశ్వాసము ,- , 1) చిత)కూటాది9 కేంగి కాళికను మెప్పించి 


VI. 


VIL. 


విక్రమార్కుడు మౌన్మవతు. డగు మునికి వరము లిప్పించుట. 

(2) వికమార్కు.€ డశ్వ మేధయాగము చేయుట; నముదుండు కాను 
కగా బంపిన నాలుగు దివ్యరత్నములను విపున కిచ్చి వేయుట, 

(క) విక్రమార్కుని యాచార్యగుణ పరీక్షకు సంబంధించిన కథ. 

(4) నర మోహిని యను వారనారిని రథతంచి యామెను కమలాకరు 
నకు వివావా మొనరించిన కథ. 

వష్టాశ్వానము ,- (1) మౌనవత యగు కశావతి యను పాతాళ రాజ 
పు(తి వృత్తాంతము 

(2) కళావతి మౌనమును భంగము చేయుటకై “దీవకంబము చేత 
విక్రమార్కుడు చెప్పించిన రాగమంజరీ సింవాళ రాజకుమారుల కథ. 


న ప్పమాశ్వానము ,- (1) కళావతి మౌనమును శెండవసారి భంగము 
చేయుటకై విక)మార్కుడ కర్పూరకరండముచేత జెప్పించిన “రాజ 
శీఖరుంలి' డను రాజకుమారుని వివావాక థ. 


(2) పై చాన్‌కి అనుబంధముగా గల కీరశారికల వివాదమున. బుట్టిన 
రెండు చిన్నకథలు, 


18 


Vil. అష్ట మాశ్వాసము ,- (1) మూడవసారి కళావతి మౌనమును భంగము 
చేయుటకయి విక్రమార్కుడు నువర్ణకలళము చేతం జెప్పించిన పద్మా 
వతి, గుణావతి, లీలావతి యను నక్క సెల్లెండ గు మువ్వురు రాజపు|తి 
కల యొక్క “అనంగశా(్త్ర వైదగ్ధ్యము”ను (బదర్శిందు కథ. ఈ కథ 
మాత్రము అసభ్యము, అవినీతికరము కూడి, కాని కధాఆ=వ్యముల. 
గొన్నింటను దేతామవోత్మ కావ్యములందు. గొన్నింటను నిట్టి 
సభ్యేతర కళథాంశములు గోచఠరించు చుండుట వలనను, లాతణిక శిఖా 
మణి యగు దండి దశకుమార చరితము నందును నిట్టి వుండుటవల్ల ను 
నీ కావ్యములలో నిట్టి వుండుటయు నొక సంప్రదాయ మని 
౦యూహింవవలసి యుండును (?). మజియు నీ కథాకావ్యములు 
సాధారణముగా భారతాదుల వలె విజ్ఞాన దాయక ములుగా నుండుట 
కంటె వినోదదాయకములుగా తక. ౫ నుదేశింపం బడినవగుటయు 
నిందులకు(6 గారణాంతరముగా నూహింపవచ్చునేమో ! 





వై 6 గథాంళములను బరిశీలించినచో నీ విక్రమార్క చరితము నందు 
నుమారొక యిరువది కథ లున్నట్లు మనము తెలిసికొన గలము. అంతమాత"ము 
చేత దీని మవోకావ్యత్వమున కెట్టి లోపమును సంక)మింపదు. మవోకావ్యము 
నందు భిన్నకథ లనేకము లుండుట దోవము కాదనుటకు మవోకవి కాళిదాసు 
“రఘువంళ” మే ప్రబల తార్కాణము. ఇంకే కాక రఘువంళము నందు ఒకే వంశ 
మునకు జెందిన 22రు రాజుల వర్ణ చాంళములు కలవు. ఇందట్టు గాక ఈ యిరు 
వది కథాంకములును నాయకు డగు విక్రమార్కుని గుణాడార్యాదులను (బిశం 
చున వే యగుట నిందు వన్తైక్యత కలదనుటలో సందేవాము లేదు. వారవిలాన 
మును నిట్టి దే కదా! 


కథానాయకుని గుణగణములు 


ఏతత్కావ్య నాయకు డగు వికమార్కు.ండు పౌరాణిక పురుషుండు కాక 

చరిత) ప్రసిద్దుండు. విక్సమ శక మితని పేరం బుట్టి నదే. సావానవ రాకమౌచా 

ర్యాది గుణసంవ తిచేత €ోకో తరు(డు. నిజఫాలతలాగి చర్మమును ఖడ్గముతో? 
ఇది వజూ తో 

జీల్చి చూపిన విక్రమార్కుని సాహనమున కచ్చెరువంది (బవ్వాయిట్టు[వళంనీం చెరు. 


“ఆర్వురు చక్రవర్తులు పడార్వురు రాజులు విశ్వధారణీ 

నిర్వవాణ ప,భావమున నలరు లై. నను, వీని సాటియే 

సర్వఫల పదానమున సావాసికత్వరమా సమగ్శతన్‌ 

గర్విత వీంవై రిచయ ఖండన మండన విక ఎమ క్ర” యన్‌. (ఆ. 294) 


19 


మణి యు 


“ఈ యిల ధరర క వెలయింవం జనించిన యట యాదినా 
రాయణమూర్తివీవు, భవదంఘి) సరోరువా నేవయ మై 

జేయ6గ6 నాత్మంగోరి నరసీరువాగర్భుండు వుమై భ యె; 

పాయక జోండుగూడియిల6 బాలన సేయుట మీకు __జమౌం” (౪,2-64) 


అని సర్వేశ్వరి యగు కాళిక? వాక్యము. మజియు బలిచకఏవర్తీ కూడ 


“బలము ప$)తాపమీగి దయ ఛాతి విభూతి వినీతి ధర్మని 

శృలత కళావిశేవము నిజంబవధానము మాన మాదరం 

జెలమి యనం బొగ డ్రగల యిన్ని గుణంబుల. గీ ర్తి కెక్కి, నీ 
విలభరియింవ(గా జనులకేల విచారము, భూతలేళశ్వురా !” (ఆ, £- 147) 


అని వికమార్కుని గుణగణమును గీర్హించెను. వేయేల ? 
పొడినమ _స్తముం బొగడ జాయక యాళఏమవర్శ ధర్మముల్‌ 
జాడలు దప్పకుండ మణి నజ్జ నరవమణ దుష్ట శితణ 


[కీడలె భూమణంబులుగం గీర్హివహించె ధరితి నవ్విభుం 
జేడవచ[కర్తి పదునేడవరాజునునై మవోన్నతిన్‌ =” (అం 8.12) 


అను కీ రికి. భా్యతుండయినవాండు విక్రమార్క మవోరాజు. మణియు, 


“కనుంగొనిన వేయి, మాటా 

డిన బది వే, లుడువలక, ఉందము [పమదం 

బున బొందిన6 గోటిధనం 

బనయము నర్థులకు వి|క్రమార్కుం డొనంగున్‌ =” (ఆం 2-19) 


ఇటి దాతృత్వ మనన్య సామాన్యము గదా! 
లు 
వి|కమార్క. చరితము _ [పబంధ రచనామార్లము 


పవంవిధ గుణగణ విభూషితుం డయిన వి|క్రమార్కుని సమ స్త జీవితవృత్తాం 
తమును వెనుక వివరింపంబడిన యిరువది కథాంశముల వర్ణ నముతో వి కమార్క 
చరిత్రమును జక్కన యొక మవోకావ్యముగా సంతిరించెను. ఇంతకు6 బూర్యము 
దీనిని కథాకావ్య మంటిని. ఐన6 (బమాదము లేదు. కొథాకావ్యమును మవో 
కావ్య భేద మే. మవోళవి బాణుని కాదంబరి క థాకావ్య మే. కావున జక్కన విక 
మార్క చరిత్రమును మవోకావ్యమే. మహాకావ్య మే యననేల? దీని నత డొక 
మవో|వబంగ _పాయముగా*నే నిర్మించె ననుట నత్యదూరము కాదు. 


20: 
రనము _ వర్ణనలు 


ఇందలి కథ లన్ని యును నాళ్చర్యాపాదక ము అగుట నిందలి యంగిరన 
మద్భుతము. వీరళ్ళంగారాదు లితరము లంగరసములు. వికమార్కుండు రక్కాను 
లతో6 బోరిన నందర్భము లందు వీరము చవి చూపింపం బడినది. (చొపదిని 
పాంచాల రాజు పార్థునకు భార్యగా యజ మున బడనీనట్లు, వికమార్కు-నకు 
భార్యగా నెనంగుటకై విదర్భ రాజు వరమున! బడసిన అనంగవతిని( బం జ్రాడ6 
గోర విదర్భ వై దండెత్తిన వతినాయకు( డగు సిద్దపుర రాజుపై విక్రమార్కుడు 
క ర డుభయ టైెన్యములకును జరిగిన సంకుల నమరమును జతున్ధా 
శ్వాసము (వ. 40-128) నందు సుమారు 90 వద్యములలో నతిదిర్భ ముగ 
న మార్గము ననుసరించి వీఠరనము తొణకాడునట్టు వర్గించినాడు. పిదప 


ళీ 


ల 


జ 


ల 


1 
కూ 


నీ యాశ్యానము నందే యుద్ధమున విజయలక్ష్మిని వరించిన వి[కమార్కునకును 
అనంగవతికిని జరిగిన వివావామవోత్సవమును జక్కన సమ న్తవై దిక "లౌకిక 
స ఖం (ప. 181-౪00) నుమారు డెబ్బది పద్యముల తోం 
గడు మనోపారముగా వర్షి రి ంచియున్నా (డు. 


వివావాగంతరము విక్రమార్కుడు భార్యతో నిజపుర (ప్రవేశ మొనరం 
వంగా: బుర్మస్త్రీలు రాజును జూడవచ్చుట మున్నగునవి శృంగార (వధానముగా 
బంధ మార్గమున వర్థింవ( బడినవి. అనంతరము సూర్యా స్తమయ్య, చం[దోదయ 
వర్ణ నములు లవ పిమ్మట శకేళీగ్ళవా తల్చగతు. డయి రాజుండంగా నఖు లనంగ 
తిని శయ్యా గృహమునకు దోడి తెచ్చుట మొదలుకొని విక్రమార్క భూపతి 
త కళా పారంగతత్వము'  మణియు “చతురళశీతికరణ | పొడి 

న “ట్‌ శ (వ 200 —221) మ భివర్టింప( బడినది, పవంచమాశ్వాా కము 
చటి 60 పద్యములళొ' అనంగవతీ వికమార్కుల (వమచావనవివోర, లీలా 
శె లారేవాణ, డోలారోహణ, పుప్పాదచయ, జలకేళీ వ నాదులు శృంగార 
| మచానము' 4 (బబంధఫక్కి నిం గావింప6 బడినవి; వి; మార్కు. (డు యుద్ధ 
తకు ఒయలు చేరుటకు ముందు చతుగ్ధాశ్వాసాదిలో అ ంగవతి సౌందర్యవ ర ర 
16-19), వర్ష ర్తు (వ.-26- కళ), శరద్భతు (86-89) వర్ణ నలును, 
వంచమాశా౩వము తప.) వసంతర్పు వర్ణ నమును గావింవం౭బడినది, ఇట్లే ౭చు 
తనుగా చతుక్షాశ్వాసము "మొ త్తమును a: బంచమాశ్వానము ముక 
ద్య ముల ఇ గలిపి ముదించిన యెడల నిది యొక (ప్రత్యేక (వబంధమే కాం 
కావున రాయల యుగవు [పబుధ రచనకు మార్షదర్శకు లయిన వారిలో 
ఉక్యనయు నొక్క? డనుట నిక్కము. 


es 


లి 
శాత్రుమ 
నంత 


ఖ్‌ న్‌ 
ర 


21 
విక్రమార్క చరిత్రము _ మల్లన రాజశేఖర చరి 
కథకు మూలము 

అష్ట ద్ని 6 నవుపలగో నోొరొోయగాల గరిగణింవ? ఎప చున్న మాసయగాగి 
మల్డు సనా కోతమగు “వాస 'ఖీఖర చరత "వెంక (ప్రబంధము, రాబశేఖరుల గను 
రాఎవకునసు*చుందు తాను గాంచిన ఇకాంలీమతీ యక రాజక నకి ను చేమించి 
వివావప?* నుగుటయే యినలథి ప్రధా” క ఛావన్తు వు. ఈ కథకు మూలము కలదా? 
లేక యిది కల్పితమా? యను విషయములను గూర్చి (శ్రీ) వీశేళథింగము పంతులు 
గారు ఆలోచించి యుండలేదు. ఈ విషయమును గూర్చి (శ్రీ శుకుమళ్ళ అచ్చు శ 
రావుగారు | ETE Ye Ug ద నహించి, వరిశోధించి, 'రాజేోఖర చరి(ము కల్సి 
(ప్రబంధ య నిగ్గ కటు ర థారకల్చ్పళమును గూర్చిన వారి యధథి పొంగు మీడి 
పొందు పలుక బడుచున్నది, 

“de (గంట మంవలి క 'భీతివృ శ శ మే పురాణము నుండి గాని, యే కణ 
కోశము నుండి గాని గీనీవొనం ఎడీనదో 'ఎలియరాలేదు. అనేక పురాణములను, 
గి భాసర రాదని గ ఛాగారములను బరికోగిందిథిని, 5ని యీ కొగ్గోకు నుాత్భ 
కము గనంగిగాలేక పోయినిని. బంగారు తమ్మయ్య గారు నె తము గీని మూలగ థ 
రెచ్చటను గాగంబడ టీ దనిరమీ 'శలిపిరి, కావుళ నీ రథ కమార్చితనునియి 
యిస్బటివట కూహింస నలసియున్నది,"” (ఆం ధవాష్మియ చరి] ఛము. ఛా,2, 
పి-కి06). 'ఈ కథ నీ కవి నూళనముగి"*6 గల్ఫించినను (ఏళంసాపాశ్రము లగు 
నంళములు గోచరింప'విని మొక వాక్య మిందే కలదు. ఇట్టు నీరు దినినిం గల్పిళ 
శావ్య మనిన నాటినుండియు రాజ*ఖరి చరిము. కల్పిత కావ్యమే యకు నధి 
(ప్రాయ మంంవసాహిశ్య ౪ తోకమున స్థిరమయిపోయి చేతికి నిది యిట్టి దిగా స 
శలవ66 బడుచున్నది. 

కానీ భావమునకు రాజ'ళఖర చరితము మూరరహిొత మై కొట్పిత 
పైబంథము కాదు. ఇంగోలి కథ మిగుబ (వాచీనమే, వాని పొఠరాణీకము కాదు. 
మల్ల న ౪p EDD క గకు మూలభూత మయిన చిన్న కథ యుకటి “ర ఖా 
సరిత్సాగరము'" నందే కలడు, (అంబ. 192; తరం. 10; చేళాళుని కథం 8) జాని 
ఈ “రెందు కళలకు ను+్యవమే పోల్చి చూచినచో UD అచ్చుత రావుగారు (వానీనగ్టు 
వీని పరస్పర సంబంధము గుర్తించు? యెవ్వరిగని సాధ్యము కాదు. సీని యందలి 
నాయికా నాయకుల పేళ్లు సండ్‌ ప్రేం; ముగ మిందుటయీ యిందఃలకుం 


క్‌ 


గారిణను. నానీ బళ్ళ. ట్ట మారు. చరి పము సి _వమాంన్వైాసిము సటదిటం గల 
రాజ శేఖరుని కథను ౫దిటిగ ఏమిటీ క థా ఫరిత్సాగది ము నఎనీలి రొథను గూడ 
పోల్బుకొనుటకు వలయు నాభారములు మనకు దధింపకఫోను. కావున సిక మార్క 


చరి. తము నందలి రాఎ శీఖరుని రథ దిగువ నం్యగహింవ( బడుచున్నది, 


22 
వి కమార్యూ చరి తమునందలి రాజశేఖరుని కథ 


కథోత్పత్తి హేతువు ,- కళావతి యను నాగలోక కన్యక యొక్క మౌన 
[వ్రతమును భంగము చేసి, యామెచే రెండవసారి వలికించుటకయి విక్రమార్కుడు 
“కప్పురపు బరణికి నిజ మంతళ క్రిచేం (బాణము పోసి యొక కథ చెప్పుమని 
కోరగా నది యీ |కింది కథం జెప్పెను. 


వంచక (ఆవంచక) మను బురమును వి[క్రమకేసరి యను రాజు పాలించు 
చుండెను. ఆయన రాణి ఉమావతీ మవోదేవి. వారికి రాజ శేఖరుం డను వుతుండు 
కలిగను. రాజ శేఖరుండు పితృమార్గము ననుసరించు ఉత్తమ క్మతియుండు. ఒక నా 
డతండు నైన్యముతో వేంట కేగెను. వేంటటాడుచుం బోయి పోయి పార్వతీ దేవి 
మందిరమును గాంచి, దేవికి [మొక్కి, యా చెంత నొక రాచిలుకతో(డ నంఖా 
షించుచున్న యొక యోగిని గని, నమీపించెను. ఆ చిలక “యటువది నాలుగు 
విద్యల నెఅజవాది యనియు.6, | దికాల వేది” యనియు జెప్పి చాని నా యోగిని 
రత్నపంజరముళ్‌*.( గూడ రాజ కేఖరున కొన. గను 


అంత రాజశేఖరుడు దేవ్యాలయ సమీవ లతాగృవామున విశ్రమించి, 
యా చిలుకను జూచి కుతూవాలముతో. దన ఛథావిఫలపావ్తినిం గూర్చి (బళ్నిం 
వంగా నది యిట్లు చెప్పెను. “నత్యధిర్ము6 డను అవంతీ పురాధీళుని కూంతురగు 
కరూరమంజరి నీకు భార్య కాంగలదు. వైవాహిక వార్తయు నిప్పుంకే రా 
గలదు”. అని వెప్పుచుండ6ంగనే చతురిక యను చెలికత్తె దూతికంగా వచ్చి రాకు 
మారునకు మొక్కి. కూర్చుండెను. అంత నామెను జూచి, చిలుక 


“వలుకులనేర్చునం జెవుల పండువు చేసితివింతసేపు నా 
వలుకుళిలాకరంబుగ శుభంబది శీ ఘముగాంగ నంతయుం 
చెలియంగం జెప్పు మింక భవదీయ నమాగమన [(వనంగముల్‌ 
జలజదళాతీ. యేమీ టికి జల్ల కు వచ్చియు ముంతచా/ప6గన్‌”. 


అని వలుకరింపంగా విని యచ్చెరువంది యా.నుందరి యిట్టు విన్నవించెను. “సత్య 
ధర్ము6 డవంతి దేశాధిపతి. అతని రాణి లీలావతి, వీరికి? గర్చ్బ్చూరమంజరి యను 
తనూజ కలదు. అమె సకల విద్యలు నేర్చిన యందకత్నె. 'ఒకనాండు చెలులతో. 
గూడ మన్మథ పూజకయి యామె శృంగార వనమున కరిగెను. అచ్చటం జిలు 
కకు( బురాణకథలు చెప్పుచున్న యొక శారికను జూచెను. రాజపు[తిక సమీపిం 
చంగా నది యామె చేతంజిక్కెను. రాజకుమారి చాని కళాకుళశలత్వమునకు! 
గారణ మడుగంగా6 చాను సరస్వతీదేవి చేతి చిలుకచేతం బెంప6 బడితి ననియుం, 
(దికాల వేది ననియు. జెప్పెను. అది విని కర్చూరమంజరి తనకు గాంబోవు పతినిం 


23 


గూర్చి [వశ్నింపంగా “డి యావంచక రాజనుతు( డగు రాజశేఖరుడు భర్త కాం 
గలండని తెలిపి యతని గుణరూపాదులను [బళంసించెను. ఇట్లు శారిక వలన మీ 
వృత్తాంతమును విని, రాజపు(తి విరవాజాదకు? గుణి కాంగా, చెలు లా విషయము 
నామె జనకున కెటింగింప నా రాజు మిమ్ము తోడ్కొని తేర నన్ను. బంపె' నని 
చెప్పి చతురిక మిన్నకుండెను, 


రాజ కేఖరుండు సంతోషించి పరివారముతో జతురిక ననుగమించి, అవంతి 
పురాంతి కోద్యానముక విడిసియుండ6గా6 జతురిక యరిగి యా వార్త దెలిపి 
రాజకుమారిక నలరిం చెను. సత్యధర్మ విభుండు అల్లు నెదుర్కొూని తెచ్చి పు|[తిక 
నొసంగి వివావా మొనరించెను. ఇట్లు వివాహితు6. డయి రాజ శేఖరుండు భార్యతో 
గూడ ఆవంచక వురి కరిగి నుఖముండెను. 


ఇది జక్కన వర్ణించిన రాజ శేఖరుని [వధాన కథ. దీని చివజ శుకశారికల 
వివాదమునకు నంబందొంచిన మణి రెండు చిన్న కథలు గలవు. అందు బురుములు 
పాపాత్ము లనుటకు నిదర్భునముగా శారిక చెప్పిన కథ మొదటిది. (స్త్రీలే పాపాత్మ 
లనుటకు శుకము చెప్పిన కథ రెండవది. ఈ రెండును రాజశేఖరుని కథతో నంబం 
ధించిన వే. రాజశేఖరుని వివావా కథను మాత్రము జక్కన కవి చక్కని వర్ణన 
లతో శకృంగార[పధానముగా 74 పద్యములలొ (వానెను, 


పరిశీలింవంగా "కథానరిత్సాగము నందు |(త్రివిక్రమసేనునకు బేతాళుండు 
చెప్పిన సం్యగవా కథనే |[గహించి జక్కన చానినిం గొంత మార్చి, పెంచి 
విక్రమార్క చరిితమున. జేర్చెనని తోచును, 


కథా నగిశ్వాగము నందలి కథ ,-- 


సందర్భ ము--'(తివి|కమనేనుని మౌనమును భంగము చేసి యతనితో మాట 
లాడించుటకు బేతాళు. డీ [కింది కథం జెప్పెను. 


కథ ;- పాటలీపుతమును “వికమశేేనరి” యను రాజు పాలించుచుండెను. 
ఆయన యొద్ద 'దివ్యజ్ఞానము" కలదియు “సర్వశా(న్ర్రకోవిదియు నగు చిలుక 
“విదగ్ధ చూడామణి" యనునది శావవశమున నాజన్మ మెత్తినది యొకటియుండెను 
దాని యువదేశమున నా రాజకుమారుడు తనకు దగిన మగధరాజు పుతికను 
“చంద[వభ' యను చాని6 బెండ్లా డెను. ఆ మెయెద్దను “నర్వవిజ్ఞానశాలిని' సోమిక 
యను వేరుగల గోరువంక యుండెను". ఇది [వధాన కథం దీని చివజ6ం గూడ 
శుక శారికల మివాదమున( బుట్టిన, పురుషులే పాపాత్ము లనుటకు గోరువంకయు, 
(స్త్రీలే పాపాత్మ అనుటకు. జిలుకయు( జెప్పిన రెండు కథలును గలవు. 


సామ్యము .- ప్రై రెండు కథలును మౌన్యవతమును భంగము చేయుటకు 


24 


నుర్దేశింపం బడినవి. ఈ రెంటి చివఅను శుకశారికల వివాదమునC( బుట్టిన రెం డను 
బంధకథలు నొ కే విధమున. గలవు. ఇక కథాసరిత్సాగరము నందలి క థానాయ 
కు(డు వి|క్రమశేనరి యని యుండగా జక్కన క థానాాయకునకు రాజశేఖరు( డను 
(కొత్త "పేండి, 'వి[కమకేనరి' నామము నతని జనకున కొనంగె ననుట యూ 
వ్యాము. నాయకుని యొద్ద దివ్యజ్ఞానము గల చిలుకయు, నాయిక యొద్ద 
నట్టి దే యగు గోరువంకయు రెంటి యందును నమానముగా. గలవు. ఈ కుక 
శారీకలు నాయికా నాయకుల వివాహా సంధానమున( బాల్గొ"నుట రెండు కథల 
యందును గనవచ్చును. ఈ పై సామ్యభాహుశ్యాము ననుసరించి జక్కన రాజ శేఖ 
రుని కథకు గథాశరిత్సాగము నందలి విక్రమశేనరి కథయే మూల మనుట 
నిగ్చంశయము. 


మలిన రాజశేఖర కథలోని [వ ధానాంళములు ,- జక్కన క థానాయకు( 
డగు *రాజ శేఖరుంజే" మల్టన రాజశేఖర చరిత్ర (పబంధ క శానాయకు(డు. 
[(గంధమునకును మల్బన నాయకుని నామమే పెన్పైను. రాజశేఖరుని వురనామము 
'వంచక' యనియు “ఆవంచక' యనియు నిరుతెఅంగుల జక్కన 'వేర్కొన6ంగా 
మల్ల న దీనిని “అవంచి ఆవంచికి మని రెండు విధముల. జెప్పెను. “ఆవంచక” 
మనునది కెంటను నమానము. రాజకుమారి చెలికత్తె యగు దూతికకు జక్కన 
యొనంగిన 'చతురిక' నామమునే మల్హన గహించెను. వై నామములలో నెవ్వి 
యును క థాసరిత్సాగర కథలో లేక, విక్రమార్క. చరితము నందే యుండుటవలన 
వాని నట నుండియే మల్లన (గహించినట్లు తలంచుటయే నమంజనము. వీనితో 
పొటు యోగినివృశ్తాంతము, దివ్యజ్ఞానము గల శుకమును విక్రమార్క చరి తము 
నందు వలెనే రాజ శేఖర చరి[తము నందును గలదు. మణియును జక్కన చెప్పిన 
రాజ శేఖరుని కథయే కొలది భేదముతో రాజశేఖర చర్మితము నందును సమ్మగ 
ముగా గలదు. _వైనిం దెలిపినవి కాక జక్కన కథలోని తక్కిన పేర్గను మల్లన 
పూర్తిగా మార్చివేనెను. ఇమే రాజశేఖరుని నామమును గూడ మల్లన మార్చి 
యుండెనేని, యీ (వబంధ కథకు జక్కన వర్ణించిన రాజశేఖరుని కథ మాతృక 
యని గు ర్హించుట సాధ్యము కాకుండెడిది. 


ఈ "5*జ శేఖరుని కథను మల్లన చానొక (పత్యేక (పబంధముగా6 బెంచి [వాయ 
సంకల్పించిన వాడు కావున కొన్ని నూత్న క థాంళములను గల్పించియు, వర 
నాదులను జేయు మూ. డాశ్వాసములకు( బెంచి రాజశేఖర చరిత్ర [ప్రబంధ 
మును రవవంతముగా రచించెను. ఇది యొక (పత్యేక (ప్రబంధ మగుట నిందలి 
నమ న్త కథ నిట వివరించుట యనవసనర మని తలంచి విరమించితిని. ఇ6క సర్వ 


సా మాన్యముగ. దల(వ( బడుకున్నట్లు మల్హన రాజశేఖర చరిత కల్పిత (వబం 
ధము కాదనియు, నిందలి కథకు మూలము జక్కన రాజశేఖరుని కథ యనీయు, 


25 
మణియు దానికి కథాసరిత్సాగరము నందలి విక్రమ శకేసరికథ మూల మనియు, 
మణియు మనుచరిత్ర కథక్మూార్మ్కండేయ పురాణ మెట్టి దో మల్లిన రాజశేఖర 


చరిత్రకు, జక్కన విక్రమార్క చరితము నట్టి దే యని తలుపుటయే యింత 
వఅకు6 గావింవ( బడిన కథావిషయ వివరము యొక్క ముఖ్యోద్దేళము. 


జక్కన చేసిన |పబంథ వర్ణనలు 


ఈ విక్రమార్క చ* _ైము నద్భుతావవాము లగు ననేక కథలచే నాకర్ష 
వంతముగం జేసి నవరనభరిత మొనరించి యాస్వాదనీయముగ నొనరించుకే కాక 
జక్కన దీనిని నానావిధ వర్ష నాదులచేం గడు మనోవారము గావించెను, ఇపు 
డిందలి వర్ష నములను గూర్చి కొంత దెలువ బడును. 


“నిగరార్జ వశ్లైలర్హు చం దార్కోదయ వర్ష నమ్‌ 
ఉద్యాననలిల |క్రీ డా మధుపానరతోత్సవాః 
విపలంభోవివావాశ్చు కుమారోదయవర్ణ నమ్‌, 
మం[తద్యూత (పయాణాజి నాయకాభ్యుదయా ఆపి. 
ఏశాని య్యతవర్ష్యంతే తన్మవోకావ్యముచ్యతే, 
ఏషామష్టాదళానాంయెః క్రైశ్చిదూన మపీమ్యతే”, 


మవోకావ్య, మవో_ప్రబంధముల యందు. లై యష్టాదళ వ ర్ధనములలో 
నన్నిగాని, కొన్ని తక్కువగం. గాని యుండవలె నని యాలంకారికుల మతము, 
విక్రమార్క చరిత్రము నందు జక్కన యించుమించుగా నువర్యు క్త వర్ల నముల 
నన్నింటిని. జేయుట మా్యతమే కాక సందర్భానుసారముగ నితర సాధారణ వర్ణ 
నము లనేకములు నిందు. జేర్చినాండు. అట్టి (పథధానా[వచాన వర్ణ నలకు( 


[గమముగా [గంథనందర్భుములు దిగువ6 జూవ6ంబడు చున్నవి, 
అహాదళ వరనములు. 
లు ణ న్‌ 


1. _పురవర్ష నము ,- మథురానగర వర్ణ నము నీ కవి యత్యంతాసక్తితో 
సుమారు 44 పద్యములతో? గావించినాండు. (ఆ. 1. 64-100) 


ఇంతటితో దనివిననక తర్వాతిదగు దీర్భవచనము (వ. 101) చేతను 
మధురాపురిని సాంగోపాంగముగ వర్ణించెను. ఈ వచనము నందు బాణుని కాదంబరి 
చై లి ననుసరించి శ్లే పాన్ముపాణిత మగు ఉపమా, విరోధాథాసాద్యలంకారాదులు 
వ్యాద్యముగా€ గూర్పంబడినవి. సంస్కృత గద్యకావ్యములు జటిలదీర్భ నమాన 
ఘటితములయి యశ్థావబోధమున. బండితుల కే క్లే శదాయకములుగ నుఃడుటచేం 
గాబోలు;పాచీనాం[ధ కవులట్టి వాని ననువదించుటకు+ గాని,యట్టి గద్య కావ్యము 


26 


లను (బత్యేకముగ రచించుటకు6 గాని పూనుకొనక తమ పద్యకావ్యముల 
యందే యెడ నెడ నట్టి వచనఖండముల నళిని వేళముతో రచించియుందురు. 


మధథు రావర్ల నము గాక యిందు ఉజ్జ యినీ (ఆ.2-41, ఆ.8-1 18); వంచక 
(ఆ. 7-7); అవంతీ (ఆ. 7.4"); కాంచీ (ఆ. 7-112. ' 18); విక మసింహము 
(ఆ. 7-112) లను పురములును వర్టింప(బడిన విం 

వ. సమ్ముద వర్ణ నము, (ఆ. 5్‌- 18), 

లి, శై_లవర్ణ నము, (శ్రీశై_లపర్వతము (ఆ. 1-19:-201); మేరుశై లము 
(ఆ. బీ_ 18) లిందు వర్షింవంబడినవి. 

4. _బుతువర్ణ నము , వర్ష ర్తువు (ఆ. 4-26): శరద్వర్ణ ము (ఆ. 4- 
8689); వనంతర్హు (ఆ. క్‌-లీ-18). 

5. చం[దోదయ వర్ణ నము, చందోదయము (ఆ. 6-67); చందదిక 
(ఆ. 6-69-71). 

6. సూరోదయాది వర్ణనము, నూరో్యోదయము (ఆ. 2-107, ఆం 8- 
106); సూర్యాస్తమయము (ఆ. కిరి ); సూర్యా న్తమయ తమోవర్ష నము 
(ఆ. 6-62-66); అంధకారము (ఆ. 7-150); నూర్యమండల'తాప వర్ణ నము 
(ఆ. 2.112). 

7. ఉద్యాన వివోరము. (ఆ. 5- 'లి-శీర్‌, ఆ. 8-85). 

ర. జలవివోరము , (ఆ. క్‌-88-64). 

9. మధుపానము: (2) 

10. రతోత్సము , చతుర, అవ్ష మాశ్వాసములు. 

. : థి ట 

11. విరవాము, (ఆ. 7-62, రథ. 

12. వివావాము, (ఆ. 4-181-200). అతిదీర్హ మును, సాంగోపాంగ 
మయిన వర్ణనము. 

18. సుతోదయము: (ఆ. 1-1 0.184). 

14. మంతాలోచనము, (ఆ. 4-118-128). 

16. దౌత్యము, (ఆ. 4- 53-78) 

16. యుద్ధ యా (తావర్ణ నము ; (ఆ. 4- 75.8:) 

17. యుద్ధవర్ష నము, (ఆ, 4_ 84-1265) 

18. నాయశాభ్యుదయము, (ఆ. 4_ 126_129). 


శే 


= 


లలో గావించినట్లు తెలియవచ్చును. వీని యందును కనవివోర, జలవివోర, బుతు, 
యుద్ధ పుర, వివావా వర్ణనలు (క్రమముగా నుత్తరో త్తర దీర్భములు. 


"పె పట్లిక వలన అపాదళవర నములను జక్కన నుమారు 5060 పదంము 
2) లు ణ అలి 


ఇతర వర్శనములు - 


(యీ వర్ణనము; ఆ. 1. 116.119; ఆ 4. 18.19; ఆ. 5, 169-178; 
ఆ. 5. 44.49; ఆం 7. 86; ఆ. 7. 40-46; ఆ. 7; 58.60; ఆ. 8. 42.46. 


రాజవర్ణ నము ; ఆ. 1.10”; ఎకు వర్ణము ఆ. 1.28; వృద్ధ |వ్రాహ్మాణ 
వర్ణనము ఆ, 2.117, 155; నారదవర్షనము ఆ, 4-8; వి(పకుమార వర్ణనము 
ఆ. 7.48; విటవర్ల నము ఆ, 8.6,7; ఇవిగాక శాపనులు, రాతనులు మున్నుగా.6 
గల పురుషవర్ణ న అనేకము గలపు, 


వరాహవర్ష నము. ఆ. 2. 1 5, 126; 188; ఆ. 8.75 
నాట్యవర్థ నము. ఆ. వ. 89, 91 

అశ్వ మేధయాగ వర్ణనము, ఆ, 5. 98.186 
పరిమళవాయు వర్ణనము, ఆ. రీ-88 

కోడికూత. ఆ. 6-78 

'యోగినీవర్ష్స నము, ఆ. 7.14 

శుకవర్ల నము, ఆ. 7-86 

భోజనవర్ణ నము +, ఆ, 4.188 

రోదనవర్పనము; ఆ, 7-18 


పుణ్యతీర్థ చేత దేవతావర్ణనము , శకాశీవర్ణన ఆం 2. 189. 194; 
(శ్రీ శైలవర్షనము ఆ. ఈ 198.206; అహోబలము ఆ. 2. 208.212 
మటియు కాళవా స్తి, (శ్నీరంగము, అనంతశయనాది పుణ్య కే[త వర్ణనము. 
లిందు భ క్రి రన పధానముగ "జేయ బడినవి. పహేమకూట విరూపాత వర్ణన 
ములు నిందు గలవు. ఇందలి యీ ఘట్టములు వండికారాధ్య చరిత్ర, నృసింవా. 
పురాణ, కాశీఖండ, కాళహస్తి మహాత్మ, పాండురంగ మావోశ్మా వ్రదులలోని 
వ్యరనలను దలంపవునకు. బెచ్చును. ఇట్టి వర్గ నలచేత జక్కన తన కావ్యమున( బవ్మిత 
వాతావరణమును సృష్టించెను. నన్నెచోడుని వలెనే దీనిని జక్కన (శ్రీకార 
ముతో. _వారంభించి “మంగళమవా(శ్రీ" వృ త్తముతో ముగించుట గమనింపందగి 
యున్నది. 


ఇతర వర్ణనలలో ముఖ్యము లని భావించినవి మా|తమే యిచట. దెలుపం 


28 


బడినవి. ఇక జక్కాన యొక్క. పద్యరచనా పాటవము, వర్గ నావై దగ్ధ్యము, పొండి 
త్యము, (ప్రతిభ, భావనాళ క్రి, ళళ్తార్ధాలంకార పీతి, శ్లేషయమక ఘటనా 
నైవుణి మున్నగు కవితా గుణములను న్ఫురింప( జేయు కొన్ని పద్యములు 
మాత మిట నుదవారింప€ బడును. వాని. జదివి సహృడయు లగు పొఠక మవో 
శయులు జక్కన కవితాళ క్తి నవగావానము చేసికొందురు గాక! 


వర ర్తువర్థము 
[పథ మోదబిందుల. బల్ల వించె ననం౫ 
నిం్యదగోపద్యుతి నిలం దనశ్చె 
భానుచం(ద్రుల సూడుపట్టి గెల్బినకనం౦ం గం 
గంధర పవపటలాంధకార మడ రె 
జల దానిలంబున( బులకించెనో యన? 
గుటజభూజంబుల కోరగించె 
స్తనితమర్ద ళరవంబునకు నాడెననంగ 
వనమయూరములు న ర్తనముచేనె 
జబాంధజనచి త్త చి త్తసంభవ మవాొగ్ని 
ఘనతరజ్వాల జాలానుకరణ నిపుణ 
వివిధవిద్యుత్పరంప రా విభమంబు 
లఖలవారిదంతరంబుల నతిశళయిల్లె (ఆం 4-81) 


దళితానంతదిగంత మె ఘుమఘుమధ్వానంబు సంధిల గా 6 
గలయం భాముల వేల. గటినటు, లువ గిల నిర 

a లు ct 
ర్లళధారాళక రాళమై కురినెవర్ష ౦ జెందు నేయింటివా 
రలుంబొర్షి ంటికి 'నేంగకుండంగ నవోరా[తంబు( జి్యతంబుగన్‌ 


గగనరత్నముకట్టు మొగులుతో నుదయించె( 
జరమదిక్కున6 దో6ంచె ళ|కధనువు 
పూర్వాపరవ్యా ప్రి బొలుపారె జలరేఖ 
లాలోలగతివీచె మూల గాలి 
మెజు6గు మొ త్తంబులు మెబ సె ను త్తరమున( 
గడంగె దజిణపు మేఘముల గములు 
(పాలేయశానుండు పరి వేషగతు. డయ్యె. 
జూతకంబులు నింగి సంచరించె 


29 


నెజల పెనువశ్లై నేల'వై( గొజఅల. జొచ్చె 
మొనసి చీమలగమి గుడ్డు మో వం దొణం గం 
గుజము కొనకొమ్మడిగి |క్రిందికొమ్మ మీంది 
నిలుపు గైకొను పులుంగుల యెలు(గు లెచ్చె. (ఆ. 4.27) 


శరదృతువు నందలి ఒక దృుళ్యము 


బాలలు లీలతో బలుసు బండుల చాయం దనర్ని పండికై_ 

[వాలిన రాజనంబులకు వచ్చుశుకంబుల( చేరనీక పో 

దోల రవంబుతో( జఆజకుందోంటల నీడలనుండి పాడి రు 

న్మీలిత వావ భావరమణీమక రాంకుని సావాసాంకునిన్‌ (ఆ. 4.89) 


వసంతర్తు వర్ణనము. 


రాజకీరకుమార రాజి కతరళిత 

వ యొనరింకవచ్చిన యెజ్ఞ యనంగ 

గలకంఠ నికురంబకములకు వాకట్టు 
విడిపింపవిచ్చిన వెజ్జనంగ( 

దరులతాదులకు వార్థ కము మాన6గ మందు 
సేయంగవచ్చిన సిద్ధుండనంగ 

నం|పణయ క్రోధ జంపతి నివవాంబు 
గలుపవచ్చిన చెలికా' డనంగ 

మందమారుతోద్భూతమరందబిందు 

సి కృషక్పదజ్యూరవ (శ్రీ విలాస 

మకర కేతు! పవకాప సమ[గమెై, వ 

సంత మేతెంచే సంతతోత్సవ మెలర్చ, (ఆ. 5-8) 


కాముకులు. గామినులునుం 

గామాతురు లగుట యరుదె? ఘనతరులతికా 

సోమము ((వపేమము౫ై_ కానే! 

నామని నబ్బ జునకై న నలవియె పొగడకాం (ఆ. 5-10) 


ఉద్యానవివారము న 


మంజరీస .జాతమకరందమధుమ త్త 
చంచరీకద్వంద సం భమముల. 
గోరకిళా నేక కోమలవల్లి కా 
వేల్లి తభూజాత విలననముల 


20 


నవా కార ఫలరసాస్వాదన నంతుప్పృ 
కకనతీ పతిరుతి [వకటన ముల 
గినలయాంకుర రస|గనన సముత్కంఠ 
కలకంఠ విటవిటీ కలకలములC 
గనియు వినియు వనంతనం| కాంత రాగ 
సర్వసామాన్యమహిమ కాళ్చరగమంది 
చెలికెణతింగించి కొనియాడి చెప్పి చెప్పి 
[వమదవనకేళి. దేలిరి పతియు నతియు. (ఆ. 5-24) 


అందనిపువ్వుగుత్తు దెన కై యయణుసావంగనేల బాల? కో 
యందలపయ్యెనేని, నెగయ న్నిను నెక్సెదనంచు, సంతసం 


బంద6గ నెత్తియెశత్తి విభుం డందణీముందణ డించుచుండ(గా 
నందినకంకు నంతనము నందె లతాంగియు మాటిమాటికిన్‌, (ఆ. 5-27) 


జల కేళి, 


ఆ నెలతల్‌ వరోజినికినై దిగునప్పుడు నూత్నరత్నసొ 

పానములం దదియతను బంధుర బింబము లుల్ల సిల్లె( చే 

జోనిధియైన యానృవతి సోయగముకా దరిసించు వేడుకం 

బూని జలాధిదేవతల పూర్వగతిం జనుదెనించిరో యనకా, (ఆ. 5-45) 


మృగమదవంకిలాంగు లొకమే నొకమే ఘనసార చందన 

స్థ గితలువైన కామినులు సాటిగ నొండొరు6 జల్లి యాడుచో 

సగమున నలు దెల్పులగు చాయలు సెందిం గళిందకన్నకా 

గగనకది సమాగమముశై వడిం బద్మిని యొప్పెన త్రరిన్‌, (ఆ. 5-6?) 


*నెలతలు కంఠదఘ్నమగు నీరవిహార మొగర్చ నిల్చినం 
గొలను తదానన స్ఫురణ. [గొ శ్ర మెజుంగు వహించె. బెక్కు(తి 





అఒక్క చం(దునిం గన్న సముదుని, ననేక చం|దులం గని మించుట యను 
భావము సంస్కృత శానన పద్యమునం గన్పట్టుచున్న ది. 
శ్లో॥ యఃపోత్తుంగతరంగ సంగతిభవర్సి డీర పిండచ్చలాత్‌ 
తీ రేశారత రేందు మండలవుయీోంమాలాం నదోత్చాదయన్‌ 
_థామ్యన్‌ మందరమంథమంథన వళాదేశేదు సంభూతిజం 
& రాబ్దేరధరీకరోతి పరితఃకీ రిం జగద్వాపినమ్‌. 
| కొండిప ర్తి శాసనములు. రి. కిళి-8ి7 పంక్తులు; 


'తలంగాణా శాసనములు. ఛా. 1. | 


31 


ప్పలంబడి యొక్క_చం[దుని నపూర్వముగా6 గనుబంత యంచు నో 
జలనిధినెంచి అ బవహుచందుల చానొనరించెనో యనన్‌. (ఆ. ల్‌-4ర) 


చం్య[దోదయము , 
'తై నేని పూర్వదిక్కామినీమణి చూచు 
చద్హరాగంపు దర్పణమనంగ 
వేయిగన్నులు6గల వేల్పు తొయ్యలి చేత 
జూవట్టు చెంబంట్లు సురటి యన(గ 
విరహుల వి దండు వెడలంగ6 దమకించు 
ననమాయుధుని కెంపుటరిగ యన6గ6ి 
గల్బక భూ జశాఖా శిఖా గంబున 
భాసిల్లు పరిపక్వఫల మనంగ 
న|భమాతంగకులవతి యుత నొప్పు 
కనక ఘంటిక యనంగ, లోకముల కెల్ద 
నుదయరాగంబు రాగంబు నొదవంజేయ 
నిందు6 డుదయించె లోచనానందు? డగుచు. (ఆ. 6-67) 


చందికా వర్ణనము, 

పసగల వెన్నెల మిసిమి వుక్కిట. బట్టి 

పొన6* 6 బిల్ల లనోళ్ళ( బోని పోసి 
ఏన్నని[కియ్యన్కు. వెన్నెల తుంపరల్‌ 

వుమ్మని చెలులవై నుమిసి యుమిని 
కమ్మని వెన్నెల కడుపునిండ 6గ6 గోలి 

తలి వెక్కి గజ్బ నం (దేన్ని (కన్ని 
కన్నిచ్చలకు వచ్చు వెన్నెల (కొన్నురు 

వేజి వె [పియురాం[డ కిచ్చి యిచ్చి 
తఅచు వెన్నెలగుంపులం దాటజితాజీ 
యీాజమగు వెన్నెలలలోనం దూణి తూటి 
పలుచనగు వెన్న్నెలలళెన6 జాతి పాణి 
మెల బెక్కు చకోరంపు6 బులుంగుగములు. (ఆ. 6-711 


నత[తోదయము ; 
మెజ పగ్గలింవ( జుక్కా-లు 
తఆఅచై. పొడముటయు *౫గతల మొప్పార౯ 


32" 


'మెజుగారు ముత్తెములచే 
మెఅవడి యగు నల్ల పట్టు మేల్కట్టు గతిన్‌. (ఆ. 6-64) 
సూర్యతాప వర్ణ నము, 
*క ల్బ్చాంతదు రాంత క లుపాంతకస్వాంత 
దుర్వారవహ్నికి నోర్వవచ్చు 
నిష్టురనిర్హోమని క్హైత సంఘాత 
జాతమవోవహ్ని వై (వవచ్చు 
[బళయకాలాభీలఫాలలేచనఫాల 
భాగానలన్ఫూ ర్తి (బదుకవచ్చు 
గాకెదరేం[ద ఫూత్యారనంభవ తీవ 
కోల దవానంబు( గదియవచ్చు. 
గాక వై రింవవచ్చునే లోకదవాన 
దర్చితంబై న యస్మ|త్పతాపవహ్ని ౯ 
చావకోత్సావా సావాసొదార్య ధైర్య 
గతికి మెచ్చితి విక్రమార్మ ఊతీం|ద ! (ఆ. 2-112) 
సూర్యాస్తమయ వర్ణన ఇ 
వశ్చిమాంభోనిధి [పాంత దేశంబున 
రంజిల్లు విిదుమ కుంజమన6గ౯ 
జరమా[దిశిఖర దేళంబునం గనువట్టు 
కమనీయ ఘనరత్న గండమన/గ 
నపరదిక్కామిని యమరంగ6 గనుంగొను 
పద్మరాగంపు దర్పణమనంగ 
వశ్చిమదిక్కు-ంభఖి పఫాలఖాగంబున. 
బొలుపొందు 'జేగురుబొట్ట నంగ 
బూర్వకంధి వేలావనభూమి( బండి 
కాలశుక తుండవ్బాతి బిట్టుగ దలి, యపర 
జలధిళో6 బడు చాడిమీఫల మనంగ 
నట్టి నీవన చాంధవు( డ_స్తమించె. (ఆ. 8-865) 
తపసి వర్ణన న 
అచ్చ వెన్నెలమించు నవవాసించు విభూతి 
యంగ రాగంబుగా నలవరించి 





* పిల్చి లమజ్జీ , భట్టుమూర్తి, అయ్యల రాజు మున్నగువారిలో నీ శైలియు, 
పదగుంఫన మును గోచరించును. 


స్స 


యాగ మోచితముగా నవయవంబులయందు 
లలితరు[ చాడభూవలు వహించి 
పొంబట్టు పుట్ట ంబు పొట్ట నందంబుగా 
ఘనజటాజూటంబు గలయం బొదిని 
యడుంగు( గెందమ్ముల బెడంగు శెట్టి ౦వ6గా6 
గాంచనమణి పాదుకములు దొడిగి 
జమిఠథి మొల శాట నినువకచ్చడ మమర్చి 
కక్ళ.పాలయుం గత భాగమున బూని 
తరుణ శశిమౌరి యవరావితార మనగ 
ధరణివతీ పాలిశేతెంచెం దవసి యొకండు. (ఆ. 2-97) 
వృద్భవిప్ర వర్ణన. 
పటలిళావృత నే తపర్యంత రేఖలు 
పొదవికై (వాలిన బొనములతోడ 
దంత పొతముల నంతయు (నుక్కిన కపోల 
తలముల 'నెలకొగ్ను వలులతోడ 
నివనిత గీళో త్తమాంగంబు "శలంకులం 
దూంగాడు నరవ వెం్యదుకలతోడం 
_గౌంచకంఠోవమాకాగత( గనువట్టు 
నిస్నిద్ధి మైన 'జేవ*ంబుతోడ 
శతశతచ్చిద జీర్గవ(న్త్రుముల తోడ 
“ల్పతర వర్వయుత వంశ యప్లి తోడ 
వారినవా స నామోచ్చారణ రతితోడ 
వచ్చి యుక వృద్ధభూనుర వరు(డు గదిసి. (ఆం 8.117) 
వలుకనిమోము( దొ[టువడు పాదములున్‌ వగరంపుటూర్పులున్‌ 
వలవలనై్వై గ దంతములు వంగిన మేను నణంకు ను న్తమున్‌ 
నిలుపంగ రాని యుక్కిసయు నెమ్మెయి నెక్కొను దప్పి వెంపు. జే 
వెలుంగునం జూచుచూవు6 గల వృద్ధ మహీనురు( డమ్మహీశ్వరన్‌. 
(ఆం 8.156) 
సపాళాళ' రాజకన్యకో వర్ణ నము , 
చిన్నారవొన్నారి చెక్కుటడ్డ ముల పై 
జీలునవ్యు మొలకలు చెంగలింప 
మదనుని తూవుల మటపీంచు చూవుల 
'తిఅంగుల మెటుంగులు తుజు(గలభింవ 


34 


మొగమున శెగిలెడు బిగిచన్నుంగవ మీంద 
మణివోరరోచులు మాజబుమలయ. 
గమ్మని నెత్తావిగమ్ము [కొమ్ముడి నుండి 
యరవిరి విరవాది విరులుదొర6ంగ 
సాంధ్య'రాగంబు వెడలిన చం|దరేఖ 
యెనకమున( బొవ్ప మునుముట్ట మును(గువుచ్చి 
యౌాక ళా వతి మృదుల పర్యంక తలము 
నందు గూర్చుండంబడి సావాసాంకు.6 జూచి. (ఆ, 7-172) 
యుర్భయా[తావర్ష న, 
అత(డుం చానును గార్భలబ్టి గతి నేళాంతంబ యూహించి, న 
మృతితో సిద్ధ పురీళు(వై( జనుటకు న్మాహూ ర్తికో త్తంన ని 
శ్చిత వేళన్‌ మొరయింప( బంచుటయు మించెన్‌ దండయా[| తా నము 
ద్ధత నిస్సాణధణంధణంధణధణంధాణంధణ న్వానముల్‌. (ఆ. 4-49) 


పాలమున్నీ టిలో. బవ్వళించిన యట్టి 
నీలవర్డుండు నిద మేలుకొనియ 
వెగడొంది రవిళేరినొాగల. గట్టి నయట్టి 
వావాంబు లణకలు వె చుకొనియె 
నదరిపాటున బిట్టు బెద9 పర్వతపు తి 
కందర్పదమనుని. గాంగిలిం చెం 
బన్నగంబుల కెల్టి భయము మిక్కుటముగా' 
బాతాళలోకంబు బమ్మరిల్లె (6 
గమలజుని వేదపఠనంబు కవలువోయె 
న|ద్రులెల్ల ను నచలత్వ మపనయించె 
దిగజంబులు జిఅజిఅ( దిరిగి మొగ 
వారిరాసులు పిండులవండుల య్య. (ఆ. 4-50) 
వరావా వర్ణన, 
కోలము(గాంచె నా నృవపతికుంజరు6 డంజనశై ల విగవో 
కీలము. బో[తసాధన విభేదిత భూవివరోరుజాల కో 
కాలము, ఘుర్దు రధ్వని విదారితఖా[ది గువోంతరాళమున్‌ 
లోలవిలోచనాంచల విళోకిత రోషమవోగ్నికీలమున్‌. (ఆ. 2-188 y 
ఈోడికూత , 


రాయిడిక క్తెలై స వెను. (వాయిడి య త్తలయిండ్ల ( గో [టముల్‌ 
'నేయువిలాసినుల్‌ మునకు నెందంగ, వేశ్యల [సక్కచాపులం 


35 


బాయని కాముకుల్‌ వెలుక(బాటి కలంగ(గ (మోనెం “గొకొలో 
కో'యని కుక్కుటన్బురదకుంఠితకం ఠఈక రోర నాదముల్‌. (ఆం 6-78) 


రోదన వర్ణన, 
పుటపుటనగు చనుంగవ వై 
బొటపొటం గన్నీరు దొరంగ6 బురవుర6 బొక్కాం 


దటతట గుండియ అదరంగ. 
గటకట యిది నోముఫలము గాకేమనుచుకాం (ఆ 7-158) 


భోజనపదార్థ వర్ణన. 


మించుకన్నులు గోరగించు రాజాన్నంబు 
నుపమింవరాని సద్యోఘృతంబు 
నమృతో వమానంబులగు పిండివంటలు 
నుజ్జ్వలంబై యొవ్చు నొలుపు( బప్పు 
మదికింపు6 బెంచు కమ్మని పదార్థ ంబులు 
బవుపాకరుచులై న పాయసములు, 
దగువాననా వాసితములై న పచ్చళ్ళు 
వడియ. గట్టిన యానవాల పెరు(గు 
నరసమధుర రసావళి నముదయములు 
పంచసార నమంచిత పానకములు.. 
గమ్ముకస్తురి నెత్తావిం గై వుచేసి 
యూరుంగాయలు. జల్ల ని యయుదకములును. (ఆ. 4188) 


ఇట్టి వర్ణన లెన్నేనియు గలవు. ఇవి యన్నియు (శీనాథయుగ కావ్యము 
లన్ని(టను నర్వసాధారణముగా.6 జూడనగును. వెద్ద నాదు లగు (పబంధ కవులును 
వీని నాదరించి రని చెప్ప నవనరము లేదు. ఇట్టి వర్ష నమును జక్కని (ప్రబంధ 
శయ్యతో నానాళబ్రాలంకార పౌమ్క్మల్యముగా జక్కన గావించెను. 


_ జక్కన రచనయం దెడనెడ కవి తయము కవితా (వథావము ముఖ్యముగ 
గోచరించును. నన్నెచోడ, నాచనసోమ, వాళక్కి భాన్కరుల పోకడలును గొన్ని 
కనవచ్చును. 


పూర్వుల (వభావము జక్కున్నపై దోచున్లే, తర్వాతి కవులు కొందఅ వె 
జక్కన (ప్రభావము స్పష్ట ముగా గోచరించు. జక్కన కవిత్యము చేత |బభావితు 
లయిన వారిలో. బెద్ద నామాత్యు.6 డును చేమకూర వేంకటకవియును ముఖుం౧లు. 
కొన్ని సామ్యము లీ దిగువం జూవంబడును. 


36 


అతీవా ! ముదియ6గ ముదియంగ 
"మతి దప్పెనొశాక నీకు, మనమున నియమ 
[వతపరుల శూ(దరమణీ 
రతికై. బోధింపవత్తు రా, యిది తగవా ! (వ్మిక.చ. ఆ. 1.144) 
అనుటయు( (బవరుం డిట్లను 
వన జేకణ యిట్లు పలుక వరుసయె, [వతులై_ 
దినములు గడ పెడు విపుల. , 
జనుచే కామింపమది విచారము వలదే. (మను.చ. ఆ. 2.52) 
పారాళర్య|పముఖుల S 
పారకృపామహిమ తేటవడ నింతులదా 
కోరిక దీర్పుట వినమే 
వారినదాచార గౌరవం బెడలెనొకో ! (వ్యికంచ- ఆ. 1-168) 
వెలి వెట్టి రే బాడబులు పరాళరు" బట్టి 
చాళకన్యా కేళి తప్పు నేని 


వారక కుకు నీ మవాత్వంబు ఘనమె? " (మను.చ. ఆ, 2-78) 
లలితకి పోల మండలములన్‌ మణికుండలముల్‌ నటింప వి 
చ్చలవిడిగా వినూత్న పురుపాయిత కేలికి నగ్గలించు న 
గ్గలికలు చెల ల కున్న, నధిక వ్యథనొ య్యన మాటిమాటి కూ 
రులు నిగెడింప( క సరోరువా నేతలు గర్భ ఖన్నతిన్‌. 
(విక. చం ఆ 1- -168): 
మననుకక్కుజితి మెల్ల నలేచి చేతుల 
గాకని జబ్బుగా గెంగిలించు 
గాంటిత ; క్రీడ కంగము పంపుసేయమి 
న్‌డ్డుగా నిట్టూర్పు లొరయ( బొగులు 
wee re 4... (దునుచ. ఆ లీ-128ి) 
కీలుకొప్పునం గ న్నె గేదంగి జేకులు 
పునుగు సౌరభముల బుజ్జ గింవ 
లిక భాగంబున నెలవంక తిలక ం౦బు 
కస్తూరివాననం గు స్పరింప 
- సిర మెన వచ్చకప్పురముతో బెరసిన 
తమ్ములమ్మున కావి. గుమ్మరింపం. 


37 


గుచకుంభ ములమీంది కుంకుమ పంకంబు 
వరిమళంబులతోడ. బరి చరింవ ne 

గంధవపొ నామ విఖ్యాతి గణన కెక్కు. 

నించువిలు కాని వేగువా6 జీ(గుచెంచి 

యిగురుంబోండుల గమిళార యెొబుకపటీ చె 

సరననుతు(డై న యా'రాజచం[వమునకు. (ఆ. 7-88) 


గ్‌ పద్య్భనుని జక్కన, తిలకంబు కిన్తూరివానన, సిర మై పచ్చుకష్టుర 
ముతో చెరసిన తమ్ముఠఅమ్ము తావి, మటియు గుచకుంథముల నీంది కుంకును 
పంకంబు వరిమళంయు మున్నగువాని సామూహిక ఫగిమళ*ముతో గంధవముం 
జేంగుదెంచి యా 'రాజచం[ద్రునకు *ఇగుగుంోీందుల సిమి చాక ొటుక వలచి 
నటు వరి చను. 
యగ గ 
సేద్దగ యిందిలి కస్తూరి మళీింయుం బచ్చాక వపురపుం బరిమళమును గహించి 
తము్ములమ్ముు!:;6 గూగ్చి యా శావిని మారుతమున కపాదించి, “మగున పొలుపు( 
'దెలుపు నొక్కా మారుత మొలసేకా' అని తక్కి: మూడు కందసాదములను జటిల 
సంస్కృత సమాస సంఘటిత మొనర్చి సాహిత్యమున సాటిలేని సొరథములు వెద 
చల్లునట్టు (ంది పదమును గొచించి మి. శను, 
గా భం టీ 
మృ౫శమద నీంరభవిథన 
ద్విగు ణిశ ఖునసొగో సొంగ వీటీ గం 
న గిగీతర పరిమళ మె 
(థి ర 
మగున పొలువు( దెలుపు నొక్క మారుత మొలసెస. (మను.చ. అ,2--౨4) 


జక్కన చేసిన ఈ [కింది పర్వత వర్ణన; 
కోని యె నథతండదు ళంకరశిఖాళళిరంటీత చం్యద్రళాంత సం 
జనిశజలార్ష కల్పతరుబాణ ముం గిగ్నరరాగకా [సమో 
దగిమ ణీళ్ళంగ నంగ ళతల'ావన జాలము దివ్యవాహినీ | 
వనజవనీత అదు హి ణవాహా మరాళ ము మేరుశై అమున్‌. (0. 5.74) 
లోలత (గానె నాసుగుణలొ 'లుందు చారుశిలా?, భోజ సీ 
జాయ టీ (సవా? ఘనస శరువాటము( భా ద్‌ ముం భ 
_దాలపఏ 'రీవినోడవివ *ం జ్ఞ లశీకర నిరత్యశ మో 

న (గ 

ద్వేలస 96 (పణామమతి సీత సారము “హమీ 1౩ాటమున్‌,. (01. పప 16) 
అనవిని వ్మిగమార్కావిథు. డవ్పుదు చారుడు మున్నుగా6గ న్నే 
చనికని యెస్‌ సమాధిగత నంయమిరత్న వినూత్న సేటముకా 
సనునమదవా స్రవా స్త వరిరంపిత సానుగ”తాగవాటముం 


గనదురు రత్న వచ్చిఖగగ మకరము. జీ శకూటమున్‌. (4. 5.74) 


+ 


38 
పద్యములు మనుచరిితము నందలి 
అట. జనికాంచె భూమినురు6 డంబరచుంబి కిరస్స కరీ 
గటక చరత్క- రేణు కరకంపితసాలము శీతశె లమున్‌, (మను.చ, ఆ.2-కి) 
కోల్చనకు గొంతవణకు |-పేరక ములన( దగియున్నవి. మణియు జక్కన చేసిన యీ 
[కింది వరావావర్ణ నము, 
కొండొకవాలముం గుఖుచకొమ్ములు, నన్నువలై_న వీనులున్‌ 
తొండము లేని భ దక రితో నెన యైన వనీవరావామున్‌. (ఆ. 8-75) 
బలమి(క నేమి నెప్పవిను పండు వెదుళ్ళ వలీల మోర త్రో 
౪294 ప ee చప్పరించు, న 
ప్పోలము వరావాపోతములు భూవరతొండములేని యేనుంగుల్‌ , 
(మను.చ. ఆ. 418): 
ఆను వెద్దన పద్య మునకు మూల [పాయము (గ నున్నది. 
పనుబొత్తుకు రాక యెన్నండు నారగిం 
వనియట్టి భ క్రి మజ్జనకు6 దలంచి 
చెమట నెత్తురుగాంగం జి త్తమ్మున. దలంచి 
యర్శిలి. బెనుచు మదంబ౦. దలంచి 
నిముసంబుననుంథాసి నిలువక యొడంగూడి 
చరియించు మ[త్పాణనఖుల, దలంది 
గంధసింధుర నై ంధవోత్మరము దలంచి 
సతత నేచాగతన్‌ కేంద వితతిం దలంచి 
వనట యొదవిన నింత యొప్పని మనమున 
నున్నచందంబుగాని వేశొండులేదు. (వి,చ. ఆ. 6-59) 
ననునిముసంబు గానకయున్న నూరశెల్ల 
నరయు మజ్జ నకు డంతడలునొక్కొ ! 
యెపుడు సంధ్యల యందు నిలు వెళ్ళనీకళ న 
న్నో మెడుతల్లి యెంతొణులు నొక్కా! 
యనుకూలవతి నాదు మనసులో వ ర్రించు 
కులకాంతమదినెంత కుందునొ కొ. ! 
కెడ(దోడు నీడ లై (క్రీడించు నచ్చా[తు 
లింతకు నెంత చింతింతురొక్కొా ! 
(మను.చ. ఆ. 9-17) 


39 


“3 


చై వద్యములకు( బోలిక స్పష్ట ము. దీనితో మనుచరి[ఛము, ఆశ్వానము, 
8.98. 99 పద్యములను గూడ చదివినచో సందర్భము కూడ సరిపోవును. 

ఇవికాక విక్రమార్క చరిత్రము సందలి “డేవియుందేవరయు(బోలె, సెలవి 
పాణి(గ నవ్వుచు, బంగారు నకినెల భంగి మెజయ, యతుల కై నం దెమలి యినువ 
కచ్చడము లూడిపడునన్న; జాజిపక్కెరలతో, చిలుకగుట్ట పుంలౌజు' మున్నగు 
యపూర్వ పద్మపయోగములు మనుచరిత్రము నందును గోచరించును. ఆం| ధక వి"తా 
పితామహుని యాదరమునకు. బాతు(డైన జక్కనకవి నిక్కముగా. (దిశంస 
నీయు(డు. 

అర్ధాలంకార ము లందువలెనే జక్కనకు శబ్దాలంకారాదుల యందు మక్కువ 
యెక్కు.క. అను[పాగ, అంతశ్యానుపాసాదులే కాక ఈ కవి శ్లే షయమకముల నధిక 
ముగ గూర్చియున్నాండు. అవి కొన్ని యీ దిగువ సూచింప బడుదున్నవి. 
శ్లేమలు; ఆ. 1. హరిక్‌, 101 (వచనము); ఆ. 4. 148 మున్నగునవి చూడ 


నగును. 
అంత్యాను[ప్రానలు , ఆ. 2. ప 188, 198, 200, 218, 220, 210 చూడం 
దగును. 
యమకములు , ఇవి చేమకూర జేంకటకవి పై జక్కన [ప్రభావము నూహించుటకు6 ' 
దోడ్పుడును. 
1. ని, న్నేమనుదాన నింకనెటు లేమనుదాన మవోదరి| దతకా. 
(ఆ. 8-8) 
2. _“విజయపాలుని నెమ్మోము విన్నవోయి 
తెల్ల వాలిన కైవడి తెర్సి వాణె' (ఆం 8.102) 
శీ. పఏకతంబున నిది యేకతంబున వచ్చెనో" (ఆ* 8. వ. 106) 
“కరము కరమున. గీలించి కరము [బీతి' (ఆ. 8.127) 


“తమ్ములాకొమ్మ నెమ్మోవితమ్ములన(గ 

బింబ మా యింతి ౩ మ్మావి బింబ మనంగ 

జాతి యానాతి లేనవ్వు జాతి యన+గ 

రామ యొప్పారు లోకాభిరామ యగుచు. (ఆం 4_18) 
6. పకాంత కాంతరూవపమొ 

యీకాంతుని నయనవీథి కిరవై నది గా 

శేకాంతంబున6 గాంతల 

"కేకాంతులు నొజఅపునడల నిట్లుండుదులే ! (ఆ. 6.54) 
7. వగలెల్లను దమునేచిన 

పగ లెల్ల 6 దలంచి యిరులపౌజులు .... (ఆ. 6.68) 


42 


నుండె ననుటకు (శ్రీనాథకవి ద్వివద “వల్నాటి వీరచరి(త్రము' వలన నూహింప 
వచ్చును. కావున నీ కవి తన కాలమున. గడు (వనిద్ధము లయిన నీ కెండు 
విషయముల నిందేదో విధమున. చేర్చి నూచింప యుండనోపు నని తోచును. - 


జక్కూన తన కావ్యము నందు భర్హృవారి రచించిన నంన్క్భత|గంథముల 
చే కారణముననో యిందు. బేర్కానలేదు. కాని వరరుచి కృతులను నొక 
పద్య మున (ప్రత్యేకముగా నిట్లు 'వేర్కొనియున్నాండు. 


వచియిం చె. [(శాకృ్యుత వ్యాక రణాగ మం 
బభినవంబుగ భోజవిభుండు మెచ్చ 

సకలవర్ణాశమాచార నిర్ణ య మొప్ప 
ధర్మశా(శ్ర్ర మొన ర్చె6 దజ్జు అలర 

ధియుక్సి మెరయ జ్యోతిశ్ళాన్ర మొనరింశే 
నకల లోకోవకారకము గాంగ. 

గాలిచానుని నవ్య కావ్య విద్యా(ప్రాఢి 
వరకవీళ్వర చ[కవర్శి6 జేనె 

భవ్యనారాయణీయ [పవంచసార 

శారదాతిల కాది (పశ సమంత 

శాత్రునర్వంకవజ్ఞాన సరణిమీంచేె 

శీలవతిషట్టి సర్వజ్ఞ శేఖరుండు. (ఆ. 1-188) 


"సంస్కృత కవి జీవితము" (మల్లాదివారు) నందు భర్త వారి విషయము 
కలదు గాని ఇందు “వరరుచి' (వన క్తి కానరాదు. భోజుండును గాళిచాసును నమ 
కాశతీనులే కాక వరరిచియ చారి కాలమువాండే యయినట్లు వై పద్యము వలన 
తోంచును. ఇందు జక్కన తెలిపిన [గంథములు వరరుచి ' కృృతములు (పాకృత 
(గంథము లగుట మల్లాదివారు వీనిని గూర్చి తెలిపియుండరు. ఈ కవి కృళ్యాది 
సంస్కృత ((పాక్ళళ) కవిస్తుతిలో( గూడ వరరుది, శాతవావానులను (బళం 
సించెను” 


ఇందలి తుది యాశ్వాసము నందు వికమార్కునిచే- | శాణముషోయ. బడిన 
“నువర్ష కలశము” తన కథాకథన దతత నిట్లు తెలి వెను. 


శ్చంగ=రాదిరస్యపసంగములుగా! జెప్పంగనేర్తుం గథల్‌ 
సోంగోపొంగముగా€గ, నొక్క కథ సువ్య క్ష కొంబుగా నన్వయిం 

వంగా జెప్పెద6 జి త్తగింపుమని చెప్పం జొచ్చె భూపాలుతో 
నంగోశ్చాదకో వాగ్వి శేవరచసా సామర్థ్య మేపారంగకా. (6. 8.4 


43- 


ఇందు? జెప్పినట్లు శృంగా+రాది రస వ్రసంగములుగా, సాంగో పాంగము6గా, 
సువ్య క్షముగా నన్వయించునట్టు వాగ్వికేష రచనా చాతుర్య మేపార(గా6 గథలు 
ఇప్పు నేర్పు జక్కన కవి కెక్కువ యనుట నిక్కు.వము. విక్రమార్క చరిితమను 
(పాఢ కథా కావ్యమును నసలక్షణమును సాలంకారమును సరనవర్ల నాసహితమును 
సంన్కృతాం[ధభామా పాండిత్య స్ఫోరకమును నగు చక్కని + లితో సరస|పబంధ 
రచనకు జక్కని రాజమార్గ మును సంఘటించిన బక్కూనకవి కీర్తికిని. గృతికిని 
మంగళమవా। శ్రీ. 


ఉత్తమ కావ్యములలో నొక్కటి యెన విక్రమార్క చరిత్ర మిప్పుడు 
[కయమునకు లభించుట లేదు. (ప్రసిద్ధ (గంథాలయముల యందు మా[తమే దీని 
[పతు లొకటి రెండు దొరికిన దొరకును. పూర్వ ముదణముల వివరములు దిగువ 
నొన6గ6 బడుచున్నది. 


(పకటన కర్తలు నంవత్సరము పరిమ్మ- ర్లలు 
1. ఆనంద ము[దాతరశాలాధి (క్రీశ. 1895 (శ్రీ కొమాండూరు అనంతా 
పతులు, (చెన్నపురి) చార్యులు మజియు డీ రాయ 


బి, వావిళ్ళ రామస్వామిశాస్తు)లు , 1918 మ = 
అండ్‌ సన్సు, (మ్రాను) 
ల్‌, 33 99 99 33 1928 (శీ బులును సీతారామశాస్త్రి, 
గారు. 


చై వానిలో ఆనంద ము(దాకర శాలాధికారులు (వకటించిన వి[కమార్మ_ 
చరిత్ర ముద్రిత పతి యందు ముద్రణ దోషములును పరిమ్మరణ దోవములును 
కోకొల్డ లు. దీనిని. బరిశీలించి అప్పుడు చెన్నపురి కిష్టి యకా కాలేజి సంస్కృత 
(పథాన పండితులుగా నుండిన (శ) వేదము. వేంకటరామ ఇాస్తు )లవారు “ధార 
'దాకాంచిక (పథమకింకిణి” అను విక్రమార్క చరిత్ర ముద్రణ విమర్శనమును 
_వాసిరి. ఇందు వారు (గంథము నందలి పరిష్కరణ దోషములను శతాధికముగ 
'నెత్తీచూపుచు వానికి సవరణలను గూడ తెలిపిరి. ఈ “వ్మికమార్క- చరి[త విమ 
ర్ధునము”' (60 అచ్చు పుటల వ్యానము). అము|దిత |గంథ చింతామణి యందు 
దదనుబంధముగ (కీ.శ. 1898 నంవత్సరములోం (బకటింప6 బడినది. 


తరువాత (శ్రీ శాస్తు 9లవారి 'విమర్భ్శనము"' ననునరించి కొంత సంస్కరించి 
ఈ కావ్యమును |క్రీ.శళ. 1918లో6 (బకటించిరి. కాని యిందును తప్పులు దొరలని 
పుట లేదని చెప్పవచ్చును. మజల |క్రీ.శ. 1926 సంవత్సరములో నీ కావ్యమును 


40 


8. చల్చ్బనిమందని వె వై గే 
. జల్ది నిమందొకటి లేదు, సలిజెందమునన్‌ వ బయ స 
జల్ల (దన మందద యెను | 
త్త జ. 1-188 
జల్ల నిమందులను దావనంవద' మించెళా. (se. 1-188) 


9. కొదళికా కాండకాంతవర్గములతోడి 
చెందొడలు కాంత పెందొడ లెందునరయ. ఆ. 1-119 


ఇట్ల'నేకార్భ ములు గల నంన్మ్భతాం|[ధ్ర పదముల నేక వాక్యము నందు: 
భిన్నార్థ (పతిపాదకములుగ సంఘటించి చమత్కరించు యమకమార్ష్గమునకు 
మొదట నాచనసోముడునువిదవ జక్క నాదులును బునాదులు వేయంగా చేమకూర 
వేంకటకవి దిని నాం[ధమున విస్తరించి వ్యా ప్తి పికిం దెచ్చెనుగాని, యూవ నరనుని. 
నాంటికిని నేంటికినిం జేమకూర కవియే నీద్ధవాస్తు (డు. సల 


జక్కన కవి తలుణప నుడికారములను, సామెతలను దన కావ్యమున విరి 
విగ బొొందువణబ చెను. అట్టి వి కొన్ని దిగువ జూవంబడును. 


పసిండిన న్లైర మైనన్‌ జేరుపంగం జోటువ లెను 
ములుముంట6 బుచ్చుటయ కార్యము 
తెడ్డునాకి యువవాసము నూన్చికొనంగ నేటికిన్‌ 
ఎందు గుడి |మింగువానికి నంది పిండివడియము 
ముందట నుయ్యి వెన్క లోతగు గొయి 
పురిమీనముల నుయ్యెల లూగవచ్చునే ? 
పమిటికి నేనుంగు నెక్కియు దిడ్డి దూరగన్‌ 
మ... "తనయింటి దీప మనచును 
వినుముద్దిడుకొన(గ6 దలంచు వీటి(డి గలంజే ?" 

ఏమి టికి జల్ల కు వచ్చియు ముంతచావంగన్‌ 
వంకలొ త్తం దిలక:బులె రాజుల చిత్తవృ త్త త్తముల్‌ ? | 
వే, కరుగవె యగ్గి పొంత వెన్నయుం. బోలెన్‌ 
ఆండువారల దిట్ట ట తనం బెజు6ంగ (బవ్మా దేవుని వళమే? 
నీశయు రూపంబు. బోలె నెయ్యం బలరన్‌ 

సింవాము మెడగంటనోళతె యభయంబునం. బొంఛె 
తామరపి=కు నీట్మికియం దల డమంచదెను 
నూదిపిలుంద శాటి|కియ( జొచ్చిన చోట్ట్లులు సొచ్చు. | 
జడవిడిచి వదరుపట్టుట; 

కమ్నుండంగం గనుపావను గొన్న విధంబున' 


af ణా శ 


తే 


శ్‌ 


ముగురం గూర్చిన ముండదై వము స సో 

బిగిచన్నుల “నడిమి మణుల పేరుం బోలెన్‌ ' 

మరువము మొలవంగ. దోడనె పరిమళ ముదయించినట్టు 

పచ్చవయికంబు లేకుండ నెచ్చవజచి 

_ వలుకుంబడులు , పూన్యగుచ్చి” గతి; కరతలామలకముగ*;, ఆమూల చూడ 

ముగ; పల్ల విపాటగ?; త-్రై"వాడక యుండగ; చెక్కుడచిన వసరాలెడు; 
మొలపూసలు ( దెవ్విన నాంటనుండీయున్‌; వులుగడిగిన ముత్యముసిరి; 'దేవియుం 
దేవరయుంబోలె తాళమువై చినగతి; నెలవిపాఅంగనవ్వుచు; వులకొండపుC 
బొమ్మ; నివాళి సేయునగవులు; ముంగిలెటుంగని ముద్ద రాలు-; వగలుబాటు; 
కాలు దవ్వు; వక్ళ_రించు; మగమాటలాడు; బొమ్మవెట్టు;ు తూ పొడుచు; కొల్ల 
కోటు సేయు; [ళో(దోపులాడు; _ తూటుదుంకెనలాడు; చాటునకెక్కు; కర్ణ 
పారణ మొనరించు; గిరవులుపు త్తెంచు; ఇల్టి డ పెట్టు; వారకంబిచ్చుః పులుకడుగు; 
కనుంభాటు చాంకు; కరసానC బట్టి చు; కార్యఖడ్గములు --- ఇట్టి వడుగడుగున. 
దడి(బడుచుండును. 


కొన్ని (పత్యేక పదములు, పొతముగ; వాలాయించి; ఒడమి; విల్వ 
కాటు; ఉత్తులు; ఆందోళము నొందు; నేలమాలె; పుడుకు వేదుటు; కొలువుసాల; 
తెరచాటు; రిత్తకురి త్త; సునాయానముగా; నీరామని; అణకలు వై చుకొను; 
కవలుపోవు; 7౪దము; కంచులి; రజ్జులాట; మొక్కలంబుగ; పుతపుతవోవు; 
ఖధునీ; నమ్హునం గలియు; పిల్లుగట్టు; “తొడుకొనివచ్చు; పక్కెర; .పౌజు; మజా; 
బై నుక పెట్టు; ఇసిరింతలువాటు; కుకా _ ఈల వెట్టు; బళాయి వెట్టు; డాగు; 
జరి; కుంు నీలు; కోడిగీలు;. 'జుమ్మికాం(డు; ' ఇచ్చగొండులు, ఉచ్చమల్లులు; 
(బంగారు) నకినలు; (అంగన ) నడపు; గిరవుపట్టు; గికవువట్టు; వాగాలు-మున్నగు 
దేశ్య, అన్య దేశ్య వదజాలము నీ కవి యిందు విశేషముగం [బయోగించి 
యున్నాండు. 


ణి 


వ్మికమార్కు. డుజ్జయిని యందలి కాళిశ్రామందిరమునం (బవేశించిన నంద 
ర్భృమున నందలి వివిధ విద్మిత విషయములను వర్శించుచు ద్వితీయాశ్వానమున 
నొక దీర్ల వచనమును [51] రచించెను. అందలి మణిమండపములు “సిద్ద సిద్ధ 
జనకథిత నవనాథ చ్మిత చరిత వర్ణన (పమోదవ్చాదయ సామాజిక విరాజ 
మానిము లయినట్లును; మజియు “నందొకచోట “నిరవధికభ క్తిరసాతిశయ 
(పాణోపవోర సమర్పణ మవోవీర శిలా పతిరూపంబు”లు నుండినట్లును జక్కన 
కవి వర్ష, చెను. జక్కన కాలమునందు “నవనాధసిద్దుల' కథలు (పచారమున 
నుండె 'ననుట కీ కాలమునచనే గౌరనకవి రచించిన “ద్వెనధ “నవనాధ చరి[తి 
కావ్యమే ,శార్కాణము. ఇళ్లే -వలనాటి మవ్లోఫీరుల కథలును , 2 దబ్లార్లమున 


{uy 


44. 


శ్రీ శాస్తు గలవారి మాచనల_ ననుసరించి చాలవణకు దోషములను బరివ్మ-రించి 
పునర్ము[ద్రించిరి. ఈ (ప్రతి యందును దోవము లున్నను జాల తక్కువ. 


ఆంధ (వదేళ్‌ సాహిత్య అకాడమీ వక్షమున ఈ విక్రమార్క చరితము 

శుద్ధ (వతిని సిద్ధము చేయుటకు నేను వావిళ్ళవారి 1926 సంవత్సరము ముదిత 
వతిని అతికష్ట ముతో నంపాదించ( గలిగితిని. దీనిని (శ్రీ) శాస్తులవారి విమర్శన 
సవోయముతో యథాళక్తిం బకిమ్యరించితిని. స్వయముగా. గొన్ని సవరణలు 
చేయవలసి వచ్చినది. వై (గంథములే కాక, (1) (శీ వీలేళలింగము పంతులుగారి. 
ఆంధ కవుల చరితము (భాం 1s; (2) (శ్రీ శ్వేక్రుమళ్ళ అచ్యుతం వుగారి విజయ 
నషం! సామాాజ్య మందలి ఆంధ"వాజ్మయ చరితము (భా. 1 } (8) (శ్ర చాగంటి 
శేషయ్యగారి ఆంద క కవి తరంగిణి (నం, 4) యును ముఖ్యముగా. దోడ్చడినవి. 
పతత; కై రల కు నాకో కృతజ్ఞ్జ్మ తలు. 


వ్‌ 


న్‌ 


ఈ గంథమును బరిష్కురించుటలో. బూర్వముద)ణ మందలి ముద్రణ 
దోషములు కనంబకినంత వణకు నవరింప6 బడినవి. ఉన్న పాఠాంతరములలో _ 
సరనములును నముచితములు నని తోం వినవీ సరియైన పొఠములుగా గంథము 
నందు గ )హీంవం బడినవి. పూర్వ పాఠములు వావిళ్ళ. 1926. అను నూచనతో 

పుట యడుగునం జూవంబిడినవి. కొన్ని పదములకు మాత)ము అర్థము తెలుప 
బడినది. ఇంక యతి పానలు మున్నగు వానిళోం జేయం బడిన ముఖ్య మగు నవర 
అలు కొన్ని యిటం దెలుపం బడుచున్నమవి. ఎ 


సవరణలు , 
1. అశ్వాసాంత గద్య. 
ఇది (శ్రీమదఖిల కవిమిత) పెద్ద యన్నయామాత్ఫపుతి 
Pe ల“... జక్కన నామభేయ.... పత 


అని పూర్వ ముదిత (గ్రంథముల ఆశ్వాసాంత గద్యలో కలదు. వావిళ్ళ వారి 
ము దణ (పతీ పీఠికలో (శ్రీ బులుసు సీతారామ శాస్త్రిగారు “జక్కన వేరయా 
న్నయామాత్యుని $ కొడు” కని వాిసిరి. ఈ పొరపాటు ఆంధ*కవుల చరిత్రము 
లోని “ఈతని తండి” వేర న్నయామా* శ్యుం డను చానివలన కలిగిన ట్లూహింప 
వచ్చును. కాని, యీ శకెండును సరియెనవి కావు. కృళ్యాదిలో జక్కనయే స్వయ 
ముగాం జెప్పిన యీ పద్యమును గమనింపు(డు. 


ఆండడు మయూర రేఖను ( + 


గాడ వాజండు వాణగతి మన మెరియ౯ా 


= 4 ( 
చూ “ 


45 


[(బోడగు పెద్దయయన్నన 
మాడకు మాడె త్త యతని మాటలు జగతికా. (ఆ. 1-21) 


దీనినిం బట్టీ పెద్దయ పుతు౭డగు అన్నయ జక్కన జనకుం డని స్పష్ట వడు 
చున్నది. కావున ఆశ్వాసాంత గద్యలలొ" “వెద్దయ యన్నయామాత్య పుత)"యని 
సవరింప6 బడినది. 


2. కృతిపతి యగు సిద్ధ నమంతి' శాత యగు నూరన సోమయాజికిం దనయ 
డని ముది త (గంథముల్‌"C గలదు. 
అమ్మహి తాశత్శుని తనయు(6డు 
సమ్మాన దయానిధాన సౌజన(రమా 
సమ్మోదిత బాంధవుం డై 
యిమ్మహిలో సిర్ధమంతి యెన్నిక' కెక్కెన్‌, (౪. 1-184) 
(వావిళ్ళ (వతి. 1926). 
దీనికి 


“అమ్మ హొ'తాత్ళుని మనుమందు 


త్‌ ia స్ట ఫట (ఆం.కో.చ వుట, 884) 


అని వంగులుగారి పొఠథము. నునుమం డనంగా నంతతివాః డని పంతులుగారు 
దీనిని సమన్వయించి, కవిశరంగిణి క్రర్తయును “మనుమం6' డను పొఠమునే 
(గహించుకే శాక కొన్ని ఆ వర సీశులందును 'మనుమ6' డని యే యున్నదని 
వ్యాగిరి. (క.త.సం. 4. వుట, 218). కావున దీనివల్ల విశేష ప్రయోజనము కన 
బడకున్నను తాళవత వతి పొఠమే గంథమున గహింపంబడినది. 


8. పూర్వ ముదిత వతులలో 5 కందవద్యముల చివర నొక ఉత్ప్సలమా'లతో 
మష్ట్యంనములు ముగింగ బడియున్న వి, చివరి పద్యము వ 


“వెన్నెంగంటి సూర్యుండు వి వేళ గుణాఢ్యుండు ,,,.” 1 (౪. 1-62) 


అనునది యీ యుత్సలనూల నజ ప్ప మనియు, నొక వేళ కవియే రచించియుండి 
నచో నిది మష్యంతములలో6 గాక కృతినతి వంశ వర్ణ నలో 'జేరియుండదగిన 
దనియు గవి తరంగిణి కర్త యభిప్రాయము. ఇది చాలవటికు వాస్తవ మనియే 
తోచును. ఐదు కోందముల పీమ్మట నీ యుత్సలమాల యేల ? అందును అంత 
గొప్ప కవీంద) కుంజరుని దెచ్చి వష్ట్యుంశములలో నా యిటికించుట ! ఈ పద్యము 
యొక్క కూర్చు ప్రక్షిప్త మని తీసి వేయ రానంతగా బాగున్నది. కాని నష్ట్యంతము 
లలో నుంట వంశావిలి వర్ణ నలో నులభముగాం జేర రాకున్నది. ఆలోచింవంగా 


46 


చీనిని 51వ పద్యము పిమ్మటం జేర్చిన బాగుండు నని తోచినది. తర్వాత పద్యము 
మొదటి నగమును షష్ట్యుంతముగా నుండి దినితోం గలిపి చదివికొనం దగియుండుట 
యిది 51వ వద్యమునకు పిమ్ముటం జేర్పంబడినది, 


4. ముదిత గంథములో నీ [కింది పద్యమున యతి భంగము కలదు. 
కనుంగొని నెమ్మనం బలరగాం బులి జున్నును నేదుకన్ను దె 
మ్మనినను దెచ్చువాండం [బియ మైనవి యెల్ల ను జవ్వుండంచు గొ 
బ్రునవ్చాదయానువ ర్హియయి(?) పళ్టును బంతము నొక్క భంగిగా( 
దనియంగ నిచ్చు నవ్విభుండు తామరసాతులు గోరకోరికల్‌ , 
> (ఆ, 1-169) 


ఇందలి తృతీయ పాదమున యతిభంగము గోచరించు చున్నది. ఇది నవరింప( 
బడక ఫిక్న (?) గుర్తు వేసి వదలివేయం బడినది. గొబ్బున అనగా శీ|ఘుముగా 
అని యర్థ ము. “గొబ్బన' అని దిద్ధిన యతి సరిపోవును. కాని ఈ రూపము గల 
పదము శబ్బ రక్నాకరము నందు లేదు. కాని జక్కన కవి అన్య|త 'గొబ్బని'యని 
పయోగించుట గమనింవం దగియున్నది. 


జనవర ! నీ పురోహితుల శాసన్రరవాస్య నిరూపణ్యకియా 
వనజభ వసభావులగు వారి ముహూర్తము నిశ్చయింప(గాం 
బనువు “ళశుభన్యశీఘ)” మను వల్టు నిజంబొనరింపు మన్న, గొ 
బృనం బతిచి త్తవృ త్తింగని భట్టి విదర్భుండుం చాను వేడుకక్‌, 
(ఆం 4-184) 


కావునం బూర్వ (169) పద్యము నందును దీని ననుసరించి 'గొబ్బన' అని 
సవరింప6 బడినది 


ర్‌ం ప్రా, స (శ) ఈ కింది పద్యమును గమనింవుడు. 
ఇది శిల నై, సిన యది యని 
చతురత విపు, (డొకండు వీసంగవశమునం 
జదివెను నొగినీ పద్యము 
నదియొజుంగంగవలయు, నచటి కరిగెద భట్టీ | (ఆ. 2-45) 


పై వద్యమునందు “దికార "త'కారములకుం బ్రాసము కలదు, త, ద, లు 
శెండును న్వవరాతరములు కాబటి కొందలు దీనిని “స్వవర్గజపా నము”గా చెప్ప 
గ లు ౧ \( 
వచ్చును. చ సభేదములను జెప్పుచు “స్వవర్గజప్రా సము”ను జెప్పినవా. డస్పకవి 
యొక్క జే, అప్పకవి మొనను, 


47 


''గంథ మంధళశజ్బంబులం గల ద్వితీయ 

వర్ష ములు రెండును నభఘోవవర్ల ములగు 
నైన నిజవర్గ భవ చతుర్థాతరములం 

గలియుం క్రాసంబులును న్వవర్గ జములనం౭గ."' 


అని యిట్లు తవర్గ ద్వితీయ చతుర్చావరములకు థ ,ధ, అకు శ్రా సమైతి) 
"జెప్పెను. మణజియు కవిత్రయము వారి పద్యములలో తవర్గ తృతీయ చతున్ధాడ 
రము లనంగా ద, ధలకుం జ్రానము గూర్చంబడి యుండుటచే థ, ధ లకును, 
ద, ధ లకు జ్రానము శెల్లుననుట హృసిద్ధము. కాని వీనికి వర్గ పథమాతరముతోం 
గూడ ప్రానము చెల్లునని చెవంబడలేదు. థ, ధ లకును, ద, ధ లకును బ్రానము 
చెల్లునపుడు త, ద లకు నేల చెల్ల కుండవలె ననుట వేటు విషయము. ఇందులకు. 
బూర్వకవి పీయోగము లేవి యున్నట్లు లేవు. కావునం జై_ పద్యము నందలి 
ద్వితీయ చరణాదినిం గల “చతురత” యనునది యర్భ భేదము లేకుండ “చదురున” 
యని నాల్లు పాదము అందును (దు ప్రానము. కుదురునట్లు సవరింపం బడినది. 
పూర్వవతి పాఠము గూడ వుట యడుగున నీయంబడినది చిన్నచిన్న సవరణలు 
"పెక్కు లున్నను జై_నిం దెల్పంబడినవి వీధాన మయినవి. 


విక్రమార్క చరితము వంటి యుత్తమ స్రాచీన కావ్యముల ముదిత 
ప్రతుల కీ నాండు అంజనము వేసి చూడవలసిన దురవస్థ యేర్చడినది. ఇట్టి వరి 
గి తిని గమనించి పాచీనాం ధ కావ్యములను బాఠక లోకమున బునఃవ చార 
థి లో క WU 
మునకు౯ దెచ్చుటకు ఆంధ్ర ప్రచేళ సాహిత్య అకాడమీ ది జాకంకణముం గట్టు 
న్నది. అకాడమీ వారి యీ ఉపక్రమము నిజమున కొక సాహిత యజ్ఞము. 
ఏతదధ్యతుడు డాక్టరు బెజవాడ గోపాలరెడ్డి గారు యీ సారస్వతే కి యజమా 
నులు. కళాభవనము చత్యర వేదిక. కార్యదర్శి (శీ దేవులవల్సి రామా -జరావుగారు 
యాళ్ఞ్మి కులు. నవ్చాదయ పాఠకులు నదన్యులు. సాహిత్య ప్రచారము నవనఫలము, 
ఈ క్రతునిర్వవాణ కార్యక్ర మమున నొక బుత్విక్కుగా వరించి, నాకును యత్కిం 
చిచ్భాగ స్వామిత్వము నొసంగిన అకాడమీ వారికిని ముఖ్యముగా (శ్రీ రామా 
నుజరావు గారికిని కృతజ్ఞ తలు, 


పలాదుర య్య 
యా ౧ 
పాద రాజాదు 
1-9-1967 


శ్రీరస్తు 
వికవూూర చరితము 
నో "లొ వా 


[ప్రథమాక్వాసము 
ఇష్ట దేవతా పార్థనము 


(శ్రీ గారీకుచనీలమౌ _క్రీకమణి శేణీవిభూషాఘృణి 
(పాగల్భ్యంబులు కృష్షపాండురతను[పౌఢిం (బతిస్టింపం బే 
జో గణ్యుండయి యొప్పు | క్రీవారివా శేళుం జెప్పు రషించు వి 
చ్యాగంభీరుని జన్నమం[తినుతు సిభ్రామాత్యచూడామణిన్‌ , 


చ. కనకనగంబు బొమ్మరముగా, భుజగేందుండు జూలెగా నమ 
ర్చిన, గిరివుతిగాంచి యివి'రెండును చేవధనంబు లన్న; న 
జ్ఞననిహితోవ దేశమున నన్మతి వాని బునః(పతిస్థ చే 
సినగణ సాయకుండు కృప చీయుత సిద్దనమం | తికోరికల్‌ - 


ఉ. అనతులై నుతించు చతు రాననముఖ్యులకోర్కి.(దీర్ప( బం 
చాననదివ్యమూ ర్తికి షడానను(డై జనియించి యానవా 
[సాననుసం స్త వంబులకు నందని శ క్రి ధరుండు సానుకం 
పానను(డై నృచేం[దనచివా[గణిసిద్దనం గాచు గావుతన్‌. 


చ. వారివారనంగమంబున మవోద్భుతభంగి. జరించి చేతులం 
బరశుపినాకఖడ్గఫణిపాళ కపాల వర|తిశూలముల్‌ 
కరమనుర_క్తి( బూని నుతి. గాంచిన బెల్లముకొండ ఖై రవుం 
డురుమహిమాఢ్యుం "జేయు సుగుణోన్నతు జన్నయసిద్దధీమణిన్‌ ఎ 


ఉ రాజు సహోదరుండు, రతిరాజు తశూజు(డు, తండి వాహినీ 
రాజు, వరుండు లోకములరాజుగ రాజితలీల నొప్పు 'నా' 


షీ 'వి(ఈమార్క చరితము 


రాజమరాళశయాన సిరి, రాజ్యరమారమణీయు( "దేయుతన్‌ 
రాజనుత [పతాపగుణరమ్యుని జన్నయనిద్ధధీమణిన్‌ * 


కం శీ రామృత శతి శారద 
నీరద నీవోరవోర నిర్మలళోభా 
గౌరవ కళావిశారద 
శారద సతతంబు( [బోచు జన్న యసిద్దున్‌ ఆ 


చ. వారివారనీరజాసనసుఖావవామై నిమిషార్టమా| తలో 
నిరువదిరెండునూటులకు నెక్కుడు నిర్వదియోజనంబు లే 
యరదము లీలవోలె జను నంబరవీథి ననారతంబు నా 
సురథము సన్మనోరథము చొప్పడ నీవుత సిద్దమం। తికిన్‌ . 


సీం మకరందనిష్యందమం దారమాలిక 
కబరీభరంబున సొబగుమీఆఅ 
రమణీయమౌ క్తికరత్న వోరంబులు 
కుచకుంభములమీ(ద( గొమరుమిగుల. 
గాంచ నాం చలదివ్య కౌశేయచేలంబు 
ఘనకటీతటమున6 గరము మెజయ 
ఘనసార కాళ్ళీర గంధసా రోదార 
మృగమదపంకంబు మెయి దనర్చ 
కే. మణియు బహువిధళశ్ళంగారమహిమ మించి 
వోట కోన్నత దివ్యసింహాసనమున. 
దేజరిల్లె డు పార్వతీదేవి కరుణ 
మం (తి జన్నయసిద్దుని మకుచు6ంగాత. 


నంస్క్యృత కవిస్తుతి 


చ, అచిరముశై న యన్యరుచు అన్నియు నావలం బోవ. [దోచి వొ 
జ్ని చయమనోవారం బయిననేర్చు (తికాలముం [బ తింవ(గా 
నుచరిత రామసం స్తవననూ క్తిసుధారన మాను నె (డా 
[వచురకవిత్వత_త్త్వనిధి భక్తి భజించెద( బుట్ట పుట్టువు 


(వథ మాశ్యాసము 


ఉ. ఆది ననంత సంఖ్య. దనరారుచు నేరి కగమ్యమైన యా 
వేదము నె న్లి విపులుం [బవీణతతోం బఠియించునట్లుగా 
(శ్ర దనరార నాలువుగ. జేసినపుణ్యుం బరాళరాత్మజున్‌ 
మోదముతో నుతింతు మునిమ. ఖ్యుని నేకముఖాబ్ది సంభవున్‌ | 


సీ, (శ్రీవార్డు శివభదుం జిత్తపు శివదాను 
సౌమిల్లిని నుబంధు సార్వభాము 
కన్తామృతకవీం [దు గామందకుం గళింగు. 
గవిరాతనుని ఛాను( గాళిచాను 
మల ణు విల ణు మాఘు మయూరుని 
బా బా 
వామను వరరుచి పామచం|దు 
భవభూతి భారవి భట్ట నారాయణు 
భట్ట గోపాలకు( (బవర నేను 
తే. రాజశేఖరు వార్డు మురారి జోరు 
వరగుణునిదండి నొళాతచాపానుని ఏ 
నాయకుని జయ దేవు దిజ్నాగు భ [దు 
వారిని ఛభామహుం గవిరాజు నాత్మ. దలంచి, 


కవిత్రయ (పళంన 


ఉ. వేయివిధంబులందు. ఐది వేవురు పెద్దలు సత్పఏబంధముల్‌ 
పాయక చెప్పి రిట్లు రసబంధురవాగ్విభవాభిరామధా 
రేయులు శబ్ద శాననవ రేణ్యులునాంగ (బళ స్తి కెక్కి రే 
'యేయెడ నన్నపార్యుగతి నిద్ధర ? నట్టిమవోత్ము. గొల్బెదన్‌. 


చ. పరువడి భారతాఖ్యగల పంచమవేదము నాం[ధభావ సు 
స్ట్‌రత రచించుచోం గృతిపతిత్వముం గోరి (పనన్ను. డైన యా 
వారివారనాథుచే బడసి నవ్యయసౌఖ్యపదంబు నెవ్య( డా 
పురుషవ కేణ్యు. దిక్కకవిం బూని నుతింతుం గృతాధ్వరోత్సవున్‌. 


11 


12 


18 


4 విక్రమార్క. చరితము 


ఉ. ఈ(త్రయి( దాం [బబంధవరమేళ్వరు(డై విరచించె శబ్బవై 
చి|తి నరణ్యపర్వమున "శేషము, (శ్రీనరసింవా త 
ర[తములున్‌ బుధ(వతగరిస్టత నెజ్టయళంభుదానుం డా 
చి[తకవిత్వవాగ్విభవజ్బంభితు. గొల్బెద భ_క్రియు క్రితోన్‌. 14 


కుకవి నిరసనము 


మ. నవళబద్దార్థ ర సానుబంధపదవి న్యాన కియా భావనగా 
రవ పాకధ్వనిరీతిళయ ల గవీం[ద( శేణి కా వ్యాళిం జె 
ప్ప వృథామత్సర మూని దుష్కవులు! జెప్పంజూతు రశ్లేకదా ! 
శివుండుం దాండవమాడ నాడవె పిశాచీభూత బేతాళముల్‌. 15 


మం నవనానార సభాస్వ రార్థ పద విన్యాస్మకియాలం [కియా 
(శవణానందకథాసుధామయ మవోసారస్వతాంభోధిలో 
నవలీలకా విహారించుతద్దులు గతావాంకారులై యుండగా 


కు 
గవితా(పౌఢిమ లేనియజ్ఞులు వృథా గర్వాంధు లే లొదురో ! 16 


క. |వతిపద వము జోద ముగా 
గృతి(జెప్పిన నొప్పు గాక కృతి నొక పద్యం 
బతిమూఢు' డన జి[తతం 
(_బతిపాదింసండె ఘుణావరన్యాయమునన్‌ ? 17 


వ. అనీ యిట్లిష్ట చేవళా[పార్థనంబును కిష్టకవిజనకీ ర్లనంబును దుష్టకవినిరన 


నంబునుం జేసి యవూర్యకథాబంధుర ప్రలంధరచచాశాతుకుండ వై. 
యుండునంత, 


కృతికర్త నభావర్ణనము 


ప్రీ నవరసోజ్ఞ gల కావ్యనాటకాలంకార 
“నికపోపలవి వేక నుకవివరులు 


- 


1. నికపోపలము=సాన. 


[వథమాశ్వాసము ఫ్‌ 


(శ్రీమవోభారత రామాయణాదిపవు 
రాణపారీణ పౌరాణికులును 
వేదాంత వై శేషి కాదివడ్డర్శన 
తర్కకర్కళులై న "ఆ*ర్క్మి_కులును 
దత్తిలభరతమతంగకోవాళమత 
[వముఖసం గీతపారం గతులును 
"కే. మహిమ గొలువంగ 'నొన్ఫానమండవమున, 
జనితసాహిత్య 'సౌహిత్యసర సగోష్టి( 
జిత్త మిగురొ త్త జన్నయనిద్ధమం (తి, 
కొలువుగూర్చుండి నను వేడ్క_(విలువ(బంచి, 19 


కవి వంశ పశంన 


సీమా, సంస్కృత (పాళ్ళత శార'నేన్యాదుల 
ఘటికలో నొకళతకంబు. జెప్ప 
(బహానన [పకరణ బాాణాది బహువిధ 
రూపకంబు లయందు రూడి మెజయం 
బక చతుర్భ[ద చతురు తృ రాధిక 
తు[ద కావ్యములు "ెక్కులు రచింన 
నాం|ధక విత్వంబునందు( (విబంధంబు 
మేలుగా? దద్దులు మెచ్చ 'జెవు 


నిమ్ముల 'ేరీతి ధాతువుల నేమి 
రనమున నైన వర్ణనము నీయ 
సరి యేకనంధా ద్విసంధా (తినంధల. 
దొడరిన( బొరిబొరి. గడవం జదువ 
'నెవ్వ( 'డేయవభాన మెటుంగు నయ్యవభఛాన 
మున వాని కించుక ముల్లునూప 
వృ_త్తకందము? గందవృ _త్తంబునుం జతు 
పష్కృందంబు మొదలుగా. గలుగుగర్భ 


ఇ ms Py ఇ me wee Wit 
నే క్‌ LL] సనా న చపల త క క 


1 సౌహిశ్యడత్శ ప్తి 


8 వి కమార్క చరితము 


కావ్యవర్షము. 'జవ్పంగా( [బబంధంబులు. 
[గాత్తలు పుట్టంచుకొని లిఖంప. 
గా నతర చ్యుతకంబు మా_తాచ్యుత 
కంబు బంధచ్యుతకంబు నామ 
గోవ్యంబులుం [(గియాగోవ్యంబులును భావ 
గోవ్యంబులును జెప్ప, గోస్టియందుం 
బద్యంబు గీతికార్భటి నొగి. జదువంగ, 
నెల్ల విద్యల సంచు లెటు(గనేర్తు 
కే. ననుచు, నెల్లూరితిరుకాళమనుజ విభుని, 
సమ్ముఖమ్మున సాహిత గ్రసర ణీ మెఅనసీ 
మహిమ గాంచిన 'వెద్దయామాత్యసుక వి 
మనుమఃడవు నీవు నీవంళ మహిమయొప్పు. 


క. ఆండండు మమూరశేఖను 
గాండం బాఅండు బాణగతి మన మెరియకా, 
(బోడగు ెద్దయయన్నయ 
మాడకు మాడెత్త యతనిమాటలు జగతిన్‌. 


క. అని మీతండిమవా తము 
జనవినుతరస| పసంగసం గతకవితా 
ఘన కేజులు కవిరాజులు 
గొనియాడుదు, రఖల రాజకుంజరసభలన్‌ . 


జక్కన కవితా(ప్రశ సి 
క చక్కన నీవై దుష్యము 
చక్కన నీకావ్యర చనచాతుర్యంబుల్‌ 
చక్కన నీవా™ా. వఖరి 
చక్కని నీవంశమహిమ జక్కూనసుకవీ ! 
క్ల స్వాభావిక నవకవితా 


[(పాభవముల నుభయభావమ. [(బొఢిమః జెప్పకా 
భూభువనంబున సరి వే 


రాభారతి నీవు. దక్క నన్నయజక్కా ! 


20 


21 


22 


28 


య్‌ 


el, 


(పథ మాశ్వానము 7 


= అనిసంఛావించి. ఇ 25 


కావ్యకరణ హేతువృ 


=, వనము నిధియును నల్లిల్లు వరనుతులును, 


“జెజటువు గుడియును ధరం (బతిఫ్టితముల య్యె 
గృతియు, ౧.కొన్న న_పసంతతులవలన(, 
గీర్రిసుకృతంబులకును నేం గ_ర్హ నగుదు. 26 


(వతిభాగుణధురీణ పౌరాణిక తాణ 
కలపురాణ శాస్రుములయందుం 
బరమార్థ చరితార్ధ భారతరామాయ 
ఇణాది|పబంధ కావ్యములయందు. 
గల్పాంతర స్థాయి గద్యాపద్య[పాయ 
కమనీయ చిితకావ్యములయందు 
రసిక జనానందరననుథానిష్యంద 
విలసిత నాటకావలులయందు 


= నకల దేళభాపా విశషములయందు 


వరుస (బఖ్యాతమన6గ నుతళ్చాద వ్రమనంగ 
మి[శమన నొప్పు నత్మ_ ఛా మేళనంబు 
లెన్నియన్నియు విన్నా(డ( విన్న నాడ. 27 


. *తలంప6 దదీయ నాయక వితానముకంును, సావాస| క్రియా 


కలితవదాన్యతాది గుణగెరవ రేఖల వికమార్కభూ 
తలపతి యక్కుడ్రై నెగ డె దచ్చరితంబు6 (బబంధశయ్య గాః. 
చెలు(గున జెప్పి, యాకృతిపతిత్వము మా కొడంగూర్చు 'నేర్చునన్‌. 28 


అని సవినయంబుగా.6 గనక మణి భూష ణాంబర తాంబూలంబు లొనంగి 
గారవించినం |బమోదించి, తత్ప్రబంధమునకు ముఖాకల్చంబుగా, 
నాపధానోత్తము వంళంబు. [బళంసించెద. 29 


a 





1. తలంవ6 దదీయ యేకకవితానముకంకును....అని వావిళ్ల, 1926, 


8 విక్రమార్క చరి[తము 
కృతిపతి వంశశంసనము 


ఆ. జలజనాభు నాభిజలజంబున జనించె 
[బవ్మా, యతని వదనపంకజమున 
జనిత మైన విపజాతికి దొడవుగా 
వారితమునివరేణ్యు డవతరించె. 80 


మ. ఇనకోటి (పతిమాన కేజు( డభవుం డీశానవ_క్తఏంబు చేం 
దనకుం దీతయొనర్చ(గా, మెజసె నుద్య ద్ధర్మశా(న్ర| క్రియకా 
మను కాత్యాయన దత గౌతముల సామర్ధ్య ్యంబునకా మించె, స 
న్మును లెవ్వారును నేర్తురే వారితునిన్‌ బోలం [బభావోన్నతిన్‌ * 81 


వ+* తదియగోతంబున నూత్న రత్నంజై_ జనియించి. 82 


నీ. వేద శాస్త్ర పురాణ విజ్ఞానసరణిమై 
నధిగత పరమార్థు(డై తనశ్చె 
నెద్దనపూడి రాజేం[ద చోడమమా 
రమణుచే న[గవోరములు వడ సె 
గనకదం డాందోళికా చృ్మ[త చామర 
[పముఖ సా[మాజ్యచివ్నా ముల నొప్పె 
సర్యతోముఖ ముఖ్యనవన (కియా [పౌఢి 
నుభయవంశంబుల నుద్దరించె 
శే. నన్న చానాది దానవి ద్యావనుండు 
పరమశె వ సదాచార పావనుండు 
వారితవం కాంబునిధినుతు. డార్యనుతుండు 
సుగుణవి[భాజి సూరనసోమయాజి. 88 


క్‌ శ*అమ్మహి తాత్ళుని మనుమడు 
సమ్మాన దయాని ధాన సౌజన్యరమా 


 శఅమ్మహిశాత్యుని తనయుడు సమ్మాన దయానిధాన్న, 
నిద్ధమం[తి 'యెన్నిక కెక్కెన్‌. వావిళ్ల. 1926. 


(పథ మాశ్యాసనము 9 


సమోదిత బాంధవుండై 
యిమ్మహిలో సిద్దమం|తి యెన్నిక శెక్కెన్‌. 


మ. [కుతులన్‌ వన్నియకెక్కె, శాన్ర్రములచే సొం పగ్గలించెన్‌, మహో 
న్నతి( బోషించెం బురాణ కావ్యరన నానా నాటకాలంకృతుల్‌, 
[కతువర్షంబుల ను[ప్రయోగమహిమన్‌ గాంచెన్‌, విరించాన్వయో 
ర్థితపుణ్యుండగుసిద్ధమం తి సుగుణ క్రీమించి సేవించినన్‌. 


చ వనరువానాభు కుద్దవుండు, వ।జికి జీవుడు, వత్సధారణీ 
శునకు యుగంధరుండు, దితిసూతికి దై త్యగురుండు, వి[కమా 
ర్కునకును భట్టిరీతి; నధికుండగు నన్నయగంధ వారణం 
బునకు( |బధాను(డై నుతులం బొం బెను సిద్దనమం తి యిద్దరన్‌ . 


చం పరిణతనవ్యకావ్య రసభావవిజ్బంభణ భూరివి కియా 
స్ఫురిత చరి[తత త్త వనరనుం డగు చేరయనన్న నార్యసో 
దరి యగు నూరమాంబిక ముదం బలరంగ. బరి[గహించె, భా 
స్వరకమలాజనార్దన వివాహమహోత్సవలీల మీఅిగన్‌. 


క, ఆదంపతులకు సుకృత 
(పాదుర్భావమున మం[తిభాన్కరుండు, దయా 
పాదితబాంధవనికరమ 
హోదయు(డగు జన్నమం| తియునుం గల్లిరొగిన్‌ . 


వః అంద (గజుండుం 


చ, అమృతగిరీం దసంయమి వ దచాంబు జషట్సద నాయకుండు నా, 
నమితరవి [పణామనికరాంచితపుణ్యుండు నాంగ, నీళ్వరా 
గమపరమార్థ వేదియన, గంజభ వాన్య యవర్ణ నుండునాం 
(బమహితకీ ర్తి 'బం"పెనంగ భాస్కరమం తి [పతాపధాము. డై 


84 


లిల్‌ 


86 


87 


89 


40 


41 


10 వి[కమార్క చరితము: 


శే, సుజనమి[ తుం డాదిత్యుండు సుతుండుగాంగ 
" మనుమండ్రై. నారధీమణి మహిమమెజయ 
భాగ్యనిధిమైన భాస్కర పభువరుండు 
పుత్త,పాశ్ర్రాభివృర్దిచే బొలుపుమిగిఅె. AX 


వ. తదనుసంభవుండు. 48 


సీ, విమలవ_ర్తనమున వేదళ్యాస్త్రపురాణ 
వాక్యార్థ సరణికి వన్ని వె"్టెం 
బరమవహాద్యంబై న పద కాళతంబున 
చేవకీతనయు విధేయు జేసె 
రసికత్వమున దేవరాయమహారాయ 
కరుణాకటా తవీతణము[ గాంచె 
గర్భాటకటక ముల్‌ గలయంతయును మెచ్చ 
గణకవిద్యా[పౌఢి ఘనత ౩క్కె 
కే. గురులం బోషించె, సత్కవివరుల మనిచెం 
(బజల( బాలించె, భాగ్యసంపద వహించే 
వారితమునిముఖ్యవంశరశ్నాక రేం [ద 
చం|దు(డై యొప్పు సిద్దయజన్నమం తి. 44 


మ. అరసెక౯ా బంధుల వై భవోన్నతులంగా, నాది|పధానావళిక౯ా 
దొరసెకా నీతివి వేకవిస్సురణచే. దోరంపునత్కీ రులకా 
ఒర'నె౯ బూర్వవచదాన్యవర్గముల; నోవో ! యెందు నేమం[తులుకా 
సరియే సిద్ధయజన్నమం| తికి మనీషా దేవళామంతతికిన్‌ * 46 


వ. అమ్మవోమం।క్రీశ్వరుని కులపాలికారత్నంబు, 46 


సీ, పరమపతివతాగరిమ నీసతి కన్న+ 
[బతి లేరు ధర నరుంధతియ దక్క 
బుత్రుల( గాంచినపోల్కి. నీకాంతకుం 
జింతింప సరిలేరు గొంతి దక్క 


౭ 


(వథ మాశ్యానము 


చాలిమి పేర్మి నీతరుణీలలామకు 
నిన లేరు భారుణీవనిత దక్క 
సౌభ్రాగ న్ర్రగరిమ నీసాధ్వికి నువమింస 
లత్యుంబు లేరు (శ్రీలత్మీ దక్కో- 


. రూపమున నీవధూమణిం జూపి చెప్ప 


జోడు లేరు నురాధిపునుదతి దక్క 
ననగ బుణ్యపుముడి మోచి యక్కమాంబ 
బంధువులపాలినురభినాం బరా ధరణి. 


క. ఆరమణీరమణుల కును 
(శ్రీరంజిల్లంగ నవతరించిరి విభవో 
దారు(డు సిద్ధనమం(తియు 
నారూఢయ నుండు ఖై రవామాత్యుండున్‌ . 


- సొబగుమైం గనువిచ్చి చూడ నేర్చిననాండె 


నుజనులః గరుణతో( జూడ నేర్చి 
మవ్వంబు దళుకొత్త నవ్వ 'నేర్చిననాం డె 

నయమార్గహీనుల నవ్వ నేశ్చె 
నడు గెత్హి యల్లన నడవ'నేర్చిన నాండె 

ననిచి ధర్మము[తోవ నడవ నేర్చి 
లలి దొక్కు6బల్కులు పలుక నేర్చిననాం డె 

పరికించి సత్యంబు పలుక నేర్చి 


. (వాయ నేర్చిననా(డె నద్వర్లసమితి 


నర్ధి నర్భము [ప్రబల (వాయంగ నేర్చి 
వాల్యమునయంద బహుకళా | పౌఢి మించె. 
జిరయళో వోరి జన్నయనిద్ద్ధ శారి. 


చి[తగుప్తునకై న జింతింప నరుదై న 
గణితవిద్యా[పౌఢి ఘనత కక్కి. 

నవరనంబులయందు నవ్య కావ్యంబులు 
కవిజనంబులు మెచ్చంగా నొనర్చి 


.శనర్భి నర్భులు ప్రబల (వ్రాయంగ నేర్చె, అని వావిళ్ల. 1926. 


li 


శ 


48 


49 


12 విక్రమార్క చరితము 


నాణిము కెములసోయగము మించిన వాలు 

వరునతో నిరుగేల (వాయ నేశ్చి 
నాత్మీయ లిపియటు లన్య దేశంబుల 

లు 
లిపులను జదువంగ నివుణు. డయ్యె 
"శే. చేవరాయమవో రాయధీ విభేయ 

మం (తివల్ల భచామనామాత్యద త్త 
చామర చ్భ[త శిబి-కాది సక లభాగ్య 
చివ్నములనొ'వ్పె జన్నయసిద్ధ మంతి, 


& చం[దుండు కాంతి, నర్దునుడు శార్యమునక్షా, వారి సంపదకా, వారి 
శృం (దుండు సత్యవాక్యమున, శంభుడు భూతి, గురుండు నీతి, దే 
'వేం[దు(డు టె. భళవంబున, ధనేం[దుండు చానమునందు నీ డన౯ా 
సాం్యదయళోవిశాలు. డగుజన్నయసిద్దయ యొవ్చు నెప్పుడున్‌ 


లి 


వెన్నెలగంటినూర్యుండు వి వేకగుణాఢ్యుండు వేద శా స్త్రసం 
పన్నుండు రెడ్డి వేమనరపాలకుచేత మవో[ గవోరముల్‌ 
గొన్నకవీం[దకుంజరు. డకుంఠిత తేజుండు 'పెద్దతం [డిగా 
సన్నుతి గన్న సిద్దునకు, సంతత దానకళా వినోదికిన్‌ . 


ఉ. నై_జకళా వివేకగుణ నవ్యవిలాన సమగవిత్త వి 
(ఖాజిత వై భవంబుల తరంబుల జన్న యసిద్ధమం | తికి౯ా 
రాజును భోజరాజు రతిరాజును గిన్న రరాజు దేవతా 
రాజును బోల రం[డు కవిరాజులు రాజసభాంతరంబులన్‌. 


క. చందురుం గన్న పయోనిధి 
చందంబున సిద్దమం తి జనతానయనా 
నందనుండు తిప్పధీమణి 
నందనుండుగ నిత్య సేవనస్థితి మించెన్‌. 


వః తదీయానుజుండు, 


50 


51 


ర్‌2 


58 


ల్‌త్తీ 


ర్‌లొ 


[సథమాశ్వాసము ఓలి 


సీ. చెలిమిచేం గలిమిచే జెన్నొందల నొనర్చి 


హీతుల నితార్థనందయు తుల, జేసె 


శక్తిచే భక్తిచే సేవన మొనరించి 


గురుల సనమ్మదరసాకరుల( చేసి 


సమతచే మమతచే నంతర్పణ మొనర్చి 


జనుల సంపూర్ణ జీవనుల( జేసి 


నయముచే. (బియముచే నానాట నలరించి 


కవుల వై భవరమాధవుల( దేసి 


శక నీతిచేత వినీతిచే నేర్పు మెజసి 
గరిమ దనరాజు ధనరాజుగా నొనర్చె 
నుగుణచం।దికానందితనుజనవహ్ఫాదయ 
కైె_రవుండగు జన్నయ ఖై రవుండు. 


వ. ఈ దృగ్వంశవర్ల నానముదీర క ర్తినిధానంజై న యమ్మం|తినిధానంబు 


నకును. 


షష్యంతములు 
® 


కం (థీ, మదల యవరనుత 
వీల 
చామనదండాధి నాథసా[మాజ్యర మా 
సామ (గీసంపొదక 
సామాదికచ తురుపాయసంపన్నునకున్‌ . 


క. సముచితయజనాదివిధి 
[కమనిపుణున, కుభయవంళఘనకీ ర్రిసము 
దకమనియమాచారునకును 
విమలాప న్త ౦బనూ | త విభఖ్యాతునకున్‌ * 


క్‌, దినకరదండనమన్కృతి 
.దినదిననంవర్ద మాన శజోనిధికిన్‌ 


రి 


ర్‌ 


563 


59 


14 వి|కమార్మ- చరితము 


వినుతవారి తాన్వయాంబుధి 
జనితకశా నిధికి, నుకవిజనవరఠనిధి కిన్‌. 60- 


క, జన్నామాత్యునిసుతునకు 
నన్నిహిత సరస్వతీ |పసాదోదయనం 
పన్న చతుష్షష్టి కళా 
లలు 
సన్నావాస్ఫురితకీ ర్తి సౌభాగ్యునకున్‌ * 61. 


క, అక్కాంబానందనునకు 
ధిక్సృతసురరాజమం | త్రీధీ విభవునకున్‌ 
దిక్కూలంకషకీ ర్తికి 


జక్కనక వి కావ రక రణసత్సి )యమతికిన్‌ . 62" 


వ. అభ్యుదయపరంవ రాభివృద్ధిగా నారచియింపం బూనిన, నవ్యకావ్యకథా' 
లత్మీకి నుధాసాగరంబయిన మధురానగరం బెట్టి దనిన. 68 


కథా (పారంభము 
మధురాపుర వర్ణనము 


చ. ధరణికిం గోటచక్రగిరి, దాని కగడ్తలు వారిరాను, లా 
పరిఖలు కోటలోనునికి ఛావ్యము గాదని యజబ్దనూతి ఛా 
సురముగం జ[కభూధరముచుట్టును వార్డులు నిల్చె నాంగ; (శ్రీ 
కరమగుకోటచుట్టును నగ డ్రలు చెల్వగు నప్పురంబునన్‌. 64&- 


"కే. అడుగు. జెంది భోగావతి యతిళయిల్ల 6 
బరిఖ లవ్మీశుకరణి( జూప మై ననియు, 
చాను బురికోట యాకాళతటిని మోచి 
సనమధికోన్నతి గొరిశుచంద మొంచె. 65. 


ర పురివ(పఖచిత మణిగణ 
నురుచిరదీధితులవలన, సొరిదిని దివియల్‌ 
సరకుగొన ెట్టిరా తులం 
గరమరు; దప్పరముకోటశకావలిచారల్‌. 66... 


{పథ మాశ్వాసము 15 


-చ. వరకనక| వభా తివిభవంబున మేరుమహీధరంబు లై 
నిరుపమవ।[జమౌె_క్తికవినిర్మలకాంతుల వెండికొండ లై 
సురుచిరరత్నదీధితులసొంపున రోవాణపర్యతంబు లై 
పురమున చేవగేవాములు పొళ్పెనలారును వై భవోన్నతిన్‌ * 67 


క్‌ అప్పురిసాధములం గల 
యొవ్పును, బొడవున్కు దనర్పు, నూహించుచు వా 
తప్పండె కలరూ వెల్లను 
"జ ప్పెడుచో "రెండు వేలజిప్వూల వాండున్‌ . 68 


తే, భూమిం దనతోడియిరువురు6 బూజగొనలగ 
ఛాత యాచందమున. బొంద. దానుగోరి 
వివిధభూనురాకారత వెలసె ననంగ 
(బవ్మానంఘంబు వెలయు నప్పట్టణమున, 69 


సీం వేదశాన్ర్రృపురాణ విద్యానవద్యులు 
మం|తతం| తాగమ మర్శ విదులు 
నానావి ధాధ్యర చె_వుణ్యగణురాలు 
సాధునంరత గాచరణనవరులు 
నిఖలధర్మాధర్శ్మ నిశ్చితవ్భాదయులు 
పరమకారుణికత్య భవ్యమకులు 
నిజకులాస్తారె క నిభ్ధాగరిష్టులు 
నిత్యసత్య(వత నిరతవచను 
క. లర్క- కేజులు, ను|[వతు, లకుటిలాత్ము. 
లమల చరితులు దైవజ్ఞ, లలఘుయళులు 
విపు లొప్పుదు, చెప్పు డవ్వీటిలోన 
జిత్సదానందనంపూర్ణ చిత్తు లగుచు. 7 


చ. దొరగకొని పూర్వజన్మమున దుర్జనశిత యొనర్చ( గామి ను 
స్థిరమతి రాజ్యభోగములు చేకొనంగాం దటి లేమి నాత్మలో 


IG వి|కమార్మ చరితము 


హారి తలపోసి, సౌఖ్యముల నందంగ6 దత్పురి. బెక్కురూపు లై 
సొరిది జనించెనా, నృపతినూనులు వొల్లురు (శ్రీ నమేతులై_, 


. ఇంకనివారిధుల్‌ , ధరణి నెవ్వరివేడనియిం[దు, లెన్న(డున్‌ 
బొంకనిధర్మనంద నులు, పొంకముగందనిచం|దబింబముల్‌, 
శంకోరుకింకలో(బడనికంబరసూదను, లావావంబునన్‌ 
గొంకనిపార్డుల్తై నృపతికుంజరనూనులు పొల్తు రప్పురిన్‌ . 


. కరమున నున్నపున్మయును? గామునిభూతియు, నుడ్డుఫాలమున్‌ , 
గరివరచర్మమున్‌ దొజంగి, (గ్రక్కున లేమికి బొమ్మగటట్టండే 
వారుండు, కుబేరుచె ల్మెడలి యాదట మాసఖు డైన నంచు న 
ప్పరమున వై శ్యులాడుదురు పుణ్యము వేర్మి. బతావధాములైై. 


. పొడవుగ చెల్ల యంగడుల( [బోవులు వోసిననూత్నరత్న ముల్‌ 
కడ(క ననేక వేషములు గైకొని వచ్చినయర్థికోటికిన్‌ 
బిడికిళులాదిగాంగ బలిపెట్టుదు రెప్పుడు వై శ్యభామిను 
ల్కడపక వా_న్తకంకణకలధ్వను లొప్ప(గ నప్పురంబునన్‌ . 


ఆ. లెక్క కెక్టు డైన మిక్కిలిసిరి గల్ల 


నెన్న, కోట్లపడగ లె త్తరామి 
నపరిమితధనంబులను [వాలి పడగలు 
గట్లు వె శ్యజనము పట్టణమున, 

ల హ— ల 


. చెఅకును రాజనంబు. గృమిచేయుచు నుం డెడు నేర్చుక ల్మియున్‌ 
దణుంగని ఛాన్యముల్‌ పసులదాంటులు దోంటలు! గట్టుబండులున్‌ - 
గులు తిడరాక యుండెడునగోచరవ స్తుచయంబు( బేజులన్‌ 
దజచుగ నీనుగోడిగలు( దత్పురిళూ[ దుల కొప్పు నెప్పుడున్‌. ' 


- (కోల్పులి నై న 'నుక్కున(బట్టి + మీసాల 
శూల లు 
ను య్యొలలూంగెడునోపికలును 


71 


72 


78 


"| 
g, 


(పథమాశ్వాసనము 17 


మదపహా స్త్రి నయినను నెదిరి, కొమ్ములువట్టి 
చదికిలంబడ. (దోచుసత్వములును 
గంఠీరవము నైనం గడిమికిం బడంయాపి 
సటలు వెణుక జాలుసావాసములు 
శరభంబు నైనను సరభసంబున గిట్టి 
మూటకట్టుగం గట్టు మొక్కలములు 
కే. గలిగి, శస్త్రాన్ర్రనిపుణులై కరము మెఅసీ 
యతీభయంకరాకారత నతిశయిల్ది 
ధీరశాసముదృటులై న వీరభటులు 
పర(గుచుండుదు రప్పురవరమునందు. 77 


సీ, మృగరాజమధ్యలై_ మిక్కిలి మెజసియు 
వతోజకరికుంభరత సేసి 
చం|దవించాస్యలై బాల 'రాగిల్లి యు 
నలకాంధకారంబు వెలయంేసి 
పికనొాదకంఠ లై. పెంపువహించియు 
నధరపల్ల వముల ననునయించి 
కలవాంసగమనరలై కడు బిడంగారియు. 
గరమృణాళ ౦బుల( గరము మనిచి 
శే. నవ్య కాముదీన్ని తలయ్యు నయనపాద 
సారసంబుల నెంతయు గారవించి 
చి[తసౌందర్యధుర్యలై_ చిగురు(బో(డు 
లప్పురి( దనర్తు రెక్కుడు నొప్పిదములం 78 
చ. తెలికనుదోయి మించులును, దిన్నని నవ్వులు, ముద్దు మోములున్‌ 
బలుచని చెక్కులుం, జీలుకపల్కులు, మె త్తని మేను6దీ(గలున్‌ , 
గలుగుట సందియం బయినకౌనులు, నటువలై న చన్నులున్‌ 
గలిగి, పురిం జెలంగుదురు కామునిదీమములట్ల కామినుల్‌ . 79 


ఉ. భూమిం గవీం[ద వాక్యముల బొచ్చెము సేయ(గ జెల్లెగాకః యా 
తశామరసాతులై న పురితన్యులశాతకటాశముల్‌ విట 


18 విక్రమార్క చరిత్రము 


స్తోమము మర్మ దేశముల: దూణి కలంప(గ( జాలుపోలికన్‌ 
గాముని పుష్ప బాణములు కాముకుల న్నెజినాటం జోలునే ? 80 


క. అసమశళరు( డించువిల్లును 
గునుమళరంబులును విడిచి, కొమ్మల భూనే 
(తసమృద్ది చేత దత్పురిం 
బసనగలవిలుకా6 డనంగం బరంగుచు నుండున్‌ . 81 


క, యోషిజ్జ్ఞ నసాందర్యవి 
శేష మశేషంబు, వాగ్విజ్బృంభణమహిమన్‌ 
భాపాపతి నిర్ణరగురు 
ఇాషపాశేషులకు రాదు [ప స్తుతి సేయన్‌ 4 62 


ఉ. ఎత్తుల యొప్పుకంశు సరమెత్తుట యొప్ప(గ(, జొక్కి వీల్వకా 
జొ త్తడి( బుష్పముల్‌ కొనర కూరక యున్మికి నల్బనవ్వుచున్‌ 
విత్తముతోన చి త్తములు వేగ వారింతురు నేర్చుమీఅంగా. 
జి త్తజు వేటటదీమములభచెల్వున( దళ్చురి. బుష్పలావికల్‌ * 88 


చ. చిలుకల కేరు. గోయిలల సేనలు దుమ్మెద పిండునారియున్‌ 
గలువలయమ్ములుం (బసవశార్ముకమున్‌ మగమీనుకె క్క మున్‌ 
మలయసమీరు[పాపుంగని మన్మథు. డప్పురిలోనం (దిమ్మరున్‌ 
లలనలం బాణనాథు లెడ లజ్జల నుజ్జ గిలంగం జేయుచున్‌. 84 


సీ, నడయాడ వరములు వడసి మోదమ్మున 

గూడియాడెడు నడగొండ లనంగ 
వర్ష ధారలు చానవారియెై తొరంగంగ 

ధర వసించిన యంబుదంబు అనగ 
నాశాగజాకృతు అలవడ జనులకు. 

జూప వచ్చిన బహురూపు అనగ 
దిమిరారి దోంచిన దీనత పెంపునం 

డెమలిన చీంకటిగము అనంగ 


“శే. వాలి చరియించు. బురి మదవారణములు 
దారుణాపవావాంభోనిధి తారణములు 
కదనవిజయరమాధార కారణములు 
పృథులరాజన్య శార్యసం [వేర ణములు. 


చ. సురపతిచాడి నంబునిధి. జొచ్చినయ[దులు, నిచ్చ అప్పురిన్‌ 
దిరుగంగ నాత్మ గోరి, శరధికా బరిఖాక్ళతి. గాపు వెట్టి , తా 
రరుదుగ భ|దసామజములై , సెలయేటులు చానథారలై_ 
తొరంగుచు నున్న మాడి, నతిదుస్సవాతం గరులొవ్పు నప్పురి౯. 


సీ, పవమాను నై నను నవమానయుతుం. జేయు! 
జటులజవో వేతన త్త గరిమ 
సింవాగర్జల నైన జీరికి. గొనకుండుం 
బృథుల పౌపాఘోవ థఖీషణముల 
నాంజనేయుని నైన నవహాసింప(గ( జూలు 
నతిదూరలంఘనావాంక ప్రతులను 
విక్రమార్కుని నైన వెజంగొందంగా. జేయు 
జండతర థీలసావానముల 
కె. భరతమునినైన నొచ్చెంబు పట్టుచుండు 
వివిధన ర్తనచాతుర్యవి[కమముల 
జి[తరూపము మెచ్చవు చెలువులందు, 
వలను మీజిన యప్పురివారువములు. 


నీ, శుక మంజులాలాపళుభకర స్థితి మించి 
పల్ల వనందోవాభాతి. దనరి 
కలకంఠకూబజితవిలసనంబుల నొంది 
రంథానురేఖలరమణ మెజసి 
వారిచందనస్ఫూ డ్రి ననిశంబు( దనారారి 
పువ్పసారభముల బొలుపుమిగిలి 
సరసాలిమాలికాసంన క్తి విలసిల్లి 
విషమబాణాసనవృ _ర్త్‌ం జెంది 


19 


86 


86 


87 


లి వి కవూర్క చరి[తము 


కే. లలితమాకందనవై భవంబుల దనర్చి 
యతిమనోవారా కారత నతిశయిల్లి 
యుద ్రదుద్యాన వాటిక లుల్ల సిల్లు ఆక 
చవారవనితలు నాం బురవరమునందుః 


సీ. సరసపువ్చవరాగ వై కతంబులు దీర్చి 
కేనియకాలువల్‌ ఆరలిపొజ 
రమ్యమయూరనం [భమలీలం గల్పించి 
భఘనతమాలాంబుద కాంతి( దనర 
అతి కా విలాసినీలాస్యంబు ఘటియించి 
చతురమారుతనటస్వామి వెలయ 
జారువల్ల వరాగనంధ్యామహిమం జూపీ 
విమలకోరకతారకములు మెజయ 
కే, సతత వివారణదంపతిచారు దేవా 
రత్నభూషారుచిస్తోమరమ్య మగుచు( 
బొలుచు నారామసమితి తత్పురమునందు. 
గల్ప-కావలి భువిమీందం గలిగె ననగ. 89 


శా. ఆరామంబులు వెక్కుగల్లును నునాయాసంబుగా నేచి ము 
క్కారుం బండును రాజనంబు( జెజకున్‌ గప్పారుపూచేంనియన్‌ 
నీ రెల్లప్పుడు నిండియుండు(' జెటివుల్‌ నిర్మించు బల్ఫన్‌ బురిం 
జౌర్యశేణికి గోకదంబమునకున్‌ జాథోవిహా రార్థమై. 9౦0 


చ, కరిమకరాలయాఢ్యత(, |బకామగభీరత, నచ్యుత స్టితిన్‌ స 
వరకమలోదయస్ఫురణ పాలుటం బన్నగలోకసంగతిన్‌ , 
ధరం గలవారి కెల్ళి 6 (బమదంబున నా శయమై తనర్పుటన్‌, 
బరంగు6 బురిం దటాకములు పొలసము[దముతో సమంబు లై. 91 


చ. సరసిజనాభు( డళ్లై వార్‌, సారననంభవు( డ క్రై (బవ్మా, యా 
సిరియును నబ్దవాన యు, చిత్తమునం దలపోసి చూడ(గా 


([వథమాశ్వానము 24 


దొరయునె యీ[వసూనములతో నితర|పసవ|[వజంబు నొం 
బురముక( బద్ముమండములు పొల్పెసలారు మనోహరంబు లై. 99 


కామ ళా(న్త్రంబులు వేమాటు నియతి మై. 
జదువకుండిన( బుష్పశరునియాన, 
మన్య ఛా గమముల మర్మంబు లెల్ల ను 
జూడ కుండిన రమాసుతునియాన 
నూనాన్హ్రుత తత్త్వ విజ్ఞానంబు గడముట్ట 6 
గనుంగొన కున్న నంగజునియాన 
మకరశేతనమం [త నుకరాతరము లను 
ఫ్రింపకుండిన మనసిజునియాసన 


. యనుచు, జనులెల్ల వినం జూటుననువు దో(వ 


మ త్తకోకిలనిస్వన మధురకీర 
భాషణంబులు వీనులపండు వగుచు. 
దనరు దత్సురి నుపవనాంతరములందు. 98 


॥ చి_త్తజురాజ్యసంపద య శేషము కొని సౌఖ్య మంద౧౫ె 


1నుత్తులు దార నాం బురవరోపవనంబులు సొచ్చి యిచ్చం బూ 
గుత్తు ల వాలి, తేనియలు కుత్తుగబంటిగం (గోలి, లీలమై 
నొతత్తిలి మోయు చింపుదళుకొత్తుచు నుండు మదాలిదంపతుల్‌ * 94 


విరజాజివిరుల సె వివారించు, విహరించి 
సొబగు నెత్తావులు చూజలాడు 
బొండుమల్లి యల వ బొరలాడు. బొరలాడి 
ఫుషృంధయంబుల. బోవంజోపు. 
గన్నె గేదంగు లొయ్య( గదలించు. గదలించి 
చదల. బుప్పొడి వెద చల్లి యాడు 
జలజ వనంబులో? జరియించు. జరియించి 
దొరంగుపూం-బేనెలం దొప్పందోంగు 


స్ట సతతబహువిధరతవరి[ శాంతి నొంది 


యున్న వనపాలదంవతు లొడల నున్న 





1, అర్హులు, 
లె 


22 పికమార్క చరితము 


చెమటలల్ల న( జబాయంగ6 జేయుచుండు 
నవ్పురంబున( | బమదవనానిలుండు. 06 


శా, వేమాలు న్మలయానిలుం డడరి, యావీబం బినూ నాన్వి తా 
రామంబుల్‌ వెస ముట్టి, యందలి యలి|వాతంబు( బోజోపి, తా 
నామోదంబులు చూఅవట్టి బలియుండై యొప్పి, పౌరాంగనా 
సీమంతంబుల. బుష్ప రేణు వునుచున్‌ సిందూర కేఖాకృతిన్‌ . 98 


సి, కమలాగృవాకవాటకలితకుంచిక నాగ 
జలజకోరక రాజి? గలయందెజచి 
మధుకరాకర్ష ణమం (తసిద్దుండు నాగ 
గుసుమరజోభూతి దెసలం జల్లి 
సుభగలతానటీసూ[ తధారు(డు నాగం 
నృత్యవిద్యా[పౌఢి నెజయనేర్చి 
సకలజీవో న్మేషసంజీవని యనంగం 
(బకటని[చాము[ ద జాయం జేసి 
శే, మందిరో చద్యానవాటిక లందు బొలసి 
వేగుబోంకలం దత్సురి వి|భ్రమించు 
శై త్యమాంద్యకసౌరభ్యసహిత మైన 
మలయపర్వతసంజాత మారుతంబు. ర్‌ 


చ. సిరి యుదయంబు నొందినవిశేషమున న్నవదుగ్ధ వారి యె 
కర మరు డె నముత్యములు గల్లుట నూతనతా్యమపర్షియై 
వెరవున సత్పథస్థితి నవీనవియన్నది మొ తనర్చి, యా 
పురి బహుజీవనంబుల. (బపూర్చ త నొందె జగన్నుతంబుగన్‌. ల్రిా 


ఉ. భామిను లెల్డి6 బద్మినులు, | బావ్మాణు లెల్ల 6 గృతాధ్వరోత్సవుల్‌, 
భూమివనూను లెల్టి. బటుభూరిభుజాబలవి[కముల్‌, విట షం ప 


వ, 


(వథ మాశ్వాసము 28 


[గామణ. లెల్ల గామరనకావ్యకళాకలనావిశారదుల్‌ i 
కోమటు లెల్ల నర్థపులు, గుజ్రము లెల్లను చేజు లప్పురిన్‌ 9 


. నకలకళలకు సుఖగోష్టి నలువు'నెలవు 


మగతనంబుల కేకాంతమందిరంబు 
పచ్చవిల్తుని కాయుధాభ్యాసశాల 
యనంగ, నొప్పారు నెప్పుడు నప్పురంబు. 100 


మణియు నప్పురవరంబు సరోవరంబునుం బోలె బహుజీవన పరిపూర్ణ ౦ 
బును గమలావానవిలసితంబును గంకణగణకలితంబును రాజవాంన సేవ్యం 
బును గువలయానందభవ్యంబునునై . వసంతసమయంబునుంబోలె( బి 
వోల్లాసహృూద్యంబును మదనవివో రానవద్యంబును నుమనోవికానమవా 
నీయంబును శుక శారికాలావరమణీయంబును సకల జన మనః| పసాదంబును 
గలకంఠమృదులగాననంపాదంబునునై, రామాయణంబునుంబోలె 
రామాభిరామంబును భర తగొష్టీసీమంబును సుమి[తాత్మజ జనకతనయా 
నంద గమ్యంబును శత్రుఘ్న వ్యాపారరమ్యంబును నంగదకటకాలంకార 
కీ ర్తనంబును మవోబలకుమారోచారవ రనంబునునై, మవోభారతంబునుం 
బోలె ధర్శనందనాచార[వకారంబును శిఖండివివోరస్స్ఫారంబును భీమ 
బలో బ్రా మంబునునర్జునుకీ ర్తి సోమంబును జాపాచార్యవా_స్టలాఘవ( పళ 
భరితంబును గృపానూన చరితంబును ఖై, పయఃపారావారంబునుంబో లం 
బురుషోత్తమవాన యోగ్యంబును లకీజనిసౌ భాగ్యంబును ననంతభోగి 
వరివృతకులగో | తాలవాలంబును సకలరత్నో దృవమూలంబునునై. మజసీ; 
మాతంగవారంబయ్యును మాతంగనివారంబై, పుండరీకమండనం 
బయ్యును బుండరీకఖండనంబై_, పుణ్యజనభయంకరం బయ్యును బుణ్య 
జనళివళంకరం బై, మధుపకులనిరసనం బయ్యును మధువకులవిలసనంవై_, 
యనంగ వివహోారసహితం బయ్య్యును ననంగ వివపోరరహితం బై తనరి; తను 
కృళ త్వంబు మానినీమధ్యంబుల యంద, చంచలత్వంబు మృ గేకణాకటా 
తంబులయంద, కుటిలన్వభావంబు కాం తాకుంతలంబులయంద, అన్యోన్య 
సంఘర్ష ణంబు [పమదాప యోధరంబులయంద, ఆలన్యంబు నితంబినీగమ 
నంబులయంద , [కూర త్వంబు నుముఖీ నఖముఖంబులయంద, కలవాంబు 
మానినీ|పణయ।[పసంగంబులయంద, రాగాతిశయంబు వింబాధరామధురా 


వి(ళమార్క చరిత్రము 


చెమటలల్ల న జబాయంగ6 జేయుచుండు 
నవ్పురంబున( |బమదవనానిలుండు. 0 


శా, వేమాలు న్మలయానిలుం డడరి, యావీబం [బనూ నాన్వి తా 
రామంబుల్‌ వెస ముట్టి = యందలి యలి|వాతంబు( బోజోపి, తా 
నామోదంబులు చూఅవట్టి బలియుండై యొప్పి, పౌరాంగనా 
సీమం తంబుల. బుష్ప రేణు వునుచున్‌ సిందూర కేఖాకృతిన్‌ . 98 


సి, కమలాగృవాకచాటకలితకుంచిక నాగ 
జలజకోరకరాజిం గలయం౭దెఅుచి 
మధుకరాకర్ష ణమం (తసిద్దుండు నాగ 
గుసుమరజోభూతి 'దెసలం జల్లి 
సుభగలతానటీనూ | తధారు(డు నాగ 
నృత్యవిద్యా[పౌఢి నెజయనేర్చి 
సకలజీవో న్నేషసంజీవని యనంగ 
(బకటని[చాము[ ద జాయం జేసి 
శ మందిరో ద్యానవాటిక లందు బొలసి 
వేగుబోంకలం దత్సురి వి|భ్రమించు 
శై. త్యమాంద్యకసౌరభ్యసహిత మైన 
మలయపర్వతసంజాత మారుతంబు. ర్‌ 


చ. సిరి యుదయంబు నొందినవిశేషమున న్నవదుగ్ధ వారి యె 
కర మరు దై నముత్యములు గల్లుట నూతనతా్యమపర్షియై 
వెరవున సత్పథస్థితి నవీనవియన్నది మొ తనర్చి, యా 
పురి బహుజీవనంబుల. (దిపూర్ణ త నొందె జగన్నుతంబుగన్‌. 


ఉ. థామిను లెల్డి( బద్మినులు, | బావ్మాణు లెల్ల గృ తాధ్వరో త్సవుల్‌ క 
భూమివనూను లెల్ల బటుభూరిభుజాబలవి కముల్‌ = విట 


(వథ నూశ్వాసము. దర్‌ 


ణ(వకీ ర్తితబుధజనానందు( డగుచు. 
దన శృంగార శేఖర ధరణివిభుండు, 103 


క, శోథాగణనీయ యళో 
లాభాగమ నాభిలాషలంపటు( డగుచున్‌ 
భూభాగ మేలే నాతడు 
నాభాగ దీఠీప రంతి నహుషులనూడ్కిన్‌ . 108 


ర్‌ ఆ'రాజురాజ్యమున థర 
నారూఢివహించె జీరతరాయు రనేక 
(శ్రీరుచిర పు త్త్రపొత్ర, స 
చారోగ్య సుభాగ్య నంత ఆానందం౦బుల్‌ , 104 


వ. అన్ముహిళ్వరుం డొక్కనా(ద.,, 105 


సీ. సకలభామోకావ్య సత్కవిరాజులు 
నుభయపార్శ ్వాంబుల నుల్ల సిల్ల 
సంగితవిద్యా[వసంగ పొరంగశ 
గాయశేం|దులు నమ్ముఖమున మెఅయం 
జరమభాగమునందు( జూనుర (గొాహిణీ 
కంఠకణర్వుణరుణళ్క్క్ళార మెసంగ. 
బద పీఠిచెంగట( (బణత రాజకిరీట 
నవరత్న నీరాజనములు నిగువ 
శ. సపాజకరుణాకటాథతవీచణ విశేష 
దీపిళా శేషధనక 9 'తార్తీ sf ఫె 
కలితబాటునుధా పూర్ణ కర్గు( డగుచు 
నిండు వేడుకతో. గొలువుండునవుడు. 106 


చందగు ప్పుండను దిపకుమారుని రాక 


ఉ (కొన్ననవింటివాండొ నలకూబరుండో నలుండడో జయంతుండో 
యిన్నరమూర్తి, యంచు గొలు వెల్లను నచ్చెరువొంది చూడంగా, 


26 వికమార్క చరితము 
విన్నను వొప్ప నొక్కరుండు విపకుమారకు. డేంగుదేరం న 
త్యున్న తరత్నపీఠమున నుంచి నృపాలకు( డిచ్చె నర్చనల్‌= 107 


ఆ. ఇచ్చి యాదరించి, యెయ్యది నీనామ 
మెచటనుండి యిచటి కేటి కిప్పు 
'జేంగు దెంచినాండ ? వెణిగింపు మనుటయు 
నిట్టులనియె భూను రేశ్వరుండు. . 108 


క నాచేరు .చం[దగుపు (డు 
భూపాలక ! నకలకళల( బొగడొందినప్ప 
ద్దో పాఖ్యాయు లళిష్యుండ 
నాపుణ్యాత్ముల కృపాకటాకమువలనన్‌ + 109' 


మ, చతురామ్నాయములున్‌ దదంగములుం దూచాతప్పకుండ న్ల)హిం 
చితి, వేదార్థరవాస్యముల్‌ చెలిసితిం, జేకొంటి న్యాయ కమా 
న్నతి, శీలించితి ధర్మశ్యాన్ర్రము బురాణ|పౌఢిమన్‌ మించితిన్‌, 
మతిలో నీవదునాల్లువిద్యలును సమ్మానంబునం బూనితిన్‌. 110 


క. గారవమున సకలకళా 
పారీణుండ నై_తి(, బసి(డివ శ్లైరమైనన్‌ 
జేరుపగ( జోటు వలె నని 
శేరితి నిను, నాదుకోర్క్మి6 జింతింపు మదిన్‌. 111 


కే, అనుచు. దళ్కాల యోగ్యంబు ఎలెనయట్టి 
భావమణంబుల బహుకళఖా (పౌఢి దోప. 
జం[(దగుప్పు డు గావించె సరనసగోష్టి 
శ్‌ 
వట్టి|మా(కులం జిగుళులు పుట్టునట్టు. 11 


ఓ. ఆ అలిత| పసంగమున కాత్మదలిర్చిన, ఛ|తచామరాం 
దోళిక లాదిగాలఫలుగు తోరవువంపద లిచ్చి, యమహీ 
పాలుండు నత్కరించె ద్విజకాలకముఖ్యు ననేకభంగి, ను 
న్నీ లితబంధువంకజవనీకమలావు నిం జందగువ్లునిన్‌. - il1£ 


శజమాశ్వానము , వ్‌ 


శ కీర్తి వథమానచానకలనా శృంగారళ్ళంగారశ 

"ఛా త్రీరమణుండు నిత్యమును వేడ్కన్‌ దన్ను మన్నింవ, ను 
“అకీరతి నుల్ల సిల్లి ధరణీ బేనోత్తముండుం బురిన్‌, 
శమ్యవకర(వబోధనకళా వ్యాఖ్యానసాఖ్యాత్ముం డై. 114 


మదన రేఖ వృతాంతము 


కొ, అంతట నొకనాండు జర 
త్కాంళతామణి యోర్హు గదిసి, ఘనతరవినయా 
నంతభయభ కి నశినికి 
'నెంతయుం[బియ మొదవ మొక్కి, యిట్లనిపలికెన్‌ .115 


దమ్యగుణ ధామ శృంగారనిశ్సీమ 
తోయజభవవంళతుహినధాను ! 
ఇ మధు'రాపురాధీళుండ్రై విలసిల్లు 
శృంగార శేఖరటిథి పుపాల 
మలో త్తముండైన వీరవర్ముం డను 
దండ నాయకు డాత్మజుండు నాకు 
అగాదిలివట్టి యభినవశారుణ 
మవానీయ తాన్సద మదన రేఖ, 
గనుంజరి యన నొవ్పురాజనుతయు 
మ నొకయీడుగాంగ, నెంతయును వేడ్క 
శ్రహీవతి యక్కువ అలొొమ్మునందు( 
కొని యొక్కలాగున( జెకుపం జెరింగి. 118 


క. కామీతఫలదము లన దగు 
నోములు సర్యమును నోచి, నుతచానకళా' 
శ్రీమించె. బహుస్యందన 
సామజవాయరోవాణ పళ _న్లీ నహించెన్‌ + 117 
మదన రేఖ సౌందర్యము 
క, అ రనుణి రూపలేఖా 


వారు విలాసము లనన్యసా ధారణముల్‌ 
(శీ, రమణీతనయరమా 


'ఛారణమ. లు, | వథమరనకథాళారణముల్‌. 118 


28 విక్రమార్క చరితము 


సీ. అతివ తిన్ననిమాట లమృతంపుందేటలు 
వారినీలమణుల మై నలరుకురులు 
వనజాశిచూపులు వలరాజుతూవులు 
[= వన్నెలల్‌ ని కవ నన 
మెలంత మేని మజుంగు మెజయుకారు మెటుంగు 
చిగురు శెంపుల కోవిచిన్ని మోవి 
కోమలిచనుదోయి కొదమజక్కవదోయి 
శృంగారవీచులు చెలువవళులు 
కే. గంధసిందురళుండా[పకాండ కరభ 
కోదళికాకాండ కాంతవర్గములతోడి 
పిందొడలు కాంత పెందొడ అందు నరయ 
మదన "లేఖకు సరిమైనమగువగలటె ? 118 


మదన రేఖ చర్మదగు పునియం దనుర క యగుట 


క. అన్నెలంత నిన్న నున్నత 
సన్ను తమణి చం| దసౌధశాలలలోనన్‌ 
(గొన్ననవిలుతుని నోముచు 
వెన్నెల నెచ్చెలులు. చాను వివరించుతలిన్‌ = 128 


క. చిలుకల కేరును, గోకిల 


బలములు, లేంెజకువిలు. (కసవ్యాన్ర్రములున్‌ 
జం 
డొలంగించినమరు(డో ! యన 


విలసితగతి నీవు రాజవీథి. జరింపన్‌ . i281 
సీ, ఎలమితోం గోరిక లీరిక లెత్తిన 
పరణ మేం బులకలు జాదుకొనంగ 
నలువులువాళెడు ననుఠరాగరసలీల 
నానంద జాస్పంబు అగ్గ లింవ 
మణుంగు వెట్టక డెంద మెణి(గించునై వడి 
గొబ్బున బయ్యదకొంగు సడలి 
గమలొన్నమా[తాన గరంగినగతి దోవం 
'ఇమటచి త్రడిసోన చివ్పతిలంగ( 


(వథమాశ్య్వానము 29 


"తే, దమకమును సిగ్గు దమలోనం దడంబడంగ 
మజపుంజెయ్వుఆటు(. దమలోన మాజుమలయ 
సొలపుం. జూపులు6 దమలోన సూడువట్ట 


' సవహాజశ్ళంగారచేస్ట్ర లు సందడింప. 27. 
క, లీలాతరంగితం బగు 3 
లా లితభవదీయరు *పలావణ్యరనం, 
జాలోలనయనన లినీ 
నాళంబుల. [గోలుచుం డె నలినాతశి తగన్‌. 198 
వ. అంత. 124 


క, తరుణారుగారుగాంబుజ 
శర మితుళ రాననమువ సంధించి మరుం 
డరవిందనయన డెందము 
కరమరుదుగ నుచ్చిపోవ(గా నేనె వెసన్‌. 125 


కో అగ్గ జగామిని, కాముని 
'యగ్గలికకు జెగ్గ డిల్లీ, యాళిజనములన్‌ 
దిగ్గునం గను మొజంగి, కడున్‌ 
సిగ్గున 'నేకాంతనదనసీమకు( జనియెన్‌, 126 


ఆ. సకియ ల త్రెటంగు నకలంబు నూహిెంచి 
కార్యగతి. దలంచి కడు. జలించి 
యిందువదన యున్నకందువ కేతెంచి 
పొంచి నిలిచి, యాలకించునపుడు. 128 


మదన రేఖ వలవంత 


సీ, తల్టి దం[డులమాట చెల్ల నిచ్చెద నన్న 
య ౧ 
దగు లుజ్జ గింప నాతరముగాదు 


సవాకారఫలరసాస్వాదన సంతువ్ప 
శుకనతీపతిరుతి [పకటనముల6 
గిసలయాంకుర రన్యగనన సముత్క౦ంఠ 
: కలకంఠ విటవిటీ కలకలముల.. 
గనియు వినియు వసంతసం (కాంత రాగ 
సర్వసామాన్యమహిమ కాళ్చర్య్యమంది 
చెలి కెజింగించి కొనియాడి చెప్పి చెప్పి 
[పమదవనశేళిం చేలిరి పతియు సతియు. ౨. (ఆ ల్‌-లిఉ) 
పుష్పాచయము , 
అందనివువ్వుగుత్తు దెనకై యబుసావంగ చేల చాల ? కో 
యందలవయ్యె నేని, నెగయ న్నిను నెత్తెదనంచు, సంతసం 
బంద6€గ నెతియె త్తి విభ జ తయ అ డించుచుండ(6౫ా 
నందినకంతె సంతసము నందె లతాంగియు మాటిమాటికిన్‌, (ఆ. 5-27) 


ఉల కేళి, 


ఆ నెలతల్‌ వరోజినికివై దిగునవ్చుడు నూళ్న రత్న సా 

పానములం కహి. బంధురబింబము లుల్ల సిల్లె 6 దః 

జోనిధియెన యానృవతి సోయగముకా దరిసించు వేడుకం . 
బూని జలాధిదేవతల పూర్యగతిం జనుదెనించిరో యనకా. (ఆ. ర్‌-4ర5) 


మృగమదవంకిలాంగు లొకమే నొకమే ఘనసార చందన 

స్థగితలునై న కామినులు సాటిగ నొండొరు( జల్లి యాడుచో. 

సేగమున నల్చు దెల్చ్పులగు చాయలు సెంది( గళిందకన్య కా 

గగనకదీ సమాగమము కై వడి. రని యొప్పెన త్తరిన్‌. (ఆ. 5-47) 


గొలను తదానన స్ఫురణం గొ _ మెబుంగు వహించెం జెక్కు్రి 






ముదుని, సనక చందులం గని మించుట యను 
_ థావము సంస్కృత శాసన పద్యమునం. గన ఎట్టుచున్నది. 
ళో యః పోత్తుంగతరంగ నరిగతిభవ ద్ధి  ండీరపిండచ్చలాత్‌ 

తీరేశారత రేందు మండలమయీంమాలాం న నదోశ్చాదయన్‌. 

(థామ్యన్‌ మందరమంథమంథన వశాచే కేందు నంభూతిజం 

& రా స్టైరధరీకరోతి. వరిత*కీ రిం జగద్వాపినమ్‌. 

[కొండివర్తి శాసనములు. రి. 'కికి-క§్ర7 పంక్తులు; 

. తెలంగాణా శాసనములు. ఛా. న. ] 


sla [లి గన్ను సన 


(పథ మాశ్యాసము 81 


కర్టి కారము బొడగన్న మాటాడదు 
సిందువారముమీంద( జేర్ప దూర్చు 
"శే, ననుచునురపొన్న( గనుంగొన్న నవ్వ చెపుడు 
పొగడయు క్కి టిమథువున(| బోది సేయ 
దిందుముఖి దోవాద[కీడ లీడ విడిచె 
నలరువిలుకానిములుకుల కాత్మ నులికి, 188 


చెలులు శీతలోపచారము లొనరించుట 


న, అప్పుడు, 
కః, ఫొదలిన యారామములో. 
గదఠీతరుమధ్యదీర్థి కాతటభూమిన్‌ 
బొదలిన గురువిందలలో 
విదితంబగు చం[దకాంత వేదికమీందన్‌. 185 


చ 


చ. దలమగు వచ్చకప్పురపుందావులు వెపయి సోడుముట్ట జం 
గలువలపాన్పునె నునిచి, కాంతకు గొజ్జంగినీటి కేటచే 
జలకము లార్చి, మై గలయం జందనవంక మలంది, యెంతయుం 
బలుచనిసన్న గావివలివంబులు గట్ట (గ నిచ్చిః నెచ్చెలుల్‌ * 186 


వ, వండియు. 197 


క. చల్లినిమం దని వెవె. 
జల్లని మందొకటి లేదు, సతిడెంద మునన్‌ 


జల్ల (దన మంద దయ్యెను 
జల్ల నిమందులను చాపసంపద మించెన్‌. 188 


స, అజుతం దగిల్చిన యాణిముత్తైపుంబేర్లు 
వారినీలహోరంబు లై. తన ర్బెం 
దనువల్లి నంటిన ధవళ చందనచర్చ 
లీల గాలాగరు లేప మయ్యెం 
గరముల మెత్తిన కర్పూర రేణువుల్‌ 
కస్తూరికాగురుకణము లయ 


వీ 


మెజుగారు ముత్తెములచే. న 
మెణవడి యగు నల పట్టు bs గతిన్‌. ig (ఆ. 6-64) 
నూర్యతావ వర్ణ నము ‘ 
*క ల్బాంతదు ర్రాంత క్ర లుమాంతక స్వాంత 
దు ర్వారవహ్నికి నోర్వవచ్చు 
నిష్టురనిర్థైమని కూత నంఘాత | 
జాతమ హోవహ్ని నె నై_(వవచ్చుం ' 
[బళయకాలాఖీలఫాలలో చన ఫాల 
థాగానలన్ఫూ రి [బదుకవచ్చు 
గాకొద ₹0[ద ఫూత్కారనంభవ తీవ 
_ కాకోల దవానంబు( గదియవచ్చుం 
గాక నై రింవవచ్చునే లోకదవాన 
దర్పితంబై న యనస్మ|త్పతావవహ్నిం 
దావకోత్స్చావా సావాసౌదార్య 3 శర. | : 
గతికి మెచ్చితి ఎర్రా &కీంద! = (ఆ. 22112) 
సూరాా సమయ వర్ణ న, 
పశ్చిమాంభోనిధి పరత చేళంబున 
రంజిల్లు విదుమ కుంజమనంగ6 
పరమా ఖర కున గనుపట్టు 
కమనీయ ఘనరత్న “గండమనంగ 
నపరదిక్కామిని యమరంగ6 గనుంగొను 
వద్మరాగంపు దర్పణమనంగ 
వళ్చిమదిక్కుంభి ఫాలథాగంబునం.. 
బొలుపొందు జేగురుబోట్ట నంగ 
బూర్వకంధి వేలావనభూమిం బండి" 
... కాలళుకతుండవ్చాతి బిట్టుగదలి, యపర 
_జలధిలో6 బడు చాడిమీఫల మనంగ Los tee 
నవి న్డ్‌ నీవన బాంధవు డ న్తమించె. WE shi య (ఆ. లి_85) 
తపసి. వర్ష న, . సము |! 1 
అచ్చ వెన్నెలమించు | నపవాసించు విభూతి. 
. యంగరాగంబుగా నలవరించి 





పదగుంఫనమును గోచరించును, 


(పథ నూశ్వానము 


ప్లునిం దగురీగి వీడుకొని, భూవతిపాలికిం బోయి పూస|గు 
చ్చినగగిం గార్యనిర్ణ య మశేవము తిన్న గ విన్న వించినన్‌. 


మదన రేఖను బెండ్లాడుషని రాజు చంద్రగుప్త నర్గించుట 


చా విని కడుసం భమించి యతి వేగము కంచుకి. బంచి చం ద్రగు 
పునిం విలిపించి, యాదగముతోడు సమున్నతనూత్నరత్న కాం 
చనమయరమ్యపీళ మిడి, సొరగఫీరవ చోనిరూఢి నొ 
య్యన వినయంబు కేటవడ నమ్మనుకేం[దకు లేం[దు డిట్లనున్‌ * 


ఆ. నిరుసమానమైన నీ మోవానాకార 
శేఖ చూచె నుదనరేఖ యనుచు 
నదియ తప్పుచేసి, యలరంవగము లేసి 
యల+తంజెట్ట ( దొణగా నంగభవుండు, 


ర. మరునేః దొడి-ంబడకుండంగ 
గరుణింవు, సరోజనే తం గావు, *“మసిాంసా 
వర మోధర్మి యనం గల 
పరమార్థనిరూపణంబు భావించి మదిలా. 


వ. అనవుడు నబ్యూనురుండు 


మః సచ్చరిశానువ ర్హనము సాధు బనందటులు సమ్మతింప(గా, 
నచ్చపు[బహ్మా చర్యము [పయత్నమునం జరియించుచుండి, నేం 
డొచ్చెల శూ[దభామినికి నువ్విళులూరి సథ ౦బు దప్ప6గా 
వచ్చునె తెడ్డునాకి యుపవానము మాన్చికొనంగ 'నేటికిన్‌? 


క్‌, వర్షా శమధర్భంబుల 
నిర్ణ యములు దొజగకుండ నియమించుయశ; 
పూర్చులు, మీరలె యీయది 
నిర్ణ యమని వలుక( దగునె నిండిననభలోన్‌ ? 


వ. అనిన నమ్మహీళ్వరుం డిట్లనియె 


లలి 


146 


146 


147 


148 
149 


150 


161 


158 


లీక విక్రమార్క చరితము 


క పారాళర్య[పముఖు ల 
పారకృపామహిమ శేటవడ నింతులచా 
కోరిక దీర్చుట వినమే ? 
వారినదాచార గౌరవం జెడ లెనొకో ! 153 


చం[దగు పుని (పత్యు తరము 
క. నావుడు, భూనురు. డిట్లను 
చేవరయానతియు నస్మదీయనియమమున్‌ 


భావించి యుభయసమ్మతి 4 
గావించునుపాయమొకటి గాంచితి, వినుడి! 154 


చ. వరుసను (బావ్మాణో_త్తముండు వర్ష చతుష్ట్ర యజాతకన్యలన్‌ 
బరిణయమౌట ధర్మ, మని పల్కుదు రాదిమునీం [ద్రముఖ్యుః ల 
వ్వెర వొడంగూడునేని. బృథివీవర ! యీవరవర్ణి నీమణిన్‌ 
గరమనురాగలీల( (బియకామిని గాంగ బరి[గహించెదన్‌ . 155 


వ, అనిన నమ్మహీపాలుండు తదనులాపానురూప (పవ _ర్థితకార్యుండగుటయు 
దద్వ శాంతం బంతయు మదన రేఖ కాంతాజనంబులవలన నెటి(గి* 156 


కొ, కాద ంబినీసముద్గ త 
నాదంబున నీవలతిక ననిచినభంగిన్‌ 
జాదుకొని పులకకలికా ల 
(శ్రీ దనువల్లి కకు. జూల జెన్నొదవింపకా. 157 


పీ. చెదరినయలకలచచిక్కు సక్క(గందీర్సి 

జాలతీనగనయంబు సవదరించి 

తనుపున( జై కొన్న తాప ముజ్జ న చేసి 
తొరంగెడికన్నీరు తొలంగం [దోచి 

చెక్కుటద్దముల వై జిలునవ్వు చిలికించి 
చిన్న వోయిన మోము సేద దీర్చి 

తలయకుడెందముతోడ( దాలిమి గిలించి 
పయ్యెద. జనుదోయి. బదిలపజిచి 


బత 


“కే, పంచబాణుండు కరసానంబట్టినట్టి 
రత్నపు త్తికవోలె వినూత్నరత్న 
కాంతి నెంతయు మోదించి, కమలవదన al శోక 
సఖుల కెల్లను లో చనోత్సవము చేసె. 158 


శే. అంత నిజపురి శృంగార మాచరింప( 
బనిచె శృంగార శేఖర మనుజవిభు(డు 
హితపురోహిత మం (తినమృతముగా(గ6 . 
ద_త్తదనుకూలశుభమువూ ర్రములయందు. 159 


చంద్రగు పుడు మదన రేఖాదుల నలువురను వివాహమాడుట 


నీ, తనపురోహితుండు నాం దగువిష్ణుళర్ముని 
వరపు_త్తియగు శీలవతిలాంగిం 
దనతనూజాత యై తారుణ్యమున నొవ్వు' 
రాగమంజరియను రాజవదన( 
దనదుభాండా గారమున కధీశ్వరు. డైన 
_ధనగుస్తుండను థవ్తైళ్యుతనయ నుమతి. 
దనదండనాయకో _త్తమునిగాదిలికూంతు | 
మదవతీమణియైన మదన రేఖ 
“కే. గమము దప్పకయుండ నారాజవరుండు 
సకల లౌకిక వై దికాచార సరణి. 
(వియముతో వి|పవరునకు( బెండ్రిసేసె -. 
వేబుసేయక వారికి వేటువేణ. - . 168 


క. నానామణిగణ కాంచన 
చీనాంబర బవహునుగంధళ్ళం గారవతీ 
దానానేకవ రథతుర 
గాశనేకగామసమితి నరణం బిచ్చెన్‌. ‘il 


క. ఆ వివిధ వినుత విభవ 
(శ్రీవిలసనన భాగ్యరన విశివ న్ఫురణకా 


86 వికమార్క-_ చరి[తము 


దేవేం(దునిగతి ధరణీ 
'దేవేం[దుండు సకలభోగదీపితు. డగుచున్‌ . 162 


సీ, శీలనతీనిత్యశ్చంగార రేఖావ 
నాంతర [కీడావనంతుం డగుచు 
మంజులతర రాగమంజరీవ&ోజ 
మంజరీ మధుపకుమారు( డగుచు 
నుమతి సీమంతినీకమనీయళళి కాం త 
పాంచాలికా శీతభానుం డగుచు 
మదన లేఖావధూ మానసాంతరరాజ 
వాంసావతంనవివోరు. డగుచు 
శే. వరుస దతిణనాయకత్యమున మించి 
యొక్క తెలుగున ననురాగ మొదవ( జేసి 
యుచితరతి రాజలీలల నోలలా ర్బె 
జం[దగు పృ మహీసురచ[కవర్తి. 168 


క, ఇ _క్రెఅంగున నన్నలువురు 
మత్త చకోరాశులకు [గమ[కమము మెయికా 
జి త్తజ కేళీనిపుణత. 
జిత్తానందంబు లొదనంజేయుచు నుండెన్‌. 164 


వ. అంత. గొంతకాలంబునకును. 
మదనరేభాదులు గర్భవతు లగుట 


సీ, చూపుల నిగురొత్తుసోలంబుతోడన 

సోలంబు తనువున మేళవింవ 
విలసిల్లు! తివళులవిరివితో సూడంగ 

విరివి నెమ్మనముల విన్తరిల్ల 
జడిగొన్నచెయ్వులజడనుతోడను గూడ 

జడను నెన్నడలను జాదుకొనంగ 
తొలుపారునారులనలుపుతోడనుగూడ 

నలుపు చన్నొనలందు నాటుకొనంగ 


(వథమాశ్వానము 87 


కే, గమనముల జాల నలనత గానంబడంగ 
నెమ్మనంబులు మృత్సారభమ్ము గోర 
మిగుల వేంకని తొడవుల మెచ్చు నడల 
గర్భసంపద నొప్పి రక్కమలముఖులు. 166 


సీ, వేద వేదాంగాదివిద్యలు శీలింవ 
కీలవతీకాంత చింత సేయు 
ధరణి నేకాతవ[తమ.గ నేలుకొనంగ 
. నతతంబు రాగమంజరి తలంచు 
రాజరంజనరితి రసికళతామహిమల 
సుమతిమై విలుంగంగ నుమతి గోరు 
సగుణనిర్గుణములసం బోధనా పే 
మదిలోన భావించు మదనరేఖ 
కే. యాత్శగర్భాంతరాళంబులందు నున్న 
యర్భకులయందు నంద మై యతిశయిల్లు 
గుణము లన్నియు నిచ్చ్భానుగుణము లగుచు 
నాంటినాంటికి. దమయందునాటు కొనంగం 187 


చ. లలితకపోలమండలములకా మణికుండలముల్‌ నటింప, వి 
చ్చలవిడిగా వినూత్నపురుపాయిత శేలికి నగ్గలించు న 
గ్గలికలు చెల్లకున్న, నధికవ్యథ నొయ్యన మాటిమాటి కూ 
ర్పులు నిగిడింప( జొచ్చిరి సరోరువా నేతలు గర్భఖిన్న తన్‌. 168 


చం కనుంగొని, నెమ్మనం బలరాగా6 బులిజున్ను ను నేదుకన్ను దె 
మృనినను 'దెచ్చువాండం [బియ మనవి యలను జఇప్పుండంచుః గొ 
యాల క్‌ య 
*బ్బన వాదయానువ రి యయి, పలును బంతమునొ క భంగి గా 
a "అ కతి 
దనియంగ నిచ్చు నవ్విభుండు తామరసాకులు గోరుకోరికల్‌. 169 





'శగా, బృున వృాదయానువ ర్తి యయి పల్కును, వావిళ్ల, 1926. యతి(?) 


88 విక్రమార్క చరి[తము 


వరరుచి విక్రమార్మాదుల జననము 


క అంత నవమాసము లడి 
[కాంతము లగుటయును, విమల కె రవహిత సీ 
చ్వాంతమతి వెలుంగు తేజో 
వంతుండగు నుతుడు శీలవ&ి కుదయించెన్‌. 170 


చే.త స తోడయ వారామహోత్సవ మున. 
జం[దగు పుండు పూర్ణమాచం|[దు( గనిన 
సం|దమునుబో లె నానందసాం[దుం డగుచు 
మజీ యథావిధి జాతకర్మం బొనశె. iT! 


చ. అరు దగుచున్న జన్మసమయ। గవాయోగ బలంబు "ెంపునజా 
వరరుచియె దిగంతముల వాలు జతుర్ణ ళసంఖ విద కలక, 
వరరుచి ఇమైకమూ_ర్టి నవ వారిజమిత్తునిం బోలునంచు. దా 
వరరుచినామవిస్ఫురణవంతునింగా నొనరిం చెం బు త్తకున్‌ 172 


వ. ఒనరించి తోడ్రోన నిరతిళయలీలాలోకసరిరంసామాంగల్యమిళత మళోహ 
రాంగుండై యుండె నంత గొన్నిదినంబులకును. 173 


మ. దినళృద్వానర చై_|[తళుక్ష నవమిం దిష్యం దృకీయాం . నం 

జననం జొం దెను రాగమంజరికి రాజద్భాగ సొభాగ్యనసూ 

చనలగ్న ౦బున( బు త్తృరత్నము, నిజోచ్చతే. తనండీపు రై 

యిన *జమందార నురాను రేజ్య బుధు లా యిందు న్విలో కంప(గ క్‌ 174 
వ. అమ్మువహూ ర్లంబు మౌహూ రికో త్తములు నిరూపించి. 175 
శ్లో. కుముదగవానబంు ధౌ వీక్షమాణే సమసైై 

రగనగగ్భవా వానై ర్టీర్ధృజీవీ సతుస్యాత్‌ 

యదనవశుభజన్యం యచ్చకీదృద్వి మోదం 

సభవతి నరనాథన్బార్యభామో జితారిః. 173 


వ అనీ వో రాస్కంధఒంధురం జైనయో పద్యంబు నుపన్యసించి, యిక్కు 
మారుండు దీర్హాయురు వేతుండును, జి తారిసంఘాతు;డును, జ[కవ ర్తి 
పడ ఖ్యాతుండును నగునని విన్నవించిన, 177 


(పథమాశ్వానము 


క. ఆ వార్త లమృతవారీ 
భఛావంబున( గర్ల వీథి (బవహించి, తను 
ప్లావనము చేసి, ధరణీ 
'చేవకులా [గణిమనంబు6 'దెప్పలందేల్బెన్‌ . 


| అయ్యవనరంబున 
* కురిసెం గల్బతరు[ పనూనములు దిక్కూలంకష పాయ మై 


మొజసెం దివ్యమృదంగనిస్వనము సమ్మోదొానుసంవాది యై 
'బెర"సెన్‌ జందన్నళై లమారుతము గంభీరాప్సరోనృత్యముల్‌ 


దొర సెన్‌ గన్నులపండువై జనులు సంతోషించి ఘోషింప(గన్‌. 


కం ఆ జగతీసురు. డప్పుడు 
రాజోచిత బహుతురంగ రథ ధేను మహీ 
రాజముఖీ ధన ధాన్య స 
మాజమవో దానగుణనమ[గత మెజయన్‌ . 


. జాతకర్శంబు యథోచిత|క్రమంబున నిర్వర్తించి, యనంతరంబ 


. వి(కమంబున నాదిత్యువిధము దో(వ 
సువతా పానురూప తేజోవిశేష 

కలితుం డగునని, తజ్జన్మ ఫల మెటింగి 
తనయు వి కమాదిశాాభిధాను(జేసె. 


. అంత నుమతికి సంజూతు. డైనయట్టి 
పటి ని భటియని పేరువెటి, పిదప 
లు ళు రు 
మదన రేఖావిలాసిని కుదయమైన 
తనయువకు భ_ర్తృవారినామ మొనరం జేసె. 


ఇత్తెజంగునం బుత్రోద యోత్సవానందబునం దృప్తుండ్రై 
గువ్పుండు, 


89 


178 


17 


180 


181 


182 


188 


14 


చం[ద 
185 


40 విక్రమార్క చరిత్రము 


క్ర సముచితకర్శ|కియలను 
గిముచితసంవర్థనముల, సముచితవిద్యా 
సముద యనంకికణముల( 
[గమమున నందనుల ఘనుల(గా' జేయుటయున్‌ . 186 


క్త లోక హితకావ్యరచ నా 
సాకల్య[పౌఢి వేద శాత పురాణ 
వ్యాకరణసరణి, వరరుచి 
యేక ముఖ|బ్రవ్మా యనంగ చెన్నిక్ల కెక్కెన్‌. 187 


సీ. వచియించె. (జాకృత వ్యాకర ఇాగమం 
బభినవంబుగ భో జవిభుండు మెచ్చ 
సకలవన్హా[క మాచారనిర్దయ మొప్ప 
ధర్మ కాస మొన ర్చ దరు లలర 
ధీయు క్రి మెజయ. జ్యోతిళ్ళాన్ర్ర మొనరించె 
సకలలోకోపకారకము గాగ 
గాళిదానునినవ గ్రకావ్యవిదా నీటి 
వరకవీళశ్వరచ[కవ రి. జేనె 
"శ, భవ్యనారాయణీయ [వపంచసార 
శారదాతిలకాది(వ్రళ _స్త్రమం[(త 
శాశ్రునర్వంక మజ్ఞానసరణి మించె 
శీలవతివట్టి సర్వజ్ఞ శఖరుండు. | 188 


శా. (శాశస్మార్తరవాస్య వేదులు గురుస్తానంబుగాం జూడ, వి 
ఖ్యాత| పౌఢి మహోకవీళశ్వరులు సాజాచ్భారతీ మూ _త్తిగా( 
"జేతో వీథి. దలంపంగా, నతండు మించెన్‌ ధర్మమర్శజ్ఞ ఈ 
చాతుర్యోన్నతు లై నరాజులకుం బూజాలింగమై వెంపునన్‌ . 189 


శ్రీం వేదశాన్ర్రపురాణవివిధాగ మంబులు 
కరతలామలకంబుగా నెంకింగె నై 


శ. 


ఫీ 


(వథమా శ్వాసము 


నవరసోజ్ఞ ప్రల కావ్యనాట కాలం కార 

సమితి నామూల చూడముగ జూదె 
ధర్మార్థ కామశాస్త్ర (పపం చంబులు 

* వల్స విపొటగా( బరిచయించె 
వారణస్యందనవావా నారోవాణ 

[క్రమమున మర్భుగరుములు వలని: 


| నృత్యగీతవి ద్యా[ పౌఢి నిర్వహించె 


సక లది వ్యా(స్త్రళ(్ర్ర పళ _స్థి సి మించె( 
చేజమున నొప్పి భట్టిద్వితీయు. డగుచు 
వి.కమాదిత్యు. పపమూసన నందు 


క, మరువము మొలవ6గ' ఖ్‌. 
పరిమళ ముదయిం చినట్లు, వరమజ్ఞాన 
స్సుర ణము బాల్యమునప్ప డె 
పరిణతమై భ_ర్హృవారికి. [బభవించుటయున్‌ . 


ఎంతయు వేడ్కతో. బరి చయించినవిద్యలయట్ల, వేద వే 
చాంతరవాస్యమర్శములు నన్ముహి తాత్యుని కాత్మం దోంచె, న 
త్యంతము చోద్యమై మెజయు నంజనమబ్నినవానికి౯క ధరా 
(కాంతము లై నవెన్నిధులు కన్నులకుం బొడచూపుకై వడిన్‌, 


అందు నన్ని విద్యల మవోమహులై_ వీలసిల్లుచుండంగా, 
నందనులం గనుంగొని మనంబున బొంగుచు. జం[దగుప్తు6 డా 
నందమవోంబుధిక దినదినంబును చెప్పలందేలుచుండె, సం 
(కందనుకంచు వైభవపరంపర మించి యనేకకాలమున్‌. 


శా తారుణ్యంబున నమ్మహీసురు. డొ గిళా కాద్ధ కాము ్రియా 


చారంబుల్‌ సరిగా. జరించి, తుదమోక. శీ షీ నవేతించి, నం 
సా రాంభోనిధియానపా| తమగు (శనై. లంబుమీ(దం దపం 
వారంభిం( దలంచి, నందనుల డాయం బిల్చి తా నిట్లనున్‌. 





*పల్లెపా ఠంబుగా 6 బరిచయించె, అని పాఠారతరము 


41 


195 


191 


198 


193 


194 


42 వి[కమార్మ చరితము 


శీ శల మాహాత్మ్యము 
శ గయ నవా|సయుగంబులు, కాశియందు 
యుగసవా[నంబు, వింళతియుగము లధిక 
నిస్టం గేదారమున నున్ననియతఫలము, 
నొక్కదినము (శ్రీనగమున నున్న( గలుగు 


వ్‌ M3 మాత్శలో ౭ జిం తించినం తన 
జాతిన్మరత్వంబు నంభ వించు 
వేడ్క దచ్చి ఖరంబు వీకి ంప(గోరిన 
స్రజనాాఘనాళంబు చేయు 
నాతోవ రెండుమూండడుగు లేగినమా[త 
సకల జన్మములదోషములు పాయు 
నత్యంతనియతిమై నగ్గిరి "కేగినం 
బరమసాయుజ్యంబు. బడయవచ్చు 
కే సెన్నిభంగుల (శ్రీగిరి "కేగువాండు 
ధన్యు( డగు, నబ్బు నశ్వ మేధంబు ఫలము, 
నట్టి, క్రీ గిరి కర్ణిమై నరుగ లేని 
గుణవిహీనుండు పిచ్చుకకుంటు గాడ 


సీ పకొండశిఖరా[గ మీక్షించినంతన 
భవబంధముల( ఇడ.ంభావ.6 గల్లు 
నేకొండ యిల్లుగా నీశాను6 జేపొద్దుం 
బార్యతీనపిొతు(డై పాయకుండు 
నేకొండపన్నిధి నెల్ల తీర్థంబులు 
పా తాళ గం గాఖ్యం బరంగుచుండు 
నేకొండమీ (ద (బహ్మం[ చాదిదివిజులు 
శబర చేషంబుల సనం చరింతు 
తేర , శ్రీవర్వతము చూచినట్టి వారు 
గ పుణ్యంబు చేసినయట్టి వారు 
ఘ తపఃఫలసిద్ధులు గన్న వారు 
వారుని కత వ్రంతనిజభ కు నినవారు. 


155 


158 


12 


[వథమా శ్యాళము 48 


క. ఏ పావము లొనరించిన 
నాపావము లణచుచుండు నటమీ(ద, నరుం. 
డోపికమీఆఅంగా6 జనీ 
(శ్రీపర్వతదర్శనంబు చేసిన యేనిన్‌. 19: 


చ. శిల లఖిలంబు లింగములు, చెట్లు సమ_స్హము గల్పభూజముల్‌, 
జలములు దేవతానదిజలంబులు, మానవు లెల్ల సంయముల్‌, 
పలికినపల్కు- లెల్ల ను జపంబు, చరించుట సత్స"ద త&ణం 
బులు, నిదురల్‌ సమాధి, తలపోయంగ శ్రీ గిరిమీంద. జోద్యముల్‌! 190 


ఉ. వారణశీవురంబున నవారణ మేను దొజంగనేల? కే 
దారజలంబు లర్టి మెయి [చావి శరీరము కోరవోవ(గా 
నారడి వొంద నేల ? యొకయప్పుడు జన్మము లేకయుంటక్రై 
యారయ (శ్హీనగంబుశిఖరా[గము చూచినం జాలు నెమ్మదిన్‌ *— 200 


మ [కతువిధ్వంసము, |బవ్మావాత్యయును, ధర్మ ద్వేషమున్‌ = సోదరీ 
నుతసంవారము, నాదియైనదురితస్తోమంబులం దానీ, శా 
శ్వతవుణో్యోదయు. డయ్యె నగ్గిరి నివాసం బౌట రుదుండు,దు 
ప్కృతముల్‌ వాయుట లేమి చోద్యము జనుల్‌ ? శ్రీవర్వతం బెక్కినన్‌. 


క కావున (శ్రీనగమునశే( 
బోవ(గ నూహించి, మిమ్ము బోధించుట 
రావించితి, నావాక్యము 
ఛావింప(గ వలయు నిపుకు వరమార్దముగన్‌. 202 


చ |బదుకుము వి[కమార్కనరపాలక ! దిగ్విజయంబు చేసి, య 
భ్యుదయముం బొందు భట్టి! నిజబుద్ది నియోగితనంబునందు, స 
మృదమున మించు భర్తృహరి! మా ధనమెల్లను నీకు నిచ్చితిన్‌, 
వ్యాదయ మెలర్పంగా వరరుచీ ! నుఖయింపుము వంశకరవై . 208 


శే అనుచు నొడ(జడ వారికి నానతిచ్చి 
యాత్మరమణీస మేతుడై యాక్షణంబ 


24 


నుచేళింపం బడినవి. ఈ “రెంటి చివణను శుకశారిక ల వివాదమున౦ బుట్టి న ౦ డను 
క్‌ విం 


బంధకథలు నొ కే విధమున గలవు. ఇంక క థానరిత్సాగరము నందలి క థానాయ 


కుండు విక్రమ కేనరి యని యుండగా జక్యాన పతన రాజశేఖరు6 డను 
[కొత్త పేరడి, 'వ్మిక్రమశేనరి నామము నతని జనకున కొనంగె ననుట యూ 
ప్యాము. నాయకుని యొద్ద దివ్యజ్ఞానము గల చిలుకయు, నాయిక యొద్ద 
నటి దే యగు గోరువంకయు శెంటి యందును సమానముగా. గలవు. ఈ శుక 
శ కట్‌ నాయికా నాయకుల వివాహా సంధానమున( బాల్గొనుట రెండు కథల 
యందును గనవచ్చును. ఈ వై సామ్య బాహుళ్యము ననుసరించి జక్కన రాజ శేఖ 
రుని కథకు. గథావరిత్సాగము నందలి వి[కమకేనరి కథయే మూల మనుట 
నిసృంశయము,. 


మల్లన రాజశేఖర కథలోని పధానాంశములు వా జక్కన క థానాయకు. 
డగు “రాజ శేఖరుంజేి మల్హ న రాజశేఖర చరిత (ప్రబంధ క శానాయకు(డు. 
[గంధమునకును మల్చిన నాయకుని నామమే పెన్పైను. రాజశేఖరుని వురనామము 
“వంచక” యనియు “ఆవంచకి” యనియు నిరుతెజంగుల జక్య్థాన రాన టూ 
మల్జ న దీనిని “అవంచి ఆవంచిక” మని రెండు విధముల జప్పిను.. “ఆవంచక' 
మనునది కఇెంటను నమానము. రాజకుమారి చెలిక త యగు దూతికకు జక్కన 
యొసంగిన 'చతురికి నామమునే మల్హన (గ్రహించెను. పై నామములలో నెవ్వి 
యును కథానరిత్సాగర కథలో లేక, విికమార్మ- చర్మితము నందే యుండుటవలన 
వాని నట నుండియే మల్లన [గహించినట్టు తలంచుటయే సమంజనము. వీనితో 
పాటు యోగినివృ త్రాంతము, దివ్యజ్ఞూనము గల శుకమును విికమార్క- చరితము 
నందు వలెనే రాజశేఖర చర్మితము నందును గలదు. మజియును జక్కన చెప్పిన 
రాజశేఖరుని కథయే కొలది భేదముతో రాజశేఖర చరితము నందును నమ్మ గ 
ముగా6 గలదు. వెని6 చెలిపినవి కాక జక్కన కథలోని తక్కిన పేర్లను మల్సిన 
పూర్తిగా మార్చి చేనెను - ఇక్లే రాజశేఖరుని నామమును గూడ మలిన మార్చి 
యుండెనేని, యీ (ప్రబంధ కథకు జక్కన వర్ణించిన శా కన స్త మాతృక 
యని గు ర్తి ంచుట సాధ్యము కాకుండెడిది. 


ఈ రజ శేఖరుని కథను మల్లిన చానొకో [ప్రత్యక _పబంధముగా( బెంచి (వాయ 
సంకల్పించిన వాండు కావున కొన్ని నూత్న క థాంళములమ గల్పించియు, వర 
నాదులను జేశక్చెయు మూ? డాశ్వాసములకుC ఇంచి. రాజశేఖర చర్మిత [ప్రబంధ 
మును రవవంతముగా రచించెను. ఇది యొక (ప్రత్యెక [ప్రబంధ మగుట నిండలి 
మన కథ నిట వివరించుట యనవసర మని తలంచి విరమించితిని. ఇక నర్వ 
సా మాన్యముగం దల(ప( బడుగున్నట్లు మలిన రాజశేఖర చరిత కల్పిత |వబం 
ధము కాదనియు, నిందలి కథకు మూలము జక్కన రాజశేఖరుని కథ యనియు, 


శె 


శ్రీరస్తు 

అకమార చరితము 
wy రా oy 
ద్వితీయా శ్వానము 


(శ్రీనాథ చరణయుగళ 
ఛ్యానాధీ నాంతరంగ, తరుణీజక చే 
తోనందన, నిజమూ ర్తి 
ద్‌ 
(శ్రీనందన జన్న నార్యసిద్దనమం తీ ! . 1 


చ. అరుదుగ వి[కమార్కవనుధాధివ చం[దుండు, కీ_ర్తిచం[దికల్‌ 
ధర6 బరంగింప దిగ్విజయతత్నరుడై , యొకరుండు వింధ్యభూ 
ధరమున శేంగి యందుం [బమదంబు మది న్విలసిల్లం గాంచె నీ 
శ్వరవరవామభాగసహ వాసవిలాసిని వింధ్యవాసినిన్‌ + 2 


వ. కాంచి, లలాటాంబకకుటుంబినీవచాంభోరుహారోలంబకద ంబాయిత చికుర 
నికురుంబలాంఛన అపనచం [దమండలుండై * యమ్మండలాధీశ్వరుండు 
తదీయమందిరద్వారంబు నిర్గమించి, తత్స) దేశంబునం 


కంథామణి పా|తాదుల వృత్తాంతము 


క్‌, [(పబలానురవరనూనులు 
నుబలమపహోబలులు వాలిసు[గీవులు నా 
నిబిడాంగర క్షధారా 
శబలితభూభాగమయిన సమర మొనర్చన్‌. & 


వ కాంచి తత్మలవాంబు వారించి తత్కారణం బడుగుటయు వార 
లిట్లనిరి. క్‌ 


చ. వారునిగుజిం చి వత్సరసవా[సము ఘోరతవంబు చేసి, త 
త్కరుణ దుకూలక ంథయయును దండము అజావలు రత్న పా|[ తముకా 


46 విక్రమార్క చరిత్రము 


పసరమునం గాంచె మద్దురు డవారణమై( [బబలాభిధాను6; డీ 
ేయురువిడిచేత నయ్యెడు[పయోజన మెల్లిను జి_త్తగింపుమా. 6 


శా. ఈలాతంబున (వాయ బట్టణములౌ, నీపాదుకల్‌ 'మెట్ట(గా 
నేలోకంబున కైన నేగ సులభం, వీపా[త దివ్యాన్నముల్‌ 
చాలంగా సమకూర్చు(, గోరినతటిన్‌ సంధిల్లు నీకంథచే 
వేలకల్‌ కనకంబు రాలు విదువన్‌ విళంంభరాధీశ్వ్యరా ! గ్గ" 


కే. తం(డ్రివిమ్మట నివి యేము తగినభంగి. 
బంచుకొననేర కిమ్మెయి. [బతిదినంబు 
బోరుచున్నార మిట, నీవు పొందు వొనంగం 
బంచి 'పెట్టిరతీంపుమీ పార్టి వేద ! 8 


వః అనవుడు. 9: 


కం జనవతులకు. బాపాత్ముల 
ధన మెమ్మెయి నైనం గొనుట ధర్మం, బనంగా 
వివి యున్నవాడు గావున 
ధనసం|గవాణంబునందు' దత్పరమతియై. 10: 


వి|కమార్కు.(డు కంథాదులు సం[గ్రహించి యేగుట 


చ. అనఘు(డు వి[కమార్కవనసు ధాధివ చం [దుండు, మందవోస మా 
ననము నలంకరింప6 గువానాచతురుండయి బుజ్జగించి, నా 
పనుపున మీజుచేనజచిపొలుండు, మీజినయట్టి వాండ యీ 
ధనమున కెల్లి. గ_ర్త యగుం దప్పదు పొ, మ్మని యానతిచ్చినన్‌. 1] 


చ. పనివడి యొండొరుం గడపం చాజెడియానను వారు దవ్వుగాం. 
జనుట యెతింగి, కంథయును సన్మణిపా[తయు యోగదండముం . 
గొని వెనం జాదుకల్‌ దొడిగికొంచు, వియచృరవాహినీకన 
త్కనకసరోజగంధవహ కౌతుకుండై. వినువీథి కేగుచున్‌. "IE 


మాదాల దాదా. 





Ls వసు సమూహము స్ట టల క్‌ లంకే జ A al 


27] 


క్‌ పట్టిక వలన అష్టాదశ వర్ణ నములను జక్కన నుమారు 860 పద్యము 
లలో గావించినట్టు శెలియవచ్చును. "వీని యందును వనవివోర, జలవివోర, గస 
యుద్ధ పుర, వివావా వర్ణనలు (క్రమముగా ను త్తరో త్తర దీర్చ ములు. 


ఇతర వర్శనములు : 


(స్త్రీ వర్ణనము; ఆ. 1. 116.119; ఆ. 4. 16-19 ఆ. 5, 169.178; 
ఆ. 5. 44.49; ఆ. 7. 86; ఆ. 7. 40-46; ఆ. 7; 58.60; ఆ. 8. 42.46. 


రాజవర్హ నము ; ఆ 1.102; ఎఅకు వర్ణ ము ఆ. 1-28; వృద్ద _బాహ్మణ 
వర్ణనము ఆ, 2-117, 155; నారదవర్షనము ఆ, 4-లి; వి|ప్రకుమార వర్ణనము 
ఆ. 7.48; విటవర్ష నము ఆ, ర.6,7; ఇవిగాళ తావనులు, రాతసులు మున్నుగాం 
గల వురువవర్ష్య న అనే "ము గలపు, 


వరాహవర్ష నము. ఆ. 2. 1 5, 126; 188, ఆ. 8.75 

నాట్యవర్ణ నము. ఆ. 2. 89, 91 

అళ్వ మేధయాగ వర్ణనము, ఆ. 5. 98.186 

పరిమళవాయు వర్ణనము, ఆ. 6-_6లి 

కోడికూత. ఆ, 6-78 

యోగినీవర్ల నము, ఆ. 7-14 

శుకవర్ణ నము, ఆ. 7.26 

భోజనవర్గ నము . ఆ, 4.188 

రోదనవర్శనము, ఆ, 7.1క్‌కి 
పుణ్యతీర్థ కే త దేవతావర్ష నము ; కాళీవర్ణ న ఆ. 2. 189. 194; 
శ్రీనై_లవర్ణ నము ఆ. =. 198.206; అహోబలము ఆ. 2. 205.212 
మజియు కాళవా స్తీ, (శ్మీరంగము, అనంతశయనాది పుణ్య మేత వర్ణనము. 
లిందు భ కిరస్యపఛానముగ. "జేయ బడినవి. హేమకూట విరూపాక్ష వర్ణన 
ములు నిందు గలవు. ఇందలి యీ ఘట్ట ములు పండితా రాధ్య చరిత, నృసింహ. 
పురాణ, కాశీఖండ, కాళవా సి సి మవోత్మ్య, పాండురంగ మావోశ్యా నదులలోని: 
వ్యర్ధనలను దల(పునకు( చెచ్చును. ఇట్టి వర్ణ నలచేత జక్కన తన కావ్యమున( బవి[త' 
వాతావరణమును సృష్టి చెను. నన్నెచోడుని వలెనే దీనిని జక్కన (శ్రీకార 


ముతో? _వారంభించి “మంగళమవా(శ్రీ) "వృ తముతో ముగించుట గమనింపందగి. 
యున్నది. 


ఇతర వర్ణనలలో ముఖ్యము లని భావించినవి మాత మే యిచట. దెలుప. 


# 


48 విక్రమార్క చరి[తము 


క్కున విదిలించి, యందు బదికోటులు మాడలు రాల( [బోవుగా 
ననయము 'నెల్లయర్జులకు నన్నరపాలకుం డిచ్చు నిచ్చలున్‌ 18 


క, కనుంగొనిన వేయి, మాటా 
డిన బదివే, ల్లుడువ లత, డెందము [మదం 
బున బొొందిన( గోటిధనం 
బనయము నర్థులకు వికమార్కుం డొనంగున్‌. 19 


వ. ఇవ్విధంబున ననన్యసామాన్యవ దాన్యుండై న యారాజన్యుండు, పేరో 
లగంబున రత్న సింవోసనాసీనుండై యున్నయవనరంబున, వ్రైవోయన 
మార్గంబున ననగ్గశమణిమరీ చిమాలి కా దేదీస్యమానంబులై న దివ్యవిమా 
నంబుల నవలోకించి, యాత్మీయమిత్తు9ండై నచి|తరథుం డనుగంధర్వ 
పతి, నివి యెందు జనుచున్న వని యడుగుటయు, నతం డాతని 
కిట్ల నియ. 20. 


ఆ. సకలజీవలోక సజ్జ నానందన 
(పొఢు( డై నపద్మభవునిం గొల్వ 
ననుదినంబు నరుగునమరేం (దముఖు రల 
మణివిమానము లివి మనుజనాథ 91 


వ, అనవుడు, ర్‌ి. 
విక్రమార్కుడు (బహ్మ సభ కేగుట 


మ. జగదుత్ప త్తివిశారదుం డయిన భాషూజానియాస్థానిసో 
యగ మీతించునవిత, నాకణమ భృ త్యామాత్యు లంగీకరిం 
ప, గుణాలోలు(డు సావాసాంకధరణీపాలుండు, లీలాగళిన్‌ 
గగనాభోగ మలంకరించె మణిరంగత్చాదుకాపాదుండై . 28 


వ. ఇవ్విధంబునం జని యమ్మవోమవాుండు, వీతామవాలో కాలోకనోత్సవం 
బింగీకరించి, తదాస్థానమండపంబు |పవేశించి. బైట 


మ మౌద్గల్య మాతంగ మౌంజాయన మరీచి 
మై[శేయ మాండవ్య మందపాల 


తే. 


em 


ద్వితీయా శ్యాసము 49 


కపిల కశ రవ కొత్స కామంద కళ్వా(తి 
“కాళిక కౌండిన్య కలవాభోజ 

వాళ్స్యాాయన వ్యాస వాల్మీకి వరతంతు 
నాలఖిల్య వసిష్ట వామ దేవ 

శరభంగ కుక శక్తి శార్జ శారద్వత 


శానక శాండిల్య శాలివో[త 
జడభరత జహ్ను జాబాలి జామదగ్న్య 
పులవా పిప్పల పర్వత పుండరీక 
గార్ల "గౌతమ గాలవ గణక మఖ్యు 
లై నయాసంయమీశ్వరు లకి. గొలువ. లర్‌ 


క. యాగములు యాగకర్తలు 
యోగములును యోగివరులు, నుచితాబచార 
(పాగుణ్యవిధులు నదులును 
సాగరములు గిరులు దరులు నం సేవింవన్‌. 96 


తనతను[పభలతో నెనవచ్చుపటికంవు 
జపమాల యొకకేల నవదరించి 
తనముద్దు మోముచంద మున నందము నొందు 
నరవింద మొకేకేల నలవరించి 
తనమంజులాలాపతతి( గూడి ఛాషించు 
కీరంబు నొకకేల గారవించి 
తనగాననినదంబు నెనయ6 జాలువిపంచి = 
"కేలిమె నొకశకేల( గీలుకొల్పి 


* | వపణతదికా?ల బాలికాఫాలఫలక 
5 ఎ 


తిలకమృగనాభిచివ్నా చేదీవ్యమాన 
చరణనఖచం[దమై పూర్ణచం[దవిమల 
కమలకర్ణి క నుండి వా[గమణి కొలువ 27 


క. కొలువున నెలవువహిం చిన 
నలువకు సాహ్పాంగ మెరంగి, నరవరుండు రసా 


50 వి[కమార్క చరితము 


క్ర లితమృదుసారసౌరభ 
సలలిత వాక్చుప్ప పూజ సమ్మతి. డేసెన్‌. 28 


వః ఆప్పుడు [పసన్నతాచతురాననుం డైన చతురాననుం డిట్లనియె 29 


క* ఎయ్యది కుల, మెయ్యది నెల 
వెయ్యది నీనామ, మిప్పు జేచందమునన్‌ 
ఇ'య్యెడకు వచ్చి ? తనవుడు 
నయ్యంబు జసూతితోడ నత డిట్ల నియెన్‌ . 80 


ఆ. చం[దగువ్తనుతుండు చం|దపురీశుండ 
వి|కమార్కు( డనగ వెలయువా(డ 
దివ్యపాదుకాగతి [పౌఢి వచ్చితి 
నిచ్చ మిమ్ము జూడ నిష్ట మగుట. 


క నావుడు, నతనిమవా త్త ౪ము 
భావించి విరించి చోద్యవడి సదయుండై_ 
భూవర యేవర మడిగిన 
నావర మే నిత్తు నీకు, నని పల్కుటయున్‌ * లి 


ఉ. ఫాలతలా[గచర్మ్శ్మము కృ పాణమునం గొని చీరి యెత్తి, యీ 
(వాలకు మీంద నెక్కు_ డగు వా లొకకొన్ని లిఖంప నోపుదో ? 
యీలిపితోడ( గొన్ని వెర వేర్పడ నిప్పుడు చక్క బెట్టంగాం 
జాలుదొ ? యానతిమ్మ నిన సారసగర్భుండు విసితాత్ము(డై. లి 


ఉ ఆర్వురుచ[కవర్తులు పదార్వులురాజులు విశ్వధారణీ 
నిర్వహణ[పభావమున 'నేర్చ్పరు లైనను, వీనిసాటియే 
సర్వఫల[పచానమున సావాసికత్యరమా సమ గత౯ 
గర్వితవీర వై ర చయఖండన మండనవి[కమ। కియన్‌ | వ్ర్‌డ్తీ 


క, ఇచ్చెద నొకవర మనినను 
'జచ్చెర నామాట కుబుచ సేసెను నభ, నీ 


ద్వితీయా శ్వాసము ర్‌! 


పొచ్చెము వాయుట కొజుక్తై 
యిచ్చెద |బవ్మోన్ర్రమైన నీతని కనుచున్‌ . 85 


(బహ్మ వికమార్కునకు (బహ్మా స్తం మొనంగుట 


సీం సిద్ధాదు లగుకోస్ట సీమలు పరికించి 
నామానుగుణము నిర్ణయము చేసి 
యుచితదిజా కాల మూహించి యఖిషి కుం 
చేసి జితస్థానసిద్ది చెలిపి 
కూర్మాసనాదులమర్శంబు లెణి(గించి 
యష్టాంగ వివరణం బాచరించి 
భూతళుద్ధి తెఅంగు బోధించి మాతృకా 
విన్యాననరణి యుపన్యసించి 
కే. యావరణళ క్తిబీజాధి దై వతములు 
బలులు జవవోమతర్పణా వళులు సెప్పి 


స్మపయోగోపసంహరణ[పవీణుం 
జేసి, (బవ్మోస్ర్ర) మిచ్చె నజ్టాననుండు. 86 
వ. ఇచ్చి మజియు నిట్లనియె. 87 


క, మానువళ క్తి జయింపంగ 
రానిమవోవీరు లైన రణశూరుల వై 
దీని [డయోగింవుము, బల కై 
హీనుల్నవె మజుచి మయమైన నేయకు మధిపా ! 88 


క. అని (బవ్మా యానతి చ్చిన 
జనపతి సాష్టాంగ మెరంగి, సంభావితు.డై 
తనపురికి నరిగి జగతీ 
జనరతణ చేయుచుంశె సత్వరమతి యొ 89 


వ. అంత, నాచం[దపురంబున. జం [దగుప్తాన్వయవార్థి చం[దుం రైనరా జేం 
[(దుండు కీరి చం[దికాసాందుండై యుల్రసిల్లు చుణింగి , (తీజగదాళ్చర్య 
న. ఖ్‌ = కక ౧౧ 6౧౧ అ 


ర్‌ి విక్రమార్క చరి[తము 


చాతుర్యనకలకళా సంవిధానుండై న సుమతినూనుండు చనుదెంచి, 
యుచి చిత ప శారంబునం [ది వేళించి దండ|పణామంబు లాచరించిన, నుచి 
తోపభార౭బ'ల సంభావించి మధుశానిర్గమనం బాదిగాంగల యాత్మీయ 
[ప్రయోజన నంబఐబ. లఖిలంబులు సెటింగించి, యిట్లనియె. 40 


విక్రమార్కుడు భట్టికి నుజ్జయని విశేషము లెజింగించుకు 


సీ. చెలువొందు నేపురి శృం గారముగ( గాల 
కంఠు6 చెవుడు మవో కాలసంజ్ఞ ( 
గోటిలింగంబులు కొమరారు శేవీట 
సంధ్యా తయమహోవ చారగరిమ 
విలయా:బునిధి వూరములయందు డిందక 
చెనుపొందు నేపుట భేదనంబు 
యుగయుగంబునయందు నొక్కొ క్కదివ్యాభి 
ఛానంబు నేరాజధాని పూను 
కే. నందీకా దేవి యేవ ట్ట్రణంబున౭దు 
(శ్రీమవోకాళినా నుతి (శ్రీవహించు 
నట్టియుజ్ఞని యోగపీళాభిరామ 
మైహికాముష్మిక,పదా నాద్యశీమ. 41 
జ, ద్వారవతి యవంతి వారగాసీ య యోధ్య 
మథుర పుణ్యకోటి మాయ యనంగ 
నలఘుము క్రిద ము లగుపట్టణములందు 
న్యగగణ్య యుజ్జ్ఞయనిపురంబు. 4 
వ, అని పురాణ[పో రక్షంబులగు సూ _క్త్‌ంబు లుపన్యసించి 'వెండియు. 48 
సీ. సర్వనర్యంనవో చ| కావతంనమై 
జయలత్మీ వెలయు నుజ్జయినియందు 
(శ్రీ న్న హో కాళికామందిరాంగణ 


« 
స్థలి! గగాదం జె కకొలనీకెలన 


న(భంకషాఖోగమను మజ్జిక మ్మను 
Ed he కు 
గట్టిన “కల డునుట్టి యెక్కి 


ద్వితీయాశ్వాసము ర్‌లి 


చి[తంబుగ. దదీయనూ [తంబు లై_దును, 
ఘోరాసిచేం | బెవ్వం గోసి వైచి 
శ. యాజలాశయమధ్యంబునందు నున్న 
యు [గళూలా గమున. బడనోపువా(డు 
సకలసా[మాజ్యవై. భవోత్సవమునొంది 
తత్పురం బేలు, నిది దేవతావరంబుః* శ్రీశ 


క, ఇది శిల|వాసినయది యని 
*చదురున విపుం డొకండు (వనంగవళమునం 
జదివెను నొగి నీపద్యము 
నదియెజుంగంగ వలయు, నచటి కరిగద భట్టి ! 45 


కే, ఉట్టిచేరులు గోయంగ నుత్సహించి 
యొకటి చెగంగోసి వెండియు నొకటింగోయ 
మునుపుగోసినయది యంటుకొనుచునుండు 
ననును విన్నార మిట్టి చోద్యములుగలవే ! 46 


క, అన నుమతిసూను( డిట్లను 
జననాయక దీనికై విచారం బేలా ? 
విను ముట్టిచేరు లొక్కటం 
'బెనుపొతముగ6 గోయరాబె [పిదులక యుండన్‌ , ఉ? 


షో ఉజ్జయినికేగి కాళిని మెప్పించి విక్రమార్కుండు వరముపొందుట 
మ. అనినం ద(త్పతిభావిశషమున క త్యాళ్చర్యముం బొంది య 
మృనుజాధీకుండు భట్టి జం|[దపురిసా[మాొ జ్యంబున న్నీల్సి, భూ 
జనసంరతణమార్గసమ్యగుపచదేశళం విచ్చి, తానే” ను 
జ్ఞనికిన్‌ సమ్మతి. జాదుకంబువలనన్‌ సంతోషితస్వాంతుండై_. 48 


వ. అరిగి యనేక|[పనూననుగంధవవా బంధురోపవ నాపాదితనము త్త రంబయిన 
యన్న గరోపకంఠంబున. 49 





* చతురత. వా. 1926. 


రో వికమార్క- చరితము 


ై మోవానమూ రి యానృపతి ముఖ్యుడు, గాంచె సువర్షకుంభస 
న్నావాము( దుంగళ్ళంగపరిణావాము, దర్పణరత్నతోరణో 
ఈతావాము, చంది కాధవళ సౌధసమూహాము, (శ్రీమదంబికా 

"గేవాము గోపురా[గతల ఖేద వినోది దినేం[ ద వావామున్‌ : 50 


కని తదీయరామణీయకంబునకు నాళ్చర్యధుర్యుం డై యక్కుమార 
వర్యుండు, వందారుబ్బం దారకనుందరీసందోవా సీమంతసింధూరవ రాగ 
పొటలిత స్ఫటిక మణికుట్టి మంబులవలనను, నటనభఘటనారంభ రంభా 
పచాంభోజవిగళ దల క్ష్తసంధ్యారాగరంజిత రం గస్థభీనభోంత రాళ తార 
కాయితముక్తాఫలోపవోరంబులవలనను, సఖిజనసమాందోళిత డోలాసమా 
రూఢ గంధర్వకామినీజేగీయమాన మధురగీతికాతిస్వనంబు లవలనను, 
(బసిద్ధసిద్దజనకథిత నవనాథచి[తచరి[త వర్ణన|ప్రమోదవాదయ సామా 
విరాజమాన మణిమండపంబులవలనను, విటంకవివారణపారావత కీర 
జిక శారికాపఠిత 'దేవస్తుతికథా గాధ (శవణ [పవృ ష్టవృాదయ జనసముద 
యంబులవలనను, (వాకారసమీపసంజాత కరంజనీకుంజ గంజామంజు 
మంజరీకుంభ సంభృత మకరంద మధుర సాస్యాదమ త్త మధుకరీగాన తానా 
నుకూల శాలిపాలికా బాలి కానవరాగగీత (పసంగంబులవలనను, నిరవలంబ 
నాంబరచర[దమణరమణీనురత | క మసంజాత ఘర్మాంబుబింద్వవనోదన 
చతుర శీతలసమీరణసం జనన కారణ వ తాశకానికాయంబులవలనను, జపల 
కొపికంపితరసాల శాఖాపతిత పరిప క్యఫలవాంఛాసంచరేణ పౌరభామినీ 
నివవాంబులవలననుః నానాభివాంఛితశయిత కాతోదరీసంపాద మాన జల 
ధరోవమవి శాలనీలమణికు ట్రిమ ప దేశంబులవలనను, నిరవధికభ క్రి రసాతి 
శయ [పాణోపవోరసమర్పణమవోవీరవర శిలా[పతిరూపంబులవలనను, 
గామితామతఫలోదయానందకందళితమనో మనోవార  మానవానీత 
మవాోరంభగుంభధితకుంఛాంచిత క ర్త అవ ్రఖానీయమాన స్వర్ణ కోటివల్లనా 
ఫల్లుళోభాకర పురోభాగంబులవలనను, నతిమనోవారంబై, సార్వకాలిక 
సమర్చితానేక పుష్పగంధబంధురంకై , యగురుగుగ్గులు పముఖధూప 
వాసనావాసిత దశచిశాభాగంబై, శాతకుంభ న్తంభసంభృ తానేక నూతన 
రత్న పదీపికా బేదీపష్యమానం బై, మహోపహోరసమయసముచిత వంచ 
మవోళద్ధిసంభావ్యమానంబయిన యాదివ్యమందిరంబు (ప వేశించి. 51 


క్షా 


ద్వితీయాశ్వాసము 


సీ. నిర్ణరవరవధూనే[తక్రై రవములు 
చిజునవ్వు వెన్నెలచేత నలర 
గోవతినుతనతీ కుంతల[భమరంబు 
లడుగుంద ముల "జెంది యతిశయిల్ల 
వరుణాంగనామనోవల్లీ విశానంబు 
పలుకు చెమ్మల చేత బల్లి వింప 
ధనదకాంచావార్ష తటినీనికాయంబు 
విళశదకృ పారసవృష్టి6 జరుగ 
తే, వోరికిన్నరకన వ్రకౌవా_న్తజలజ 
కలితచామరవవమాన కంపవ్యమాన 
చికురనికురుంబమై యొప్పృసకలజనని 
క్‌ ర్ధి దండ [ప్రణామంబు లాచరించి. 


వ. నిర్గమించి తదాలయపురో భాగంబున. 


సీ, సికతాతలంబున శివలింగపూజన 
పరులైన సన్మునివరులవలనం 
బరినరనహా కారపాదపచ్భాయల 
గోష్టినల్చెడి సిద్దకోటివలన 
నంతర్హ లంబుల నఘమర్ష ణన్నాన 
మాచరించుచు నున్నయతులవలన 
సిరులు నిండారంగ దరుల నోములు నోము 
మానవతీలలామమునవలన 
ణే. సుకృతముల కెల్లి నెల్లయె సొంపు మీటి 
యపరమణికర్లి క యనంగ నతిశయిల్లి 
కమలకై రవమధురస కలితలలిత 
వె భవాకరమగునరోవరము గాంచి. 


ఉ* ఆసర సీతటాంతీక శిలాకరవం క్తి బకించి చూచి, యీ 
(వాసిన వాత యుజ్జయిని రాజ్యము చేరుట జాటిచెప్ప సం 
జై 


ర్‌ర్‌ 


ర్‌లి 


ర్‌లి 


54 


56 వీ|క్రమార్మం చరితము 


(తాసము( బొందనేల + యని తజ్జ ణమా|త్రన యుట్టియెక్కి, బా 
వోసి( దదీయసూూతముల నన్నిటి నొక్కటం గోనె  వేల్మిడిన్‌ ర్‌ర్‌ 


వ. తదీయసావాసోత్క ర్షంబునకు వార్చించిం ర్‌రి 


సీ, వికచనీర జప _త్త్రిమకరందరనభాతి. 
బనని మూపుల. గృపారసము దొల6క( 
జం[దమండలనాం (ద చం (దికాద్యుతిభంగి 
నాననంబున మందవ*న మొప్ప. 
గనకకుంభ వినూత్న ఘనరత్నరుచిలీల. 
బాలిం డ్ర( గుంకుమపంక మలర'. 
గాంచనపాంచాలి కాకీర్ణహిమరీల 
లలిళాంగవల్లి దున్వలువ దనర 
తే. నొప్పులకు నెల్లి నెల్టమై యుల్లసిల్లు 
నమ్మహో కాళి (పత్యజమై నశేం[దు 
శూలముఖమున( బడకుండం "గేల. బట్టి 
నిజచరణపీఠి చెంగట నిలుపుటయును. ర్‌ 


వ" రాగరంజితుడై యారాగమంజరీనందనుండు కృ చళాభివందనుండై., 
యం జలిపుటంబు నిబలతటంబున ఘటియించి, నిమ్యందమానానంద జాప్పు 
కణి కావ్రసారుండును, రోమాంచకంచుకితాకారుండును, సముద్గతగద్గద 
వ్యాహోరుండును నై యిట్టని స్తుతియించె. రర 


దండకము. జయజయ జగదంతరానందమూ ర, శతానందసంస్తుత్యకీ ర్తే, 
నమద్దివ్యసీమ న్లినీ కాంత సీమ _న్హసం| కాంత సిందూరబాలాతవ(పన్ఫుర 
'త్చాదపం కేరు హే, పామకుంభీలనత్కుంభవవోరు హే, నూత్నరత్న(పభా 
మండలీమండి తా నేక భూపావిశేషా|పతీప ప్రతీకే, కృపాజాగరూకే, రణా 
రంభసంరంభశుంభన్ని కుంభఛాది కేయారి దుర్వారగర్వాంధ కారచ్చి చా చం 
డమార్తాండరూ వే, నుధాను[వలా"వీ, కిరీటా! గజా|[గత్సు ధాభానుఖండ 
ద్వి తీయార్థశం కాసమాపాదిఫాలన్టలన్య స్త కన్తూరికాపట్ట భాన్వల్టలా మేమ 


ద్వితీయాశ్వాసము ర్‌ 
వోమం[తయం। కాఖిరామే, నుధాసాగరాం తర్ణణిద్వీ వ నీపొటవీపాటలీ 
వాటికాకల్ప కల్ప[దుమ[పొంతచింతామణి శేణికాగేవానీమా శివాకార 
మంచా [గఖాన్వత్పర। బవ్మాశయ్యాారిరం నే [పభాసాం(ద్రచం [దావతం నే, 
నవీశేతుకోదండనానా[పనూనాన్ర్రపా శాంకుళోల్లానవాస్తార విం బే, నదా 
సేవనానన్న సన్మానిబృంచే, నవాళోకబంధూకసౌగంధి కాల క్షక న్యంద సిం 
దూరశేణు |వచాళ [పతీ కాళమూ ర్రివకాశే, వినీలాలినీకేళపాశే, 
నముద్దామసౌదామనీధామ జాలారుణేందు[వతీకాళ _బీజత్రయీవిద్య 
మానాఖలై_శ్యర్యచింతామణే, లోకరవామణే, నిర్మలజ్ఞానవిద్యామవో 
యోగ విద్యన్మవోభాగ క్రసొభాగ వ్రనిద్యే, (ప భావానవ దే §* నమ స్తే, 
నమ స్తే, నమ స్టే నమః, 59 


భాం ఓన ర్వేళ్వరి, యోమహేశ్వరనతీ, యోాదివ్యమూంర్డి తయో 
యోనిచ్హాంబిక, 'యోకదం బవనలీలో ద్యానవ్భాద్యా, శివా ! 
యోషసంసారరుజాపవోరనిపు ణా, యోమం[తతం (తాత్మికా 
నానం సేవను జిత్తగించి దయతో నన్నుం గటాకింవవే! 60 


వ. అనిస్తుతియింప నమ్మహీపతి వె నపారకృపారనతరంగంబగు నపాంగంబు 
నిగిడించి, యమ్మవో దేవి యిట్లని యానతిచ్చె. 61 


ఉ తొల్లి, యనేకభూపతులు దుర్లభ మంచు నుషక్రమింప భీ 
తిల్లినయ ట్టి కా ర్య మిది, తెంపున నీవొనరింప( జూచి యే 
నుల్ల ములోన మెచ్చి, యిపు డుజ్జయినీవురరాజ్యవై భవం 
జెల్ల సవా్యనవత్సరము లేలంగ నిచ్చితి నీకు బుత్త్రకా ! 62 


౧౧ 


క. అనితరసాధారణ మగు 
ఘనతరసావానము నీవు గావించుట, నో 
మను జేంద ! సావాసాంకుం 
డనంగాం జిరోకీ ర్తి బొందు మాకల్పముగాన్‌, 68 


ఉ. ఈయిల ధర్మర క వెళలయింప జనించినయ ట్టి యాదినా 
రాయణమూద్తి క్‌ భవదం[ఘిసరోరువా సేవ యర్ధిమై. 


రి విక్రమార్క చరి(త్రము 


జేయ(గ నాత్మ గోరి సరనీరువాగర్భుండు పుమై భట్టియై; 
పాయక జోడుగూడి యిల బాలనసేయుట మీకు నై జమౌ. 64 


చః, వదలక మీచరి[తములు వర్షనచేసిన, సంస్మరించినం, 
జదివిన, | వాసీనన్‌, విని [పసంగవళంబునం బేరుకొన్న( బె 
ల్లొదవు మనుష్యకోటికి నముజ్ఞ పల రాజ్యర మాసమృ ద్ధియున్‌ 9 
సదమలధర్మబుద్ధియును సంవిదుదం చిత మోతని ద్దియున్‌ 65 


మ. అని, సర్వేశ్యరి యానతిచ్చినం [బియం బారంగ సొష్టాంగదం 
డనమస్కారముఖోపచారములు నానాభంగులం కేసి, య 
జ్ఞైననాథఖాన్వయచ [కవ రి తద నుజ్జూసిద్ది పూర్వంబు గా. 
దనయిచ్చం జరియించుచుం జె నికటో ద్యానాంత రాళంబునన్‌ . 66 


వి|క్రమార్కు.C డుజ్జయినికి రాజగుట 


ఉ. అట్టి యెడన్‌ , (బసేనుం డనునప్పుర మే లెడురాజు చన్న, నా 
స “పుదంతి మం|తులయుపాయమునం జనుదెంచి. కీర్షికిం 
గ “నున హోరలతం గంఠమునం దిడ; రాజ్యలత్మీకిం 
బ “ముగ ట్టి రాప్తులును బంధులు భృత్యులు నన్న రేం[దునిన్‌ . 67 


వ, ఇ_త్రఅంగున నుజ్జయిని రాజ్యసింవోననానేనుం డై. 68 


సీ, భరతునిలాగున( బరకురామునిభాతి 
రంతి డేవునిభంగి రాముగరిమ 
1నంగునిరేఖఖ యయిీాతి భావంబున. 
బృథువిధంబున భగీరథునిమాడ్కి 
గయులీల మాంధాతక్రైవడి నంబరీ 
మనిరీతి ళళివిందుసోయగమున 
శిబిపోలిక మరుత్తు చెల్వునను దిలీవు 
కరణి సుహో|తునిగారవమున 


1. ఒక రాజు, కాంచనాలం౦ంకారములతో.( గూడిన గజాదురిను చానమువచేసి, 
యర్థులకు బంగార మొసంగి యనేకయాగము లొనరించెను. దైవ జావ్మాణ 
భ కి నిరతుండుం 


ద్వితీయాశ్వాసము 59 


కే. నగరు వెరవున( బురుకుత్సునరణి నలుని 
రమణ నర్గును[కియం బురూరవుని చంద 
మున హరిళ్చం[దుతెజంగున వినుతి కక్కి 
సావాసాంకుండు వనుమతీచ[క మేలె. 69 


చ. కుదురుకొనెన్‌ గిరీం[దములు, కూర్మకులా[గణి జీవనస్థితిం 
బొదలె, ఫణీశ్వరుండు బహుభోగనమున్నతి నుల్సిని లై, స 
మదము వహించె దిక్కరినమాజము, [కోడము చాల [గొవ్వె, నొ 
ప్పిదముగ నన్న రేం| దుభుజవీకిక యుర్వర నిర్వహిం చినన్‌ . 10 


చ. అరిజనపాల కాననతృణాంకురవృ ద్ధి యొునర్చు: విద్విమ 
త్సరసిజలో చనాస వజలథారలవర్ణన మొందు, 'నెప్పుడుం 
జరణసమీపవ రులకు జల్ల దనం బొదవించు, నమ్మహీ 
వరుని(పళాపవహ్ని జనవర్షి తచి[త చరి తలీలలన్‌ + 71 


ఉ. పాదుక లాదటం జరణపద్య్మములం దిడి, ముజ్జగంబులన్‌ 
మోదముతోడ నానృపతిముఖ్యుండు (తిమ్మర, ముఖ్యకాంతయున్‌ 
సూదిపిజింది[తాటి[కియ. జొచ్చినచోటులు సొచ్చు, నెన్నండేం 
బైదలి (పాణవల్ల భునివజ్జం జరింపక పాయనేర్చునే ? 72 


సీ (ప్రకట[వతాపాతపముచేత వై రుల 
కన్నుల జీంకట్లు (గమ్మంజేసి 
ఖడ్గవోలాహలగరిమచే నహితుల 
నమృతాళనులుగాంగ నలవరించి 
సలలితసత్కీ_ర్రిచం[దికం బగతుర 
మనములతాపంబు మట్టుకొల్చి 
సముద[గథారాళ శరవృష్టి విమతుల 
తనువుల జఇజమటలు దలముకొలిపి 
తే. చితచారితవి[క్రమ్మశీ,వహించి 
సావాసాంక మహీపాలచ[కవ ర్తి 


60 విక్రమార్క చరి[తము 


జలధివలయిత వసనుకుతీచ[క్రవహన 
చండభుజదండక లితు(డై యుండునంత. 


78 


వ. పాకశాసనుళాననంబునం దదీయనూతుండగు మాతలి దివ్యరధంబు 


తోడం జనుచెంచి కృళాంజలి యగుటయు, 


చ, అతనికి సావాసాంకవిభు( డాననపాద ము లాదియైన స 
త్మృతు లొనరించి, "నేం డిచటికిం దనదివ్యరథంబుతోడ సా 
కతమున( బంచె నెంతపని గళ్లెనొగాక ! శచీవిభుండు ని 
న్నితరములై నకార్యముల కిమ్మెయి( బంచుట మున్ను వింటిమే ! 


వ. అనినవిని మాతలి సాహసాంకమహీపాలునితో నిట్లనియె. 


క, జంభాహితు. డూర సు 
రంభపయిం గరుణకలిమి, రహి. దన్నటనా 
జృంభణల తారతమ్యము 
సంభావించుటయ కాని; చాల(డు తెగడన్‌ . 


క. కావున వారల నటనా 
(పావీణ్యము పాచ్చుం గుందు' [బకటించుటక్ర్షై 
దేవర దోడ్కొని రమ్మని 
'దేవేం్యదుండు పనిచె వనుమతీవర ! నన్నున్‌. 


కం పాయక పెక్కుతపంబులు . 
సేయుతపోధనుల కైన జేర నళక్యం 
వీయరద మెక్కి విజయం 
చేయుము జగతీళ ! తడవు సేయక యనినన్‌. 


ఇం[దుని రథమెక్కి. విక్రమార్కుడు నాకమున శకేగుట 


సీ. నిజతపోమహిమశే నిరుపమానంబుగా 
విరచించె నేకీరు విశ్వకర్మ 
జం భాదిదను జేం[దసంగరాంగణముల 
శకున కికేరు జయ మొనం 


14 


75 
76 


77 


78 


79 


ద్వితీయాశ్వానము 61 


గోరి ముప్పదిమూ(డుకోటు లదివిజులు 
కొలువంగ నే జేరు కొమరు మిగిలెం 
బటు జవస్ఫురణమై వది వేలవాయములు 
పూనంగ నే కేరు పొలుపు మిగిలె 
త, నట్టి దివ్యరథంబు నెయ్యమున నెక్కి 
సావాసాంకమహీపాలచం[దుం డరిగె 


గరుడపవ మానమానసా[కమణనిపుణ 
బవుగ తిపౌఢి కుల్ల ం౦బు పల్ట వింప. 80 
వ. ఇట్టు చనిచని. 81 


ఉం నాకము గాంచె నట్టియెడ, నందనమంద చరన్ని తంబినీ 
లోకము, సంయమీం| దధృతిలోవక లోలవిలానమేనకా 
లోకము, వానవేభమదలోలువ చంచల చం చరీకమ న్‌ 
స్వ్రీకృతన త్తపఃఫలవి శేషవిపాకము బుణ్యలోకమున్‌ . 82 


వ. కని తదీయవిలాసోత్కర్ష ౦బునకు వార్డించుచు, సకలజగన్నయనవర్వం 
బగు సుపర్వాధీళ్వరునగరంబు చొచ్చి రథావతరణంబు చేసి, దివ్యనభా 
మండపంబు [వవేశించి, 88 


చ. కనియె నతండు, దివ్యగణి కాజన నే తచకోరికానురం 
జన వొనచం[దికాలపనచం (దుని జారుపులోమజాఘన 
_న్తన వరిరంభసం|భమవశస్ఫుట కుంకుమవంకసౌరభాం 
జనతనుకాంతిరుం (దుని, భుజాబలసాం[దుని నిర్జ్ణరేందునిన్‌ § 84 


క. కని వందన మొనరించిన 
జననాథున శెదురు వచ్చి, నరసా'శ్లేమం 
బొనరించిః, యతని గద్దియ 
నునిచికొ నెన్‌ దివిజనాథు. డుచిత| పౌొఢిన్‌ ; 85 


వ. ఇట్లయ్యిరువురు నేకాసనానీనులై , నముచితనంభాషణంబు లొనరించు 


62 విక్రమార్క చరి[తము 


సమయంబున, సమయజ్ఞ తావిశారదుండగు నారదుం డన్న రేం| దున 
కిట్లని యె. 86 


క. నటనావాంకృతి. దమలో. 
జిటిపొటిజగడంబు లూర్వశీరంభలకుం 
బొటమిన, మేలేర్పజుపంగ 
నిటనిను రప్పించె నిర్ణరేశ్వరుం డధిపా ! 67 


వ. అని యెణింగించి, యమరపతి యనుమతి నమ్మవవతీమణుల రప్పించి, 
న_ర్తన్మపవ_ర్తనంబునకు నియోగించుటయు, నంక్యాలింగ్యోర్ట్వ్ర కాద్యవ 
యవంబులగు చతుర్విధవాద్యంబులకు ననువుగాను, గానంబునకు నను 
శానంబుగాను నుప (కమించి. 88 


వి|కమార్కు_( డూర్య్వ శీర ంభల నాట్యతారతమ్య మును 
నిరూపించి చెప్పుట 


నీ. కలికికన్ను ల సోయగముమించుందళుకులు 
చెల గాడు మగమీలచెలువు నొంద 
నభినవస్ఫురణమై నభినయించుకరంబు 
లలరు.గెంద ముల ననుకరింప 
నిటలంబున నటించు కుటిలకుంతల కాంతి 
కొదమతు మెదల యొప్పిదము చూప 
వలిపకంచెలలోని వలిచనుంగవ మించి 
జక్క_వకవభంగి సం|భమింప 
"కే, మంజుమంజీర కంకణ శింజితములు 
నమదకలవాంస కలనినాదముల దొరయ 
సరసిగతి. బూచి సరనులు సరి యనంగ 
రంభ సురరాజు[మోల నర్తన మొనరె, 89 


వ, అంత. (0 


సీ. శృంగార మేపార రంగవల్లికయందు 
గీతసామ్మగి యంగీకరించి 
కరతలామలకంబుగా.( గరాంబుజముల 
నర్జమాద్యంతంబు నభినయించి 


ద్వితీయాశ్వాసము 68 


భావింప నరుదై న భావమర్శంబులు 
మెటు(గుంజాపులలోన మేళవించి 
తానమానములతో? చాళనిర్ణయలీల. 
జరణవల్లవముల సం[గహించి 
శే. యఖలమును మెచ్చ. (బత్యవమైనయట్టి 
నాట్యవిద్యాధి దేవత నాం దనర్శి 
భరతశా( స్త్ర మరుజ్ఞ తా(పౌఢి మెబనే 
నూర్యశీకాంత వేల్చుంబేరోలగమున. 91 


వ, ఇట్టిరువురుం (బవ రించిన నర్తనంబులు గనుంగొని, వి[కమార్కుం 
డిట్టని యె. లవి 


ఉ. సనర్వజగంబుల న్నటనచాతురిం దాం గడు([బోడ నంచు, దు 
గ్లర్వము పూని శ్యాన్ర్రగతిం గ్రైకొననొల్లక రంభ యాడె, నీ 
యూర్వశి శా(శ్రునమ్మశసముజ్ఞ వ్రలమార్ల్గ ము దప్పకుండ6గా. 
బర్వ మొనర్చె నిచ్చటి సుపర్వులకెల్సం గళా|ప్రవీణతన్‌ . 98 


దేవేందునకు వి[క్రమార్కునకు దివ్య సింహాననంబు బహూకరించుట 


వ. అనిన, నమ్మహీ నాథుని వి వేకవరిపాకంబునకు(. అాకళాననుండు [పముది 
తాంతఃకరణుండై దివ వ్రమణిభూషణాంబరాదు లొసంగి, మజియును నిజ 
తపోవి శేషతోపి.తాంతరంగంబును, సర్వమంగళా స్పదంబును, నృపసింవో 
ననద్యా (తింశత్సాలభంజికా రంజితంబునునగు దివ్యసింవోసనంబు నొనంగి, 
తద్దివ్యపీఠంబు బురంబునకు భరించికొనిపోవం [దిదళకింకరసవా[ సంబు 
సమర్పించి, గారవించి వీడ్కొౌలిపిన, దివ్యమణిపాదుకా [వళావ సులభగ 
మనుం డై య జ్ఞనపాలుం డుజ్జయినీవురంబున కోరుగుదెంచి, 94 


సీ. [కుతిమతంబునం బురోహితసమ్మతంబునం 
బుణ్యావావా చనపూర్వక ముగ 
జలజ బాంధవముఖ్య సకల(గవాంబుల 
కభిమతంబగు వోమ మాచరించి 
యన్నదానాది నమ _న్తదానంబుల 
బ్రాహ్మణ వతతికిం (బమద మొస(గి 


64 విక్రమార్క చరి[తము 


యు చితంబులగు పషోడళోవచారంబుల 
నాగధై కతిభ _కి నాచరించి 
కే. పౌరవృద్దపుణ్యాంగ నాపాణివద్మ 
ము_క్తమౌ క్తిక శేషాసముజ్జ లావ 
తంసుడై, యెక్కె శుభవేళ ధరణినాథు( 
డమరవతిద త్త దివ్యసింవోసనంబు. 95 


వ, ఇట్లు కేజోవిరాజితుండై. యఖిల[పజాపాలనంబు సేయుచున్నంత, 
నొక్కనాండు, 96 


రా 


: అచ్చ వెన్నెలమించు నపవాసిం చువిభూతి 
యంగరాగంబుగా నలవరించి 
యాగ మోచితముగా నవయవంబులయందు 
లలితరు చాక్షభూపషలు వహించి 
పొంబట్టుపుట్ట బు పొట్ట నందంబుగా 
ఘనజటాజూటంబు గలయఈ బొదివి 
యడుగు(గంద ముల బెడ(గు రెట్టింపంగాం 
గాంచనమణిపాదుకములు దొడిగి 
"తే. జమిలి మొల| తాట నినుపకచ్చడ మమర్శి 
*కక్క_పాలయుం గకభాగమునం బూని 
తరుణశళిమాలి యవపరావతార మనంగ 
ధరణిపతిపాలి కేతంచె. దపసి యొకండు, 97 


క. ఏతెంచి “శివునికృపియని 
(పీతి మెయిన్‌ భూతి యొునంగం బృథివీరమణుం 
డాతతభ క్తిని కొని 
యాతాపనవరు భజించె నర్హార్బ్భనలన్‌ ॥ 98 


వ. ఇ త్తెాఅంగున న త్తపోధననత్తమునకు, నపర్యావర్యాయంబునం [బమోదం 
బాపాదించి, యన్న రేం|దుం డిట్లనియె 99 


= ఘనకపాలంబు కత భాగమున బూని, 


ద్వితీయా శ్వానము €5 


క. ఈచ (కవాళపరివృత 
భూచ[కమునందు, నొకయవూర్వం జేచేం 
జూచినయది గలిగిన, నది 
యేచినక లప నాకు నానతిమ్ము మవోత్మాః 100 


వ. అనిన, యోగీళశ్వరుం డిట్లనియె. 101 


కనక స్తంభ వృతాంతము 


సీ. సర్వపర్వతకులసార్వ భౌముం డన 
గొమరొందు పడమటికొండ దండ 
గనకగోపురవ[పఘనసౌధనసవన మై 
'రాజిల్లు కనకపురంబు ఇలన 
రోవాణకుధర[వరోవాణగతి నొప్పు 
మార్తాండ దేవసద్మంబుచెంత 
నఖిలతీ ర్థస్వామియగు పాపనాశన 
నామతీర్ణమునందు నట్టనడుమ 
తే. నగకీలితమణిపీఠ మైనయట్టి 
శాతకుంభమ యోజ్ఞ ్వల_స్తంభ మొకటి 
సంభవమునొందు వానరారంభ వేళ 
కర్ణి కోదీర్ణ సౌవర్షకమల మనంగ, 102 
తే, ఆది దినేం[దునికొలందినే యతికయ్యి 
యామయుగళంబునకు నుష్త్టధాముం గదియు 
నపరదిళ6 గూర్చి కమలా పు డల్ల (వాలం 
(గుంకు బంగారుకంబ మాకో లందిగాను. 108 
క, వారుణదిగావ్రరాకర 
వారి నరుణుం డ_స్తమింప, వర్టితతీర్దో 
దారమగు పాపనాశన 
పూరములో మునుగు గంబమును దినదినముకా. 104 
చం అన విని, య త్తపోధనునియానతికిం దగ సంతసిల్లి , య 
త్యనుపమభ _క్రియు క్షి మెయి నమ్మహిశాత్ముని వీడుకొల్పి, గు 


గ 


శరా 


66 వి|కమార్మ- చరితము 


బృనం బతి దివ్యభవ్యమణిపాదుక లం[ఘుల సంఘటించి య 
క్కనకవురంబు చొచ్చి తమకంబున నన్నిసి వుచ్చి, వేకువన్‌ = 105 


. వెల వలంబాటుదీవియలు, వింతరుచిం గలిగించుతమ్ముల 


మ్ములు, నతిశీతలమ్ము లగుముత్తైపుం లేరు, లఖర్వపడ్మినీ 
విలసీతగంధవాతములు వేకువ. దెల్బ. న రేం[దముఖ్యు డు 

జ వ్రలగతిం బాప నాళనమునన్ని ఢి కిం జని, యుండునంతటన్‌ . 108 
జ 


' కై_రనకాననోత్క.రములు కోడు గుంద( 


గంజపుంజంబులు కణ(క నొంద 
లలి. జకోరంబులతల(వులు గంపింప( 

జక వాకంబులు సంతసింప 
సాం|ద చం[దికల యుజ్జ్వలభావములు దిగ 

నరుణోదయ[వభాన్ఫురణ లెదుగ 
జారచోరులమతినం[భమంబులు చిక్క 


జనులకు జిత్తవసాద "మక్క. 


= దారకంబులకాంతి యంతయు. దొలంగ 


ఢరణిదివిజార్డ ్ఫృబిందునంతతి "సలవగ6 
బూర్వపర్వత మెక్కె నపూర్వదీ ప్రి 
మండలంబై న మా_ర్తండమండలంబు. 107 
కనక సంభము నెకి! వి|కమారు (డు సూర్య మండ లమున 
= ౮ లా 
"56గి వచ్చుట 


జ్జ 


శా. తమోణీనాథుండు తీర్ధవారిపయి వజో జన్ఫురత్కాం చన 


నూణాళ్ళంగము గానవచ్చుటయు, మెచ్చుల్మీఅంగాం జొచ్చి త 
న్యాణికోరిజ్జ ్వలపీఠ మెక్కె, మురజిన్నాభీసరో జన్ఫుర 
చ్వాణీవల్లభు. [గేణ్‌ సేయుచు. (బభావస్ఫూర్తిమన్నూ ర్తియె. 108 


వ. తదనంతరంబ. 109' 


క. అంబరమణి యల్ల ల్లన 
నంబరమధ్యమున కరుగునంతటిలోనన్‌ 
జాంబూనిదకలితం బగు 
కంబము నరనాథుతోడ ఖరకరు. గవిసెన్‌. 119 


ద్వితీ యా శాాసము 67 


వ. కదిసిన, నత్యంతసంతాపకరం బై ననిజ[పతాపాటోవంబునకు మినిమింతుం 
డుగాని యమ్మహీ కాంతునిం జూచి, విస్మితస్వాంతుండై భాస్వంతుం 
డిట్లనియె. 111 


సీ కల్పాంతదుర్దాంత కలుపాంతకస్యాంత 
దుర్యారవహ్నికి నోర్వవచ్చు 
నిష్టురనిర్హైవ నిర్ధాతసంఘాత 
జాతమవోవహ్ని సె 6పవచ్చు. 
[బళయకాలాభీల ఫాలలోచనఫాల 
భాగానలన్ఫూ ర్తి [ఉతుక వచ్చు 
గాకోదరేం[ద ఫూత్కారసంభవ తీ[వ 
కాకేలదవానంబు(గ దియవచు IG 
శే. గాక, నై రింవవచ్చునే లోకద వాన 
డర్పితంబై న యస్య తృ్రతాపవహ్ని( 
చావ కోత్వావా సావాసౌదార్య ధైర్య 
గతికి మెచ్చితి, వి|క్రమార్మ్క-_కికతీం|ద ! 112 


వి(క్రమార్సు ని సాహనసమునకు మెచ్చి నూర్యు(డు కుండలముల 
నొనంగుట 
క అనుదినము ెండుబారువు 
లనుపమ కాంచనము నొనంగు నాళ్చర్యముగా 


నని, పద్హురాగరంజిత 
ఘనకుండలయుగము ధరణికాంతుని కొనంగెన్‌. 118 


వ. ఇ త్రెఅంగున నరుణమండల | పథానిధానంబగు బహుమానంబుం గాంచి, 114 
మ. చరమాశాంతరవీథి. కొని సరోజాత పియుం జేగలాః, 

సరి నంతంతకు( (గుంగి (కుంగి కనక _స్తంభంబు చి[తంబుగా 

సర సీపూరనమనస్థితం బగుటయున్‌ , సర్వంసవోధీళుండున్‌ 

వెరవారం దిగివచ్చి, యప్పురిని చా వి[శాంత చేతన్కు.డై. 115 


వ. అమ్మణునా( డుజ్జయనీపురంబున కరుగునప్పుడు,తత్సురోపకంఠంబున. 116 


68 విక్రమార్క చరిత్రము 


వృద్ధవిప్రుండు వచ్చి విక్రమార్కు. నాశీర్వ దించి 
కుండలములు పడయుట 
సీ, పటలికావృత నే తవర్యం త రేఖలు 
పొదివి క్రై [వాలిన బొమలతోడ 
దంతపాతముల నెంతయు (నుక్కినకపోల 
తలముల నెలకొన్నవలులతోడ 
నపగతకేళో త్త్రమాంగంబు కెలంకులం . 
దూ(గాడు నరవ వెం డుకలతోడ. 
[గాం చకంఠోపమాకారత. గనుపట్టు | 
నస్నిగ్గ మైన చేవాంబుతోడ ! 
కే. శతళతచ్చి[ద జీర్ణ వస్త్రములతోడ 
నల్పతరపర్వయుత వంళయపష్టి తోడ 
హారిసహా[సనా మోచ్చారణరతితోడ 
వచ్చి యొకవృద్దభూసురవరుండు గదిసి, 117 
సీ. ([బవ్మోయురస్తు, వి|ప్ర|పసాదో౭స్తు, క 
ల్యాణపరంపరావాప్తిరన్తు 
చేవేం[దభోగో౭ స్తు. దిగ్విజయో౭స్తు, ను 
స్టీరకీ ర్తిరన్తు, "వాక్సిద్దీరస్తు 
సౌభాగ్యమన్తు, శాశ్వతసమున్నతిరన్తు, 
నంగరవిజయో౭౬న్తు, సౌఖ్యమస్తు 
వస్తువావానసంపదస్తు, చింతితమనో 
రథసిద్దిరస్తు, సా[మాజ్యమ స్తు 
కే, న_ప్పసాగరపరివృ తసకలభూమి 


మండ లై_కాధివత నసమాగ మో స్తు 

పు త్త్రపాత్తా,భివృద్ధివిస్ఫూ ర్తిరస్తు 

మంగళాని భవంతు జే మనుజనాథ ! 118 
వ. అని యాశీర్వాదంబు చేసిం 119 


క అర్థించిన| బాహ్మణునకు 
నర్ణి నొనగం గనకకుండలాభరణము న 


ద్వితీ యాశ్వాసము 69 


త్యర్థమును రెండు బారువు 
లర్థము [పతిదినము నొసంగు, నని చెప్పి దయన్‌* 120 
వ. ఇవ్విధంబున 121 
మ. అరిభూనాథవరూథినీ మదభరావాంకార దుర్వారకో 
వరసాటోవ పటు[పతావ పటల|[వధ్వంసకాచేయభా 
న్వరజావోబలశాలి, సావాన సముత్సాహైక సం నేవి యె, 
ధరణీ చక్రము వి[కమార్కవిభుం డుద్యల్లిలం జాలించుచోన్‌ . 122 


ఒక చెంచు విక్రమార్కుని వేంMకు( బురికొల్పుట 


సీ, తలమీ(దం 'జెరివినం దనరారు నునుంజెంక 
యమృ తాంశు రేఖ చందమున నమర 
"మేదినీిరేణువు మెయినిండయగా? బరి 
భసితాంగరాగసంపద వహింప 
జుంజువెం[డుక లెత్తి చుట్టిన లేందీంగ 
పన్న గాధీశ్యరు పగిది మెజయం 
గరమొప్పు నుదుటివె గ రికతిలకంబు 
ఫాలలో-చనభాతి( బరంగుచుండ 
తె. శబరు( డొక్కరు. డేతెంచె సంభమమున 
శంకరుడు తొలి శబర'వేవము వపొంచె 
నంచు మదిలోన నీను ధరించి తాను 
_నీకునాకృతిం ౫ కొన్నయెజు కనంగ, 128 


ఉ. వచ్చినచెంచుజేనిం గని వాకిటివా(డు నృపాలుపాలికిం 
బొచ్చెములేక తోకొనుచు. బోవంగ, వన్యమ్చ్హులెనకానుకల్‌ 
మెచ్చుగ నిచ్చి, యంగములు మేదినిసోంకంగ (మొక్కి లేచి, తా 
వచ్చినకార్య మంతయును వావిరిం జెప్ప దొణంగి, యిట్లనున్‌* 124 
సీ. [పళయకాలాఖీల భైరవోద[గత 
సూకరాక్ళతి బొడనసూ వె నొక్కొ ! 
యత్యంతకుపి తాంతకాంత కాకారంబు 
[కోడరూపంబు. గ కొనియ నొక్కొ! 


పటుఫయంక్రర వీరభ | చాతి రెకంబు 
భూదారవేవంబు పూనె నొక్కా ! 
చండభుజాదండ దండధరస్ఫూ రి 
కిరి ఘోరమూ రిని బరంగి నొక్కొ! 
కే. యనంగ, నతిఖీకరాకార మైనయట్టి 
యేకలం బెల్ల యెడలను చెదురు లేక 
ఘోరన_త్త కనమ|గ కాంతార జలధి? 
డిరుగుచున్నడి మందరగిరియు. బోలె, "125 


క. నరవర తాను భరించిన 
ధరా నీవు భుజా[గపీఠిం చాల్బంగ నుఖయో 
తిరి గడునాదివరావాము 
గరిమం, దత్కిటి నటించు గానననీమన్‌. . 126 


కః ధర నాది బరు డొకకిటి 
శరనివాతిం గూల్చె ననుచు, శబరుల నెల్లన్‌ 
బరిమార్చ. బకైనో ? యన 
నురుకోలము చెంచుకొలము నొడుచు మహీశా ! 127 


వ. ఇట్లు మవోమహీధరపరిణావాంబై న యావళరావాంబు. 128 


చ. మునిజనపర్ల శాలలు సముద్ధతిమైం గలగుండు వెట్టుచున్‌ 
గునగున వచ్చి లావరుల( గొమ్ముల [వక్కలు వాజః జీటుచున్‌ 
మునుకొని సస్యసం ఘముల మోరను గుద్దలిగొంచు నెల్లెడం 
దనరుపుమై. జరించు నతిచారుణఠీల వనాంతరంబునన్‌. 129 


చ జనవర ! సావాసాంకు6 డన సన్నుతి శెక్కిననీవు దక్క, నా 
ఘనతరకోలముం గదిపి గర్వ మడంపంగ నన్యభూపతుల్‌ . న 
గొనకొన లేమి, దేవరకుం గు య్యజింగింపంగ వచ్చినాండ, వే 
గన మృగయావినోదమును గౌతుక మార నొనర్చు నేర్చునన్‌*. ''180 


ద్వితీయా శ్వానము 7i 


విక్రమార్కుడు వేంటకేంగుట 


. అనిన, నిష్లార ముల వాని నాదరించి 


వలయు సవరణతోడ భూవల్లభుండు 

వెడలె వేటకు, మృగయా[పవీణు లైన 

శబరనాయకు లుభయపార్శ ప్రములయగెలువ. 181 
ఇవ్విధంబున నర్వసన్నాహంబు మజయః సావాసాంకుండు కృతపవన 
జవనవావానుం డై చని, శరభ శార్దూల [పముఖ నిఖలమృగవర శరణ్యం 
బైన యర ణ్యంబు. (బ వేళించి, బహు[పకార మృ గయావినోదంబు లొన 


- రించు నమయంబుని 182 


౭m 


పరాహము వి| కురు. నలయించి ఖభూగర్భుము.( జొచ్చుట 


* కోలము గాంచె నాన్భవతికుంజరు(, డంజనశై లవి[గవో 


భీలముం* బో తసాధనవిఖేదిత భూవివరోరుజాలకో 

తాలము, ఘుర్దురధ్వనివిదారిత ఖా[ దిగువోంతరాళమున్‌ = 

లోల విలోచనాంచల విలోకిత రోషమవోగ్నికీలమున్‌. 188 
కని యతడు మున్ను శబరునిచేత విన్న తెజింగునకు మెజుం గిడినయ 
ట్లున్న, యున్న తోదార భూచదారంబు నిటలవీథికిం గడియుటయును. 1లికీ 


. అం తంత నగవడినట్ల చేరంగ నిచ్చు( 


వై. కొనంజూచినం బరువు వెట్టు( 
బటుపరి శాంతి లోంబడినలాగు నటించు 
వై_దువునేయ డగ్గజిన సురుంగుం 
బొదలమాటున నుండి యదలించుచును జొప్పి 
కదియంగ6 జూచిన బదరి తొలయగు 
వనీతలము మోర నలవోకం గోరాడుం 
(దోవం గట్టినం దవ్వుగదోవ నుఅుకు( 


. జీరం దవ్వుగ౧ బాటును, “జేరనీక 


యల్లనల్లన నడపాడు, నానగొలుపు; 
మనుజవతి నిట్టు లెలయించుకొనుచు నరిగి 


'యమ్మవోకోల మవనిగవ్యారము( జొచ్చె. 1€5 


విక్రమార్క చరిత్రము 


వ. చొచ్చిన, సూది పిటింది (తాట్మికియ నచ్చోటం జొరం దలంచి, ఘోటక 
తిలకంబు( దిలకభూజంబున బంధించి. 186 


వికమార్కు.(డు పాతాళమును జేరి బలిని. గాంచుట 


క, చెచ్చెరం బతియును దోడన 
చెచ్చి, రసాతలముచదా(క సూకరమార్గం 
'బెచ్చో వదలక వెనుచన 
నచ్చెరువుగ మాయమయ్యె నది యచ్చోటన్‌. 187 


వ, అతం డ _త్తెఅంగునకు విసయతరంగి తాంతరంగుండై కొంతదవ్వు చని" 
ముందట ననంతవిభవోదారం బగు నొక్క పురంబు గని, యాత్మగతం 


బున 198 


క, ఈ పురము నామ మెద్దియొ 
యీ పట్టణ మేలునృపతి యెంతటి వాడో, 
యీపుటభేదన విభవము 
గోపురమున లేదు, వళమె కొనియాడంగన్‌. 189 


చ. అని, యటపోవం బోవ. బణివోరియొకం డరుచెంచి, వికమా 
ర్కుని. బొడగాంచి, మిమ్ము దొడుకొంచు వెసం జనుదేర దైత్యు నొ 
క్కానిం గిటిమూరర్తి గైకొని తగం జనుమన్నను, వచ్చి తమ్ము. బె 
చ్చినవిధ మంతయుం 'దెలియం జెప్పిన, ముప్పిరిగొన్న వేడుకన్‌. 140 
క. తలంచిన తలంపుకొలందిన 
యలఘు నుదారునిని వికమార్క-విభు రసా 
తలమునకు( చెచ్చి, తనుచును 
బలి మెచ్చెం దనదు భృత్యుం బరహితకృత్యున్‌ . 141 


క. అని చెప్పి, మిమ్ము దో క్తం 
బనిచిన( బని వింటి, ననిన బణివోరిబడికా 
ద నుజేం[దుని సన్ని ధికిని 
మనుజేం[దుండు వచ్చి, వినయమవానీయుండై. 148 


ద్వితీయాళ్వానము 


క. కాంచిన, నత+డును బన్నిధి6 
గాంచినగతి నలరి, యెదురుగా వచ్చి సమా 
కుంచితళరీరవినయో 


దంచితు( డై 'కౌంగిలించి, తాత్పర్యమునన్‌ . 


క, ఆసావాసాంకు మణిసిం 
వోసనమున నిలిపి, సముచి తార్ద్య[(పియపూ 
జాసత్కారమున సుఖా 
'వానునింగాం జేసి, దనుజవరు. డిట్లని యె౯ా. 


శా భూలోకంబున సర్వసంపదలు నంపూర్ల్ణంబులై_ యుండునా, 
కాలాతి[కమణం బొనర్బ్ప కిల మేఘ(శేణి వర్షించునా, 
చాలంగా బసిపా(డిసొంపు గలదా సన్యంబు లేపారునా, 
వాలాయించి యొనర్హురా జనులు దేవ జావ్మాణా రాధనల్‌ 9 


క. ఏనును జనవత్సలతన్‌ 
మానవలోక [పసంగమతి చేతను గొ, 
'కేనివ్విచార మడుగం 
గానేటికి? నీవు గలుగ గారుణ్యనిధీ ! 


చ. బలము (వతాప మీగి దయ ఛాతి విభూతి వినీతి ధర్మని 
శృలత కళావిశేషము నిజం బవధానము మాన మాదరం 
'బెలమి యనం బొగ డ్త గలయిన్నిగుణంబుల గీరి కెక్కి, నీ 
విల భరియింవ(గా జనుల కేల విచారము? భూత లేళ్వరాం 


వ. అనిన సావాసాంకమను జేం[దుండు బలీం[దున కిట్టని యె. 


కః సురవతి పిలువగ.6 బంపిన 
నరిగితి నమరావతికిం (బియంబున, నది నీ 
పురికిని రమానమ[గత 
సరిరాదన కానంబడి యె సౌజన్యనిధీ ! 


78 


148 


144 


145 


146 


147 


148 


149 


విక్రమార్క చరితము | 


కొం పదునాలుగులోకంబులు జీ 
నుదర స్థములుగ( జరించుచుం డెడు లత్మీ 
వాద యేకుండు నిను వేండంగ 


(బదికితి, నీ బదుకు [బదుకు బలిభూపాలా ! 150 


కః “దేహి” యనువా(డు, వగగొని 
“దేహి” యనంగ నుండువా(డు 'తెల్టంబుగ లేం 
డూహించిన నీరాజ్యము 
లో, వారివార చి[తమహిమ లుంటాక బలీ! 151 


క. ఆని మధురవచనరచనల 
దను జేం[దుని నలరంజేసి, తగ మక్టినభో 
జనవీధు అతండు వేడుక 
లొనరింప(గ దృ పిం బొంది, యుండెడు వేళన్‌ . 158 


బలి వి|క్రమార్కు.నకు రనరత్నముల నొనంగుట 


ఆ. రస రసాయ నాఖ్యరత్న ద్వయము "దెచ్చి 
యందు ముదిమి నొకటి యవనయించు, 
నొకటి చాలసిరుల నొందెంచు, నని చెప్పి 
యిచ్చి యనుప నిలకు వచ్చె నృపతి. 158 


ఉ. వచ్చి రయంబునం డనదువారువముం [బవియమార నెక్కి, ము 
న్నచ్చట నచ్చటం 'జెదరినట్టి బలంబును దన్ను6 గూడి రాం 
జొచ్చిన; వారితో బిలము. జొచ్చినలాగును, గన్నలాభమున్‌ 
'జెచ్చెరం జెప్పుచున్‌ బురము( జేరంగం బోయెడునంత, ముందటన్‌ . 154 


విపునకు విక్రమార్కుడు రసరత్నముల నిచ్చుట 


చ. *పలుకని మోము. దొ[టుపడుపాదములున్‌ వగరంపుటూర్చులున్‌ 
వలవలనై_నదంతములు వంగినమేను వణంకుమ_వమున్‌ 
నిలువంగరానియుక్కినయు నెమ్మెయి నెక్కొను దప్పి పెంపు. జే 
వెలుణగునం జూచుచూపుంగల వృద్ధమహీసురు. డమ్మహీశ్వరున్‌. 155 





* వివర్తమయిన,ం 
జ శ్‌ క 


వః కాంచి, బహు వి ధాశీర్యాదంబుల( |బముదితవాదయునిం జేసిన, సావా 
సాంకనృపో_త్తముండు కరుణాయ త్తచిత్తుండై, యమ్మహీనురవరుని 
జరాభార దారి[ద్యభారంబు లపనయించు తలంపునం, తత్స యోజనంబు 
లెటింగించి రన రసాయనాఖ్యరత్న ద్వయంబు నొనంగుటయునుః 156 


కః రననీవనంబునం దన 
ముసలితనం బుడిగి, తరుణమూ ర్తియుతుండ్రై 
వనుధామరు( డింటికిం జని 
రసాయనాన వరవిభవరమ్యుం డయ్యెన్‌ ం 157 


క. మనుజేం[దుండు నిజపురమున 
కనురాగముతోడ నరి”, నఖిల జనములుం 
దనచానధర్మ్శ్మ వరహేిత 
ఘనసావాననై పుణములు కణ(క నుతింపన్‌. 158 


వ. మజియును. 159 


పురందరుండను వణిక్కుమారుని వృత్తాంతము 


శ. భ[దనామాభిధానుం డకుద సంప 
చాఢ్వుం, డు జ్ఞయనీపురి నధికలోభ 
గర్భితుం డైన యొకవణిగ్వరుండు గలడు 
అతనికి. బురందరుండను నుతుండు గల(డు. 160 


కే. ఆపురందరు. డధికభోగానుభవ మ 
వోవిభూతి( బురందరు నతిళయించి 
భూరివి తరణ శ్రీ గల్పభూజ కివి ద 
ధీచి ఖచర కర్ణాదుల ధిక్కరించె. 161 


వ. ఇట్లు వణిక్కు.మారుండు మవోచారుండై.. 162 


కం క క కుడువక యొరులకుం 

- బె క తమతండడి గూడం బెట్టినసిరి6 దాః 
గ యు. గుడిచియు నొరులకుం ॥ 
జె యుం దనయిచ్చ వెచ్చ పెట్టం దలంచెన్‌. _ 169 


78 


క్‌ం 


విక్రమార్క చరిత్రము 


(శ్రీమంతుండె కులవంతుండు 
(శీ |మంతు(డె నుభగరూవపజితకంతుండు నూ! 
నక 


(శ్రీమంతుండె గుణవంతుండు 
(శ్రీమంతుండె సిద్ద శే ముషీమంతుండున్‌ . 175 


* 1ఓడమి గలవెడ(గు నైనను 


బుడమిం గల వార లెల్ల భూషింతురు, (శ్రీ 
పెడ(బాసిన దూసింతురు 
కడు. బేదణికంబుకం కం గష్టము కలబే? 176 


వ. కావున, నీవు మా బుద్దులు విని, నీతి విరుద్ధవ ర్రనం బుడిగి కులం బుద్ద 
రింపు, మనిన సుజ్జాననుందరుండగు పురందరుండు పురాణనిద్ధంబులగు 
నీతివ చనంబుల కార్యంబు అని నిర్దేశించి, వణిగ్వంశవర్యుల నుర్దెళించి 
[పియ పూర్వక ంబుగా నిట్లనియె. 177 


ధనమునకు నద్వినియోగమే ఫలమని పురందరుండు తెలుపుట 


క 


ప 





lt. ధనము, 


చేలం అాంతిన, నన్యుల 

పా లవు ధన, మొండె |ముచ్చుపా లపు, ధరణీ 
పాలునిపా లవు6 గావున 

వాలాయము. గుడువ విడువ వలయున్‌ ధనముకా. 118 


. నెజు వగుసంపద గలిగిన 


నెణి దానం గుడువం గట్ట నేరనిమనుజుం, 
డఆిముజీ( జేనికి. గట్టిన 
'వెజబొమ్మయు కాంజె? యెన్ని విధముల జూడన్‌ .1/9 


కొలందికి మీటినలతి కి 

నలరెడుభోగంజె రత, యారసిచూడన్‌ 

జలపూర్ల తల ికమునకు 

నలవడ(గా వాట మైనయలుంగుం బోలె౯ా, 186 


SUNS జ! 


పాలనుం డగు నయ్యర్థ పాలు. డన 

వలదు, మామాట వినవన్న చలము విడిచి. 168 
తే. అలవారిశ్చం|[దు డనుచితవ్యయ మొనర్చి 

యాలుబిడ్డ ల విడిచి యంత్యజుని( గొలిచె, 

సంచితార్థంబు నిష్ప? యోజనము గాంగ 

నల వెబుంగక వెచ్చించునత(డు చెడం2 ? 169 


క. పుట్ట లిసుమంత లిడనిడం బొదలుకెజింగి 

పుడుక. బుడుకంగం గాటుకపోకం. బూచి 

వి_త్తనముపార్జన వ్యయవృత్తులందుం 

జిత్త మిడిన వర్తకునకుం జేటు గలదె? 170 
ఆ. పిల్లుగట్టు నలకుబేరుండు దానైన 

నాయమునకు వెచ్చ మధిక మైనం 

'బేద మొన ధనదు పెన్నుద్దియై చను 

నాయమునకు వెచ్చ మల్చ మైన. 171 


క. తనయొడలం గల'సెత్తురు 
ధనహీనుని విడిచిపోవు, దారాది సువ్చూ 
జ్ఞనములు విడుచుట యరుదే? 
మనుపీనుంగు నిర్ధ్థనుండు మది బరికింపకా. 172 


క, పాసినయప్పుడు పొయుదు 

రానల( జేరుదురు చేరినప్పుడు చుట్టల్‌ 

డాసినచుటము సుమ్మీ 

లు 

(శ్రీసతి యెవ్వారి కైన సిద్దము జగతిన్‌. 178 
క. ధనమూలము జగ మంతయు 

ధనవంతుని కివ మగువదార్లము లెలం 

లు అ య 
దనచేతిలోని వగుటను 
ధన మార్టింపంగ 'నెవ్విధంబున వలయు౯. 174 


ద్వితీయా శ్వానము 79 


క, వరనతులం గవయుళ క్రియు 
నరసాహోరములు గుడుచుళ క్రియు, సిరికిం 
దరమైన 'దానరక్రియు 
నొరులకు లే వధికభాగ్యయుతులకు( దక్కన్‌ . 181 


క. వే మింటిచాంకం వెరింగిన 
దీమసమున నతలమునకు దిగంబడి చనినన్‌ 
భూమి గలయంత దిరిగినం 
దొ మునుెట్టనిది రిత్త దన శే లబ్బున్‌ + 182 


ఆ, సంపదలు తరంగసంచలంబులు, రెండు 
నమూ(డునాల్లుదినసములది (పాయ, 
మాయు వరయ శారదా భవటల మని 
'యెటీంగి సేయుడు పరహితము హితము, 188 


క. ఏలా చాంచెద రర్థము 
లేలా యర్థులకుం బెట్ట* కేలా కుడువం 
జూలరు ? నిఖువదు సిరి పెను 
గాలికి. గంపించు దీపకళికయు. బోలెన్‌ , 184 


క సిరియును నాయువు( గడు న 
స్థిరములు. జము6 డదయుం, డిది మదిం డెలిసియు( జే 
యరు ధర్మము, “ధర్మస్య 
త్వరితా గతి యను పురాణవచనము వినే! 185 


క. తనచేసిన పురుషార్థము 
తనసొమ్ముగ చెటి(గి నరుండు చానపరుం డై 
యనుభవియై మన వలదా 2 
దినముల చే మోనపో కతిస్థిరబుద్ధిన్‌ . 186 


క, ఇచ్చి చను నర్‌ మెల్లను 
విచ్చలవిడి నవదాత వితరణి గాడే 


80 వి కమార్క చరితము 


చచ్చియు విడువం డర్భము 
నచ్చెరువుగ చాత లోభి యౌనో కాండో ! 187 


వ. అని యనేకవిధంబుల చానధర్మపరోప కారంబులు సత్కర్భంబు లగుట 
దేటపడంబలికి, కులవృద్దు లుపదేశించుబుద్దులు వినక వీటింబుచ్చి, విచ్చల 
విడి నిచ్చలు వెచ్చంబులుసేయం జేయ, నకించనత్వంబు |ప్రాపించి, [కమ 
[కమంబున నఖిలజన నింద్యమానంబుగా నిత్యాళన శూన్యం బగు ద్రైన్యంబు 
వచ్చిన, వచ్చినచుట్టంబులు నెవ్వగలనొవ్వ, నొవ్వనివార లవ్వల నివ్వల 
నవ్వం, దల యెత్తుకొని నడవ రామికిం, దొలంగం [దోవరాని లేమికి, 
నొండొకయుపాయంబు మదిం దో(పమికిం గొండొకచింతించి, దీరశతావరీ 
రత మందరుండగు వురందరుండు ఛై_ర్యం బవలంవించి, సకలతీర్ధదర్శ, 
నార్ధం బుజ్జయినీపురంబు వెడలి, యనేకపురవర [గామంబులును గిరి వన 
దుర్గంబులును నిర్లమించి, కతిపయ దినంబులకుం [బతోళికాసము క్సేధసౌధ 
చం[దశాలావిలసిత లీలావతీ విలనన వియచ్చర[ప మోదంజై న మథురా 
పుటభేదనంబు చేరి, తదీయ విభవవిశేషంబులకుం బరితోవ.ంబు నొంది 
యనంతరంబః 188 


పురందరుని తీర్ణయా[తాగమనము 


ఉ. కాళికి నేగి, యందు మణికర్ణి కలోపల( దీర్భమాడి, వి 
శ్వేకుపదాంబుజంబులకు నంతయు భక్తి నమస్కరించి, “తొ. 
'జేసినకర్శు బంధముల చిక్కెడలించి, విము క్రి కన్యకణా 
డానెద నంచు నెమ్మనమునం [బమదంబు వహించి వెండియుజా. 189 


క* చిరని[ద యొండుచోటుల 
నరయంగా దుఃఖహేతు వనంగా బరంగుం, 
బరమానంద [పద మా 
చిరన్నిద్రయ కాశి, నిట్టిచి త్రముగలచే ! 190 


చ. చెలు వగుకాళికామహిమ చిితము; బెబ్బులి లేడి [మింగి యాం 
కలిచెడ శకెర్దు( బట్ట6, బులికాటున నెద్దును నెద్దుపోటునకా 
బులియు శరిరమున్‌ దొరంగ బోరున లే డొకలేడిం బటుటల్‌ 
పులి పులితోలు గప్పుటయుం బొల్పగునె ద్దొకయెద్దు నేక్కుటల్‌* 191 


ద్వితీయాశ్వాసము 81 


సీ, రూప మొక్కటి రెండురూపులై చెలువొందు 


మూడు మొనలపోటుముట్టుం బట్టు 
జాహుచతుష్కంబు. బంచా న్యములు. బూను 
షణ్ముఖువై 6 (బేమ సలుపుచుండు 
సప్తాశ్వచం[ దు లీకణములుగా నొప్పు 
నెనిమిదిఘూర్తుల వినుతి కెక్కు 
నవనిధీళసఖుం డనంగం గీర్రివహించు. 
బదికొంగులై న యంబరముగట్టు( 
తె. బదునొకండు విధంబుల( |బణుతి కెక్కు 
వెలయ బం _డెండుగనుపులవిల్లుం బట్టు( 
గర్భపాళల విత విఖ్యాతి "మెజయు' 
గాళిలో మేను దొజగిన ఘనయకుండు. 192 


వ. అని యప్పురంబునకుం జని, 198 


శ. అర్థి భాగీరథీస్నాన మాచరించి 

బహుళ వి శ్వేశపదభ క్రి భజన చేసి 

(శ్రీవిశాలాటి దర్శించి చిత్త మలర 

న(పగోవురఖై రవస్వామిం గొలిచి. 14 


వ. మజియు+ ద_త్తదుచితకరణీయంబు లనునంధిం చి యప్పురంబు వెడలి 
గయా (ప్రయాగ ప్రభృతి వుణ్యభూములం దిరిగి, దడిణదిళాభాగ భాగ 
గేయంబులగు పుణ్యతీర్థంబులు నిరీకించునవేకం దిరిగి, (శ్రీపర్వతదర్శ 
నంబు సేయం బూని, మహాయుగసవా[ సానళ్వరంబగు నేలేశ్యరంబను 
తదీయపశ్చిమద్వారంబు చెం గటి యోగిపుంగవవాదయంగమం బగు నివృ 
_్రిసంగమంబునకుం జని. 125. 


చ. దురితనివృ త్తికై వినయదోవాలవృ త్తి, నివృ_త్తినంగమే 

శ్యరు నిఖలేశ్వరుం |దిపురసంవారు హైమవతీమనోవారున్‌ 
వొరికమలాసననాదివరదాభయపాణిం [(దిళూలపాణి శం 

కరు ననువ్భాద్భయంకరు | దికాలము6 బూజయొనర్చి, పిమ్మటన్‌ . 196 


ga వికమార్క- చరితము 
చవ. అట జని చని. 
శ్రీశైల మల్లి కార్జున కేేత (పశంన 


ఉ (శ్రీలలితుండు దానగుణశీలి పురందరుం డంత( గాంచె (శ్రీ 
లము, రుగ్గరామరణనం కయ కారిఫ లౌవధీల తా 
జాలము, సార్వకాలికవవం తని తాంతలతాంత వినుర 
త్సాలము, సానుసంగతలసన్మణిదీప్రదిగంత రాళమున్‌ 198 


వ. కని, మవహోత్మ ర్ల వార్ష భర విగళద|శువూరపరిపూరిత లోచనయుగ 
ళుండును, నముదీర్లసంకీర్లనమ'త్పులకాంకుర[పపంచ కంచుకితళరీరుం 
డును; నిరంతరానందరనభరితాంతరంగుండునునై , సర్వ్యాంగసంగ తమహీ 
తలంబులగు సాహ్లాంగదండ[పణామంబు లాచరించి లేచి, యంజలి 
పుటంబు నిటలతటంబున ఘటియించి, బహువిధంబుల. (బస్తుతించుచు 
నమ్మవోమహీధరంబు నారోవాణంబుచేసి, శశి శేఖరదర్శనపూర్వకంబు గా 
నపూర్వలక్మీ సుందర మణికందరమధ్యణాగ స్థిత మహాదేవమందిరముఖ 
మండపంబుం (బివేశించి. 199 


ఉ. ముందట గాంచె నాళుభసముజ్జ కలమూ_ర్డి వురందరుండు ని 
మ్యందకృపాతరంగముం, బిళంగకపర్షనురంగము, న్విని 

మ్యందితభ క్షలోకహృూదపాంగము, సుందరర త్నకందరా 

మందిర మల్లి కార్జుననమావ్వాయ జృంభితసిద్ధలింగమున్‌ , 200 


క. కని, వినయంబున సాష్టాం 
గనమస్మృతు లాచరించి, కరవుట మలికం 
బున జేరిచి, యిట్లని వా 
రనివేడ్శ నుతించె భ కి రనతన్మయు.డ. 201 


"తే. చేవ, (శ్రీమన్యవోదేవ, దేవదేవ 
నాగమణివోర, కృష్ణ వేణావివోర 
నత్మృపాపాంగ, శాంభ వీనంగతాంగ 
పాలిళాఖలజగదీళ , పార్వతీళ | 202 


ద్వితీ యాశ్వానను ‘8 


క ఆశాలతాలవి తక 
యా శాధిపమకుట మణి సమభ్యర్చి తళో 
భాళోభితపదవంక జ 
(శీ వైలగువోవిహవారః సింవాకిళోరా ! 88 


క. శరణాగతభయవారణా 
పుర దానవవారణ, భూరిభుజగన్ఫుర ణా, 
గురుకరు౯ాం త8కర కా 
నరసిజభ వవినతచరణ, చం[చాభరణా ! £0} 


కం కై_లాససానుసంగత 
కేశీవనకీళిలోల. కిన్న రనారీ 
భీలాగీతరన[పియ 
ఇ లనుతానంద జలధినంవూర్ణ శ శీ | 25 


వ, అని న్తుతించుచు, సవ్యాపవనవ్యాంగ పదతిణంబులును, సొష్టాంగదండ 
[పణామంబులు ననేకంబు లాచరించి, మహోపచారంబులు సమర్పించి, 
యనంతరంబ తోంటపీ"రీళ్వర చేవాయతనంబునకుం జని, 206 


క, సాష్టాంగనమస్కారము 
లఫ్లో_త్రరళత మొనర్చి, ౧హాబేవుని ఇై 
దృ ష్టియు. జిత్తము నిడి, వి 
స్పష్టముగా భక్తితో. (బళంన యొనర్నెన్‌. £07 


శీంమదహోబల పుణ్యతీర్థ పిళంన 


చ. ఒనరిచి, యావణిగ్గనకులో త్తము' డాగిరిమీ(ద డిగ్గి, తా 
జని చని ముందటం గనియె సాల రసాల తమాల కుంద చం 
దన హరిచందన [కముక దాడిమ నింబ కదంబ పాటలీ 
పనసవనీ కృ 'తార్థ మును భాన్వదవోబలపుణ్యశీర్థమున్‌ . 203 


క* కని, చానిమవా త్త ముకు 


£4 


వికమార్క చరితము 


చేరొ_నుచుం జని భవనాళనిం 


గని తజలమసప నాషకల 
జ యే 
ఉ. కాంచె బురందరుం జెదురం గన్నులపండువుగాః సమాధిని 
శ్చంచలనత్స భావ దివివన్ఫునిరాజమనన్సరోజ లీ 
లాంచితరాజహాంను, సుజనావన చేవళిఖానవతంనునిం = 
(బాంచితఘోరవీరరసభావుని, (శ్రీనరసింవా దేవునిన్‌ 3 


క* కని, దండనమస్కారము 


లొనరించుచు, భ క్రి రసనముత్సాహమునం 
గొనియాడుచు( దళుకొ త్తెడు 


ననురాగముతోడ జయజయధ్వను లెనంగన్‌ . 


డ్‌ (శీ; మదహోబ లేళ్వరు. డశేవజగన్ని ధి, భ క్షలోకచిం 
తామణి, వె రిదానవవిదారణదారుణనారసింవాలీ 
లామవానీయమూ ర్తి, కమలారమణీరమణీయు. డబ్బ దేం 


(చామరబ్భందవంద్యు(డు, నిజా|శితలోకము( గాచు గావుతన్‌. 


209 


240 


911 


218 


వ. అని కీర్తించి, పురందరుండు పురాణసిద్ధంబగు సిద్ధపట్టణస్థానంబునకుఆ 


జని. 


సిద్ధపట్టణ సిద్దేశ్వర ప్రశంస 


క మున్నొనరించినపాపము 


లన్నియు. 'బనువజుత(గలయు నవగావాన నం 


పన్నుల, కని నద్భ కిని 
ఆక 8 
జెన్ననదిం డీర్ణమాడి పీతి దలిర్చన్‌., 
వ, సిద్దేశ్వరునగరు సొచ్చి. 


క కని, సాష్టైంగనమస్క్బృతు 
లనేకమొనరించి, ముకుళితాంజలిమయై భ 
క్తి నుతించెం డనమనమున 
ననురాగరసంబు నిండి, యలుపులువాబన్‌. 


£18 


£14 
215 


218 


ధి as లే 85 


న. ఇవ్విధంబున నవ్పరమేళ్వరుం బరితుష్టవహృదయునిం గావించి, తదీ 
యాయశనశిఖర మహోక ధ్వజ [ప్రదశిణపరిణద్ద మహోత్సవసమయ 
సమాగత  |భమరరూస దివ్యసంయమిసముడయంబును నతీణపరమ 
తపోధన |ప్రత్యవస రంజోో్యతిగ్స రూపంబును నద్భుతాయ త్తచిత్తుం డయి 
యవలోకించి, దతీణకైలానం బనం (బశ గి వనపొంచిన కాళహా స్తీ మవ 
స్థానంబును, ననంతభో గికటకోత్కటకంబగు వేంకగాచలంబును, నర్వ 
లోకిలో చన నము సృేధసాధగొోోవురంబగు కాంగీపుగంబును, ననవర శవర 
న్ఫుటకా వేరీసముత్సం/ంబగు (శ్రీ రంగంబును, నగణదురిశాకే పణ పారం 
భధురీణంబగు కుంభఘోణంబును, (శ్రీరామ వఠిష్టాభిరామంబగు రామే 
శ్వరంబును, జననిరీక ణా పేతదుష్కగ్భబంధంబగు సేతుబంధంబును, నం 
దర్శననం చ లీక్ళత జగ జ్ఞననయనంబగు ననంతళయనంబును జూచి, యే. 
శ్వరది కాథఖిముఖుండై , మోతదానదీజానమతంబగు విరూపాకంబునకుం 
జని 217 


జో సో గ జ ఆటీ జో 
(థీ వీరూ పొడ మేత (వళంన 
ఉ, లోలత( గాంచె నానుగుణలోలుందు, చారుశిలా గళజ్ఞ రీ 
జాలతటీ[ప'చాళ భునన_త్తరుచాటము( బార్భ పతుంగభ 


(దాలవారీ వినోద వివారజ్జ లశీక రనిర్లత | శ్ర మో 
'ద్వేలపార[ప ణామమతిదీపితకూటము, హేమకూటమున్‌, ౨18 


వ. కని, యటంజని తద గభాగంబున* 219 


ఉఊ ఇతుధనుర్శిపతుని, రవీందుకృతాడుని, సర్వదేవతా 
ధ్యడుని, నాదిధికుని, వాత|[పతివయు(, గృ తాంతదంతివా 
ర్యతు, మవోముముముశరళాగతరవణవడు, " శ్రీవిరూ 
పొడుని, నాన తేం[ దకమలా డుని గాంచె. గృ పాకటాకునిన్‌ . 220 


చ. కని, యతిభ క్రి పూర్వకముగా ధరం జా(గి నమస్కరించి, లే 
చి నిలిచి భాలభాగమున( జేతులు సేరిచి, నమ్ముచా [ళువుల్‌ 


1; (కీవిరూపాతుని, నాన రేం దక మలాతుని( గాంచె(-అని వావిళ్ళ , 1926. 


|. విక్రమార్క చరిత్రము 


కనుంగవం దొంగలింపం బులకమ్ముల నంగము విస్తరింప, న 
త్యనుపమలీలతోడం గొనియాడెను భ క్రి రసార్జ్భ్ప చిత్తుండ్రై . 221 


రో, భ జతభవభుజజ్లం, పాణిపాలాకురజ్గం 
(వమదవ్భాదయనజ్లం, బాలచన్హో త్తమాబ్లమ్‌ 
పరమకుటపిళ జం, వాన్మక్తలాసళ్ళజ్ష్వం 
జితమదనద పాబజ్షం, (శ్రీ విరుపాకలిజ్వమ్‌. £22 


శో, న్మరత సదమలాజ్లం, మౌళిగ జాతర జం 
య ra గ త 
సదయ లసదపాొజం, నె లజా త్మాబ్దభృజ్యమ్‌ 
la రాల జి a) 
నయనవిధుపతజ్గం, నాగభూపోజ్జ వలా జ్లం 
(తిపురద నుజభ్ళజ్లం, (శీవిరూపాజలిజమ్‌. 228 


శ్లో, నమత నుమతినజిం, నాట్యలీలా [భతుజ్లిం 
య a (a 
కరధృతశయనాజం, కాలకూటాభిషజ్షమ్‌ 
నిగమతరువివాజిం, నితకయుక్తా_న్లర బ్ల-ం 
సితభసితసురక్షాం, (శ్రీ విరు*పావలిజ్మమ్‌ = 224 


వ. అని యిట్లు న్తుతిపూర్వకంబు గాం బర మేశ్వరుం బరమానంద భరిళతాంతః 
కరణుంగావించి, యనంతరంబ స్వదేశగమనచింత యంతరంగంబువట్టు 
దవిలిన, నప్పట్టు గదలి పురందరుండు. 225 


పురందరు(డు తీర్థయా|త ముగించి నిజపట్టణము( జేరుట 


క్‌, పుట్టిన పెరిగిన దేశం 
బెట్టి జనులకై న జూడ నిచ్చగుటను, చే 
పట్టున( గాలూ.6దక నిజ 
పట్టణమున కరుగు బెంచి, పార్ధివుం గాంచెన్‌. 2౨6 


చ. కని, [వణమిల్లి, సేమ మడుగంబడి, వైళ్యుండు తాను బోయి వ 
చ్చినకథ యెల్ల చెల్చముగం జెప్పిన, రాజు రనై కలోలుండై. 
విని, యట నీవు గన్నవియు విన్న వి జోద్యము లెప్వి( గల్గిన 
న్మన మలరంగం జెప్పు, మనినన్‌ వినయం బెసంగంగ నిట్లనున్‌. వీల్‌? 


ద్వఆయిీా ౪ క్యానము 87 


క* ధరయెల్లి( దీర్ధ సేవా 
పరత మెయి! బరి భమించి, బవుువీధ విభవ 
న్ఫృురణ విలసిల్లుమథురా 
వురి కేం జని, యందు నొక్కభూనురునింటన్‌, 223 


వ, కృతళయనుండ నై యున్న, నిశాసమయంబున నప్పురోవకంఠంబునందు,. 
వితతనిర్జాతపాతంబులగు కశాఘాతంబులకం గా కాతురయగు నొక్క. 
కాంతయా ర్తనాదంబు కర్ణగోచరం బగుటయు; న త్తెఅం గందులగ్భవా 
మేధిం [పబోధించి యడుగుటయు, నతం డిట్లనియె, 229 


ఉ. ఏమినిమి_త్తమో యెటు(గ, మీవురిచేరున బిల్వ వాటికా 
సీమ (బితితవంబు* సరసీరువాలో చన యో ర్హు దానవ 
సోమకశాభథిఘాతముల( దోరపువేదన నై (వలేక యు 
ద్దామత నా_ర్తనాదపరతం |బలపింప(గ విందు మెప్పుడున్‌ . 280 


కో* అనియె, నని విన్నవించిన 
విని, య _శ్తెఅ గల్ల నెటు(గు వేడుక నుదిలో 
జనియించి, నె_శ్యయుతు(డ్రై 
మనుజాధీళుండు చనియె మథురావురికిన్‌ . 281 


వి కమార్కు.(డు పురందరయుతు(డయి మధురపురి 'కేంగుట 


క, అందు బురందరదర్శిత 
మందిరమున విళమింప, మధ్యమనిళయం 
దిందుముఖయా ర్హనాదము 
నందంద వినంగంబడియె నధిపతి, కంతన్‌. ద్‌లలి 


వ. వినంబడినయా యొలుంగు చక్కటికిం జని. 2983 


ఆ కనియె నృవు( డఖర్యగర్వాంధదై తేయ 
ఘనకశాభిఘాత కాత రాత్మ. 
దీ(ప వేదనా[వదీపితా_ర్తన్వన 
నివిడితాన్య నొక గ్రానీరజాస్య. 284 


8న వికమార్క- చరితము 


క. కనుగొని, వెజవకు వెజవకు 
మని యూజడం బలికి సతికి నయ పదు డ్రై, 
మను జేం[దుండు గర్వితుండై 
దను జేం[చుల కనియె నత్యుద (గన్ఫురణన్‌ : దర్‌ 


రొకసులను సంహరించి వికమార్కు.(డు కమలావతిని రక్షించుట 


ఉ. ఓరి దురాత్ములార ! డళితోత్సలలో చన నేల యీ |క్రియన్‌ 
ఘోరకళాభిఘాతముల( గుందంగంజేసెద, రింత కోర్తులే 
యారయ బుష్పకోమల ? లహంకృతు లిం కిట మాన కున్న, మ 


ద్హోరకరాసిప త్త్రమునకున్‌ బలిసేయుదు నీక్షుణంబునన్‌ . 296 
వ. అనిన నన్ని శాచరులు సావాసాంకునకు ని ట్లనిరి. క లి 


సీ. కైకొందు మమరేం దుఘనరాజ్యపదరమా 

ధీినత 'నేకథాటీనిరూఢి, 

దండింతు మతిదుర్మ్శదన్ఫూ ర్తి నంతకు 
నిజభుజాగర్వంబు నిమిషమా(త, 

భంజింతు మపరదిక్చాలకు చతురంగ 
బలగర్వములు తృణ వాయములుగ, 

వారియింతు మే ము త్తరాధీళపాలిత 
నవనిధానములు [పాభవ మెలర్చ, 


తే. నంతలెేసి మహాత్ముల నింత నేయు 
మాకు, నిను సంవారించుటమాత మెంత? 
“యెందు గుడి|మింగు వారికి నంది పిండి 
పడియి మనుప లెలుంగవే పుడమిలోన ! 288 


చ. అనవుడు, మందవోసరుచి యాననపద్మమునం దలిర్బ( జ 
య్యన నిశితాసిపు త్రిక కరాంబురువాంబున సంతరించి, య 
ద్ద నుజబలంబు_వై నడచె, దారుణ వారణ నై న్య యోధమ 
ర్లనవిభ 'వాభిరాము( డగు రామనృషాలుని( (గేణిసేయుచున్‌ క 239 


ద్వతయీ* శ్వాసము 


క, నురరిపులు!( (వాస పట్టిస 
పరిఘ తుర చర్మ బాణ బాణానన తో 
మర ముఖ్యసాధనంబులు 
కరముల విలసిల్ల( గడనకాంకితమతులై . 240 


వ మారొనుటయు( (బతాపార్కుండైన వి కమార్కుండును. 241 


ఉ. కొందటకంఠ దేశము లకుంఠితళ క్రి మెయిన్‌ హరించుచుం, 
గొందణ ర_కమాంసములు కుంభినికిన్‌ బలిగా నొనర్వుచుం, 
గొందటజ గా|తఖండ ములు కుప్పలు సేయుచు, తెత్యకోటిః దా 
నందజ సంవారించె విలయాంతకుభంగి నరేం[దు6 డుగతన్‌ స్ట 242 


వః ఇ_త్తెజంగున లబ్రవిజయుం డై, యక్కామినీరత్న౦ంబు నళ్యాదరంబునం 
గనుంగొని, 248 
కమలావతియను నచ్చరలేమ సృతాంతము 


భవతో 


క, ఎయ్యాది నీవుండెడు నెల 
వెయ్యది నీనామ, మిప్పు డీయసురులచే 
నియ్యల జడి. జడం గారణ 
మెయ్యది ? యనవుడు లతాంగి యిట్లని పలిశెన్‌ . 244 


క. అమరావతి. గల వేలుపు. 
గొమిరెలలో నెల్లి, రూపగుణకీలములం 
గొమరారుదు, నానామము 
కమలావతి* మీ6దికార్యగతి విను మధిపా ! 245 


క, అవిరళసమాధియుతు.2_ 
భువన తయభయద భంగి బూనినయు[గ 
[(శవనునితపంబు, వృద్ధ 
[(శవసుండు మాన్పంగ మది విచారించి వెసన్‌. 246 


వః తదీయనియతి [పతి విధానంబునకు నాజ్ఞాపించినం దదనుజ్ఞ గైకొని తపో 
వనంబునకుం జని. 247 


౮ శీ 


౨. వినం జూడం గొఅగానిచేష్ట లం దపోవిఘ్నంబు గావింప6 బూ 
నినదోషంబున, భఖీమణానురక కానిర్హాతపాతవ్య ధా 
జనితా[ కోళరవంబుతోడ, మథురాసామీవ్యబిల్వాటవీ 
వనికాసీమం |బతితపంబు తరుణీ ! వర్తింపు దీనాస్యవై. 252 


క. అనుడును, శాపాలావము 
లనుతాపము సేయ, మునికి సాష్టాంగముగా, 
వినతి యొనరించి, యంతయు 
వినయంబున శాపము క్రి విధ మడుగుటయున్‌ . 58 


స. దీతిసంరమణ్యమాచరించుటకు నై. (శ్రీ కామినీనాయకుం 
డతులోదారు(డు వి[కమార్కు6 డన [బివ్మాత తృ) కేజోమయా 
కృతి నావిమ్మృతి నొందువాం డతనియంగీకార మీశావదు 
మృతికి న్నిష్కతి సేయు బొమ్మని కటాశీంచెం దైసన్నాత్ము(డై_ .254 


కః ఆమునిశాపాను[గవా 
సామర్థ్యమువలన ననురజనితవ్యధయున్‌ 
భూమీళ ! యిట్లు పొరలంగ 
నీ మహిమ విముక్తి గలి నిది విదితముగన్‌, 255 


5. అనీ వినిపించి కమలావతీ వధూరత్నంబు. 256 


కో, దానసమ[గత "వేలుపు 
మానికముం బోలుననుచు, మహానీయమణిం 
గానుక యిచ్చి, నశేం[దుని 
వేనోళ్లం |బస్తుతించి, వీడొని చనియెన్‌ . 25T 


కు. ధరణీశుండును వీడుపట్టునకు నుద్యత్చీతి నేతెంచి య 
_తరుణీరత్న ముశాపము డ్రి కిని జిత్తంబందు వార్షించుచుం, 


దరుణాదిత్యు[పభన్‌ వెలుంగు నురకాంతాద త్తరత్నంబు స 
త్కరుణన్‌ వై_శ్యున కిచ్చెం దద్వితరణా దార్యంబు నగ్గించుచున్‌ = 255 
లంజా a 


క్‌ బిద్దని ద్ధాననవరిణతి. గూర్చుండి 
వృాదయసమాధాన 'మొదవంజేసి 
మూలాలవాలనసమున్నతి. కొని 
యనిలు మధ్యమనాడియందు నిలిపి 
యంతర్గతములై న యాజటుదామరలకు 
నభినవోల్లాసంబు ననునయించి 
యాంతరజ్వలననం | కాంతిచేం దొరంగెడు 
చం[దకళానుభానార ధార 
కే. దడిసి, యా త్మానుసంఛానతన్న్మయత్వ 
నిళృలాంతరంగుం డయి, నినస్తరంగ 
నీరనిధియును బోలె నొప్పారుచున్న 
మునివ రేణ్యునిం బొడగంటి, మనుజనాథ ! 248: 


వ కని, నథ_క్తికంబుగా దండనమస్కారంబు లాచరించి, పుష్పాపచయ వ్యా 
జంబున నఖిజననమాజంబుతోం. ద(త్పదేళ ౦బున, 249 


పీ, నవలతాడోలనోత్సవ కేశ నెవమున 
సరననంగీతమాధురి నటించి 
చతుర చి_తకథా, పనంగంబు నెవ మున 
బిరివోసభావణ। పౌఢి నూపి 
మదన ర్హన కేళి బావోనముల్లాన 
సరనత. జాతుర్యనరణి( 'బెల్చి 
పలుమాటు నేమేని. బరికించువిధమునం 
గలికిచూవులమించు చిలికి చిలికి 
తే. చెలంగి యి శ్తుము చేసిన సేంత లెల్ల 
మునితపోభంగ మొనరించుననువు దక్కి 
య(ప యోజనచతురంబిలై. తన రె 
వనమహీసాం[దచం[దికావలులకరణి, వర0 


ఇ 


వ, వ నంత రాత ధ్యా నావసాననమున్మీలితనే[తుం డై, యమ్మవోనంయ 
ం|దుండు, తనవిజ్ఞాన్మపభావంబున నన్నెటింగి, యవలోకించి. - 251 


92 


కా 


వ. ఇ _క్రెజంగున లబ్ధవిజయు౦ డై, యమూల్యవనస్తు _పచానవర్టితపురందరుం 
డగు నన్న రేం[ద్రవురందరుండు పురందరసహితుండై యుజ్జయినీపురంబు 
నకు వచ్చి, నిరంత రౌదార్యంబును, బరమసావాసకార్యంబును, దనకు 
నియత కార్యంబులుగా న ప్పసాగరవరివ్భత విశ్వవిళ్వంభ రాభరణవ రాయ 
ణుండై మటియును, 259 


శా (శ్రీవు ద్బెల్లముకొండ ఖై రవ కృపా. శ్మీనిత్యసా మాజ్యల 


జీమాదుర్యగృవోంతరాం తరసచా కేళీనటన్న ద న 
సోమా శేషవి శేషరత్న కలికాకుంభద్విభూషావరీ 


సామ్మగీకృతలో చనోత్సవలస తొ భాగ్యభాగ్యోవయా ! 260 
క, రామాకరచామీకర 
చామరనంజాత వాత చంచలధ లక 
సోమాభిరా మసుమహిత 
రామాయణసు పలాప రసికకలాపా ! 261 


ధృతియనువృ త్రము 


[వ తాపగుణభూవణా, పరహి తార్గసంఛాషణా 

వితీర్ణి రవినందనా, విభవనూత్నసం|కందనా 

|శుతిన్మ  తివిచత ణా, సుకృతకీ ర్రిసంరతణా 

ఊతీం|దనుతవ ర్హనా, శివపదద్వయీకీ ర్తనా, 262 


0 
గద్యము ఇది (శ్రీమఖిలరవిమి త్తి వెద్దయయన్నయామాత్యపు త్త) శారదా 
దయావిధేయ జక్కయనామ ధేయ[పణీతం వైన వి కమార్క 
చరితం బనుమవోకావ్యంబునందు ద్వితీయాళ్వానము. 


చతుర్లాశ్వాసము 140 
థి 


శ. మలయవవనుండు పలుమాటు మలయకుండ 
నలరుటింటిగచావంబు లరసి యరసి 
యెందు గందర్చ్పతాపంబు డిందుపడమి( 
చెలువ నీరాక మది నపేజీించువంత,. 


క్‌. ఆ వెలందిభాగ్య దేవత 
యావిర్భావంబు( బొందిన, ట్లిచ్చటికిన్‌ 
దేవర విజయంచేసిరి 
గానునం ద_త్రపముఫలము గానంగవచ్చెన్‌ . 


క్ర, ముట్టడి మాన్ని విదర్భకు€ 
బటముగ టిత్రి విదర్శ్భపతి, నతనినుతం 
లు ల 
గట్టుము మరురాజ్యమునకు. 
గటిగ౦ బటం, బవళ్యక ర్తవ్య మగుకా. 
లు లు జాని 


క, నను బాసి యొక్కనిముసము 
తనయంతన యుండ దావిద ల్ఫేశ్వరునం 
దన, నేనున ట్రకావున 
నను ననుపంగ, నవధరింపు నయత త్త (నిధీ ! 


వ. అని విన్నవించుచకోరికం గనుంగొని, సావాసాంకనరెం[దచం|దుం 
నియ, 


ఉ. నారదమౌనిచేత నొకనాండు వినోదముపోలె విన్నమీ 
నీరజనే[తసోయగము, నేండును నామది. బాయదన్న,ని 
చ్భారతిం గూడిమాడి యనిళంబును నొక్కెడ నున్నయట్టినీ, 
కారమణీవియోగమున కాత్మ యొడంబడునే చకోరికా ! 


చ. అని నరన|పసంగ ముల నమ్మదిరాతిని గారవించి, కాం 
చనమణిభూపషళావళు లసంఖ్యము లిచ్చి, (పియంబు మీఅ(గా 


162 


168 


164 


165 


166 


1687 


శ్రీరస్తు 
విక్రవూర్హ చరిత్రము 


తృతీయాశ్వాసము 


(శ్రీకంఠకంఠనీల 
పాకావముం 1వశమన|వభాసీతకీ రీ! 
శ్‌ a) [é సం paar.) 
శ్రీకాంతాధిప, విద్యా 

శో a | 
సాకల్యవి వేకనిపుణ జన్నయసిద్దా | 


ఆ. మథురనుండి వచ్చి మదన రేఖానూను. 
డన్న రం దుం గాంచె నర్హ్యభంగి 
నిరువమాన యెననిజల తాంగి యనంగ 
చేనతోడ నాత్మ చేనతోడ. 


క. ఆభ ర్హ వారి నపార కృ 
_ పాభావన విక్రమార్మపతి పాలింపం 
వాభవమున( గార గ్రరమా 
చై_భవు(డై |ప్రతిదిన(పవర్ణన మొంచెన్‌ . 


క* తచాజ్యమ్మున నధిక ద 
ర దుం డగువి[పు డొకండు, (శ్రీ కాండ మహేం 
(దా|దివయి( దవము సేయగ 
రుదుఃడు |ప్రత్యకమయ్య రుచిరాకృతియొ. 


శీ. ఇటు (వత్యకుమై నీయఖీష మెది 
౧ ర లు ది 
చెండు మిచ్చెద ననిన, నవ్వి[పవరుండు 
సచ్చిదానంద నిశృలన్వాంతు6 డై ని 
జాయురభివృద్ది యగు వర మడుగుటయును. 


94 వి|క్రమార్మ- చరితము 


ఉ. ఒక్కఫలంబు చేత నిడి, యు త్తమ మీఫల మేకభశ్యుమై 
మిక్కిలి యాయు విచ్చు, నిది మృత్యువారం బటుగాక తక్కినన్‌ 
ఒక్కఫలంబునుం గలుగకుండు( జుమీ యని యానతిచ్చి తా 
[గక్కున రాజతా[ దిమణికందరమందిరసేమ 'కేగినన్‌ . 6 


ఉం భూనురవర్యుండున్‌ ఫలము బొంది మవో[ పమదంబు నొంది, యా 
చానముం గూర్చి వచ్చి, నిజవల్లభ క_ల్తెజం గొల్లం జెప్పినన్‌ 
గాసిలి భర్తవంకం గొఅగాములు పల్కి “యిదేమి సిద్ది యా 
భానున కేల చొప్పడు. దపఃఫలసం చిత భాగ్యసంపదల్‌ ! 7 


ఉ. లేమి. దొలంగం [దోవ(గ నిలింపశిఖామణి నా ర్తలోకర 
జామణి( గోరి మోరతర కాననభఘామి' దవం బొనర్నిః నీ 
కేమిఫలంబు వేండితి ? వభీషఫలం బిది నిష్ఫృలంబు, ని 


లు 
న్నేమనుదాన ! నింక నెటు లే మనుదాన మవోవరి[దతన్‌ . 8 


వ. అని యత్యంతచింతా|కాంత యొననిజకాంతం జూచి, యమ్మహీనురో త్త 
ము3డు దన చి త్తంబున. 9 
ఉ. నిక్కమ యట్ల లేమి, గడు నివ్వెజ నివ్వర మేల వేండితిం 
దక్కక యేను శంకరు, నతం డిది యేటికి నిచ్చె, నాతలం 
"వెక్కడ వమ్మునం గలనె, నేమిటిక్తై తపమాచరించితిం, 
జెక్కుదలంపు లేల నిలుపేదల కబ్బునె యిష్ట నంపదల్‌ + 10 


చ. ఇదిగొనిపోయి భ ర వారి కిచ్చెద, నిచ్చిన నాతం డాయుర 
భ్యుడయముం బొంది యుండు నది యొప్పటె, దాతలు వృద్ధింబొందంగా 
మది. దలపోయునా। శితన జము వొందవె యిష్ట సంపదల్‌ | 
వృాదయ మెలర్చ నిట్టిఫల మిచ్చిన, నిచ్చునతం డఖీష్టముల్‌. 11 


చ అని తలపోసి, భర్త వారి నంచితకీ ర్రినిఢానుం గాంచి, యా 
వినుతఫల|పభావము నవి స్తరతం దగ విన్నవించి యి 
చ్చిన, నత. డిచ్చె వ పున కచింత్యము నైన ధనంబు లిములం, 
*దనపురి కేగి యాత(డు ముదంబున నుండె రమాసను[గతన్‌ . 12 


శయనా. 





* దనపు3 కేగం గై కొనుచు దద్ధన మ=తయు వేడ్యమీటగన్‌,. 
అని పాళాంతరము. 


తృతీయాశ్వాసము 


లర్‌ 


చ, అమ్మ దన రేఖానంద నుండును దనసమీపంబున సమా సన యైన యనంగ సేనం 


గనుంగొని. 


క. కూరిమి మీజంగ6( జేరం 


క్ర, 


క్‌ 


జేరిచి, నర్వజ్ఞుకరు ణం "దేశ నటంచున్‌ 
ఛారుణిసుపర్వు. డొనంగె, న 
పారతపోలబ్ద మైనఫల మిది మనకున్‌ . 


నరు. డొకం డిది సేవించిన 
మరణజరాదులు దొజంగి మను నంపవలన్‌ 
అరు దిట్టిఫలము, గన నీ 

పరిపక్వఫల =బు భాగ్యఫలము లతాంగి ! 


కావున నాకు [బియంబుగ 
నీ వీ ఫల మనుభవింపు, మిదె కొమ్మని సం 
భావన నిచ్చిన గొని చని 


యావనితయు నిచ్చె. గూర్చువాయపాలునికిన్‌ . 


: అమ్మందుర కుడు. దద్గ్భ్భృవా 


సమ్మార్ణన కిచ్చె, సంతసంబున నదియున్‌ 
గమ్మన గోపున కీచ్చెం, (బి 
యమ్మున వాండును గరీవవారిణి కిచ్చెన్‌ . 


ఆ, ఆలమందనుండి యది మటునా(డు |ప 
త్య్యూష వేళం దాః గరీషపూర్త 
'వేణుపా[తమీంద వెలయం బండిడుకొని 
యాత్మ గేహామునకు నరుగునపుడు. 


14 


16 


18 


బోనాలను తానా వనచతాలానాాడా జాడ వన వడా నరా డత నానన ననన ననా లారా నడా వడాల 


1క. వారుకృప. గలిగినయది యిది 


ధరణీ దేవుండు మనకు దయచేసినవా( 


డరు చెం దియ్యరు ఫల ప్రీ 


పరిపక్వఫలంబు భాగ్యఫలము లతాలగీ. అని పా. 


98 వికమార్క చరిత్రము 


వ సకలనై న్యనమేతుం డై వావ్యోళివివోరంబున కరుగుచున్నభ _ర్భృవారికిం 
దత్సలంబు దృష్టి గోచరం బగుటయు. 19 


ఆ. దాని. చేర బిలిచి, తళ్చా| తలోనున్న 
పండు పుచ్చుకొని యతండు నగుచు, 
వెండి యొక్కవండు వి(పు( ఉప్పుడె తెచ్చి 
తనకు నీక, యమ్మికొనియె ననుచు. 20 


ఉం అప్పుడు వి|పు రాం బనిచి యవ్విభుం డిట్లను, రెండుపండ్లు నీ 
వప్పరమేళుచే. బడసి యందొకం డిచ్చి యొకండు దాంచుకో 
నిప్పుడ కానవచ్చెం జనునే యిటు వంచనసేయ? నన్న వా 
*తప్పక యాఫలం బె, వసుధావర దీనికి నెట్టు చేరెనో ! 21 


వ. అనిన విని యన్న రేం[దుండు. 22 


క. గోమయవోరిణిం గనుంగొని 
యేమిగతిన్‌ దొరశెనీకు నీఫల ? మకడున్‌ 
ఆమగువ దెలుప. (గమమున 
నామర్శము 'దెలిసెం ద _త్తదంతరసరణిన్‌ . 28 


వ. అశ్తేజం గంతయు( గరతలామలకంబుగా నెణింగి* 24 


క, తన|ప్రియకాంత యొనర్చిన 
యనుచితకర్శ్మశిఖ, యంతరంగము నంగం 
బున బరితాపము సేయంగ 
వనజా తేతణల రోసి, వనుభేళు డనున్‌. 25. 


శమ. వారిణిలోల విలో చనామధురలీలాలాపరీతుల్‌ , మనో 
వార కేళనవరూపయావనమద వ్యాపారముల్‌ , రాగసా 
గరనిర్మగ్నులం జేయవే మగల! దత్కాతూవాలంబు న్సదో 
ద్దురదంతి| శవణానిలం, బని తలంతు ర్లాచె మే ధానిధుల్‌ * 26 


* తవ్పక తత్ఫలం బొకటి తప్పదు లే దితరంబు నావుడు౯ అని పా. 

క ముం కరకాబద్దను రాల యంబులు, మవోకాండోవరిం జి[తళా 
స్ఫురణల్‌ , గ్వవ్నసువస్తులబ్బనిరతుల్‌, శుంభతృలాలేపముల్‌ 
కరికుంభ స్పనిచి త్తవృ త్తములు, దతౌ_తూవాలంబు న్మదో 
ద్ధురదంతిశ్రవణానిలం బని తలంతుం బూర్వవాకృద్ధతిన్‌ = అని పా. 


క, గురుపాతకములగురువులు 
పురుషులునరకములు చేరంబో యెడు తెరువుల్‌ 
వరిభవము నను(గుంబొరువులు 
తరుణుల మైసిరుళయురులు తగునచ్చెరువుల్‌. 


క. జాతులు నాతుల కెందున్‌ 
నీతము లేనిక్కు6 “గామినీలోకానాం 
జాతిః[ పకల్పి తా” యను 
నీతి పురాతనమె కాక! నేంటటి చె యరయకా. 


ఉ, మక్కువ తీపులుట్టిపడుమాటలుం; జొక్కుల తేలగింపులుం 
(చెక్కౌనుచూవు, లానతరితీపులు, కోరిక లా _ర్రియీరికల్‌ 


(మొక్కులు కూర్మిచిక్కు, లతిమోవా మపోవాము, రూపళీలముల్‌ 
తక్కులయాలవాలములు, చాయుదుశే తరుణీజనంబులన్‌ ? 


ఆ. అని తలంచి, భర్హృవారి విర క్రివహించి 
'యోగమార్షసం[ ప యోగమునకు 
ధరణివిభునిచేతం దగ ననుజ్ఞాతు( డై 
యేగుచుండి, యతని కిట్టు లనియె. 


భర్తృహరి విక్రమార్కునకు బహు.శుతుండను మంతి 
వృతాంతము చెప్పుట 
క. కృతయుగకలియుగములలో 
మతి దలంప(గ6 గలియుగంబ మానితధర్మ 
స్థితి నెక్కుడు, భవదవన 
వ్యతికరమున సాహసాంక వనుభాధీళా |! 
క. తనబుద్ది యొక్కకన్నును 


నొనరినహితమం తిబుద్ధి యొకక న్నునుగాః 
గనీ నంచరింప చేరని 


జన నాథుని జగము చెగడు జాత్యంధుని(గాకా, 


శే. మహితమతి బహు శుతుడనుమం (తి యొకండు 
తన విభఘండునందుండన(బడుధరణిపతికి 


23 


80 


లీ! 


లిపి 


98 విక్రమార్క. చరితము 


(బవ్మావాత్యవచ్చిన నది పరివారించె 
బతి కి గడుమం తికంును హితుడు గలండ ? 


క. నావుడు నందమహీవతి 
"కేవెరవున [బవ్మావాత్య యుశంచెం? దుదికా 
(శ్రీవిలసితుండు బహు ళుతు6 
'జేవెరవునం బరివారిం చె నెలి(గింపు తగకా. 


వ. అనిన నతం డతని కిట్టని యె. 


క. లాలితమణిమయగోపుర 
సాల|పాసాద సదనసంళో భితమై 
భూలోకనాక మనంగ, వి 
శాలాపుర మొప్పు విబుధసంభావితమై. 


క. ఆ నగర మేలు నందుండు 
భానుమతీ దేవి తనకు (అబాణశ్వరిగా 
ధినిధి బహు[ళుతుండు (ప 


'ధాను(డుగా, గురుండు శారదానందుండుగకా. 


క్‌. ఆనందమహీవల్లభు6 
డానందరసార్గవాదయు( gs యే[పొద్దుం 
ద చి ద 
దా నగరువెడల కుండును 
భానుమతీ మోహాపాళ బద్దుం డగుటకా. 


క. జక్కువకవ చెక్కువయగు 
మక్కువతో, రేయు( బగలు మనుజాధీశుం 
డక్కాంత దక్క నోర్వక 
దక్కటి కార్యంబు లెల్ల దక్కి చరించులా. 


న్‌ా 
అనో 


శా, ఆరామామణితోడ( గూరిమి నతం డ త్యాన్టం |గీడించు నం. 
సారస్సారనుశై కసారసుర కేచ్చాపూరనిర్మగ్ను డ్రై, 


88 


లిడ్తీ 


£5 


86 


87 


88 


వి 


em 


చ. 


తృతీయాశ్వాసము 99 


యారామాం తర కేళిపర్వతగువోవా-ర్మా్యాంత రాళంబులం 
గీరాలాపమ దాలిగీతవిల సత్కీ9డానివాసంబులన్‌ + 40 


స ఆత్మావనీమండలాస క్షి( 'బడయాసీ 


లలనానితంబమండలము( బొదువు 
భ దేభకుంభ సం స్ఫాలనం బొల్లక 
భఛామవతోజకుంభముల. బుణుకు 
జాణ ప యోగపారీణత యొల్లక 
నారికటాత బాణముల సొగయు 
నిజరాజ్యతం తై క నిప్ప త్తి యొల్లక 
భామినీరతితం[ తపరత. బొరలు 


. శివజనసూకు లవి పిడచెవుల( బటి 
ట జాచి లట 


తెరవసురత[పియోక్తుల తీపి గోరు 
నఖలభూభారవ వానక్ళ త్యముల. దొఆజ(గి 
నందు డంగనాధీనమనన్కు- డగుచు. 4l 


. అంత బహు శుతుండు తనమనంబునః 42 


. మేదినిం దొంటిరాజులు రమింపరె యింతులయందు సక్తులై , 


యీదశళశ రాజ్యతం|తరహి కే చ్చ రమింపరుగాక; యశ్షై కా 
యేచెననిల్సిన న్నిలిచె నేదెనం బాజిన( బాణం గాక, యాం 
గాదని వంకలొ త్తం దిలకంబులె రాజులచి త్తవృ త్తముల్‌ . 48 


అని తనయిచ్చలో వగచి, యన్న రపాలునితో వినీతిగో 

పనమతి మం|తి యిట్లనియె, భానుమతీరతి మోవాపాళబం 

ధనముల జిక్కి యిట్టునికి ధర్మమె ? కొల్వున శకేగుదెంచి మ 

న్నన |బజవిన్నపంబులు వినంగదవయ్య నృపాల వే(డెదన్‌ . &h 


అమలసమ సవ స్తునిచయాస్పద మైనధరి(తి, రాణివా 


సమును, నుతుల్‌ , సురత్నములు, ఫ్రాధుజనస్తుతు. డై నభూవరో 
_త్రమునకు నాదిరాజచరితల్‌ జవరాలు వరాలు గూడ నా 
ల్లుమణులటంట సిద్ద, మిది లోక విరుద్దము గాదె యియ్యెడకా ? £5 


భా 


160 — విక్రమార్క. ' చరి| తము 


. నావుండు మంత్రివర్యునకు నందమహీవతి పీతి నిట్లనుకా 


దేవి. దొజింగి యొంటిం జనుడెంచి వెలిం గొలువుండ నోప, నా 
'దేవియు నేను గూడ. జనుబెంచుట యు క్రము గాదె, పాసిన౯ 
జీవము జబాయువాండం గట చిత్తజుభారికి వరవర 46 


క. ఒకరే యొక్క_మవాయుగ 
మొకదిన మొక|బవహ్మాకల్చ , మొకగడ యుకే 
డొకనిమిషం బజబొళడిన మ న ల 
వ్వికచా బ్దముఖివి యోగ వేదన నాకుకా. | 


. కై సేసి చెలువ నాకడ నల్ల నిలిచిన 


5 


నంగజ క్రీ. జూజలాడం జూతు 
నలవోక నువిద న న్నరగంటం జూచిన 
నీరేడుజగముల నేల జూతు 
రాంకు కా హు. 3 ' my wn 
ఆంఆ 5 య నున్న మ 
సౌభాగ్య మలంతిగా సంస్నరింతు 


కొమ్మ లేజిగురాకు( 7మ్మోవి చవిగొని 


“eh 


యమృ్మతంబు నీరన మని తలంతు 


: జలజనే[తె c గూర్చి నంసారపలము 


చం[దముఖతోడికూటమి జన్ఫఫలము 


లలనరతి రాబసా మాజ్యలత్మితోడ 


— రాజ్యలతీవిలాసగౌరనము నరియె ? | it జం అఆ 


. కన్నులు పమ న దొలుకారు మెజుంగులు. గాముజాణముల్‌ 


చన్నులు కుంభఖికుంభములు పర రులు. జ[కచాకముల్‌ 
sss న్ననిమేను పుష్పలత వై న (డిసలాక' (వనూనసాయకం 


- బన్నలిచొడి. చాసి పథహావ్యళ నొంటి( న | క 49 


క, “వనొక నిమిషంటై. నను డ్‌ 

భానుమతీ దేవికి జ బాసి. (ప్రాణముం బట్టం. 
“కోప నీవివారపర. = | 
. మాను మనిన స యనియె మనుచేళ్వరుతోన్‌, ర్‌0 


తృతీయాశ్వాసము _ 101 


ఉ. విన్నప మాదరింపు పృథివీవర ! దేవి దొజంగ నోపవే 
నన్నలి నాయ తాతీరుచి రాక్ళతి చి తపటంబునం గడుం 
జెన్నెసలార [వాసి యది చేరువ నుంచిన( దద్విలాసశే 
ఖభోన్నతి( జూచుచున్‌ దినము నొక్కముహూ ర్రము నిల్వుకొల్వునక. 5! 


చ. అని నరనాథునమ్మతి మవోమతి మం[తి బహు కుతుండు స 
య్యన నొకచిిత కారుని మవోలఘువాన్తు ని బిల్చి, [(వాయఃగాం 
బనిచిన [వానె న త్తరుణిభావము కర్వునంబోసినట్టు శే 
రొ-న(దగురూపమైన యనురూపమనోవారచి[తరూసమున్‌ . క్రి 


శ. ఇట్లు చ్మితకారుండు రచియించినట్టి 
చి|తరూపమాలో కించి, చి|తరూప 
విభమాసకచి త్రుడై_ 'వెజు(గునొంది 
తాను జతరూపాకృతిం దాల్చె విభుండు, ధ్‌లి 


ఉం ఇమ్మెయి విస్మంాకులితవహృత్మమలుం డయి, చీ|తరూవ ముం 
[గమ్మఅం జూచి చూచి పులకంబులు దాల్చి చెమర్చి, కన్నుల 
నృమ్మదవారి (గమ్మ, వదనంబున లేనగ వంకురింపయగా 
నెమ్మి. దదీయరూవరమణీయత వెండియు( జూచు నాదటన్‌ . ర్‌&ీ 


వ. ఇట్లు చితరూపావలోకన వినోదంబు నలిపి, యందు దన డెందంబు పరమా 
నందంబు నొంద(, దన కౌతూవాలంబు గురున కెణీంగింప( దలంచి తత్స 
టంబు( బంచిన, నాచిత్రసౌందర్యంబు( గనుంగొని కారదానందుండు, రీర్‌ 


ద్‌, ఈచి|తరూప రేఖా 
వైచిితి ప్రశంససేయ వశమే ? దీనిం 
జూచినను భానుమతినిం 
జాచినయట్ల య్య, నిట్టి చోద్యము గలదే! 56 


చ. అని కొనియాడి, దేవిరుచిరాకృతియం దొకమచ్చ పెందొడం 
గనుంగొన నొప్పు నీలమణికాంతి బెడంగయి, చి[తకార! యీ 


ఖు స విక్రమార్క చరిత్రము 


యనుపమచి[తరూప మున యందు లిఖంపుము దాని నొప్పుగా, 
ననవుడు నట్టచేసి అఘువాన్తు(డు కస్తురితోడ( దూలికన్‌. ర్‌? 


"కే. శారదానందగురు(డు సుజ్జూనపరుండు 
వీడుకొలుప(గం౭ జని, నందవిభునిం గాంచి 
చీ|తకారు(డా తెజఅం గెల్ల( బెవ్చ, విభుడు 
వెలదితొడమచ్చ యే కాంత వేళ (జూచి, 58 


రాజు గురుని అంతఃపుర (దోహిగా శంకించి చంప. బనుచుట 


క. నందమహీపతి డెందం 
జాందోళము నొందు, శారచానందుండు మ 
చ్చం దగ నిలిపె గడె, మ 
త్ఫుందరితొడ నున్మి యెట్లు చొవ్పడ నెజిగెన్‌ ? 59 


ఆ. అంతిపురములోని కన్యుల వేరిటి 
పోతుటీ(గనై నం బొలయకుండ 
నాజ వటి, శారదానందగురునాజ 
ఇ రు = 
వెట్ట నేరనైతి బేలనై తి. 60 


కో ఎంతజి తేం[దియు వినను 
నెంతసదాచారు లైన, నేకాంతమునం 
గాంతలసంగతి నుండిన 
గంతునికొంతాలపాలు గాకుండుదుశే ! 61 


క. ఏకాంతంబున( గదిసిన 
యాశకాంతుం డల వసిమ్టుండైనం గానీ 
యాకాంత సీత గానీ 
'వేశరుగదె యగ్గివబాంత వెన్నయు( బో లెకా. 62 


చ. అని తలపోసి నందవిభు. డస బహు, శుతు( బిల్వం బంచి, య 
య్యనఘచరి[తుళోడ వ్యాదయవ్యథ యెల్ల నెబుంగం జెప్పి, చ 
య్యనం గొనిపోయి యీ యఘమయాళత్ళుని ఘోరవిధి౯ వధించి ర, 
మ్మనవుడు. బూరుషార్థముగ నవ్విభుతోడ బహు[ళుతుం డనుకా. 68 


క. ఎంతపాపాత్ము(డై న మహీనురుండు 
హింస కర్షుండు గాడని యెజీంగి మెటి(గి 
మహితచారి[తు గురుం బరామరిక లేక 
చంపుమనిపంప(ద గున య్యసదయవాదయ ! 64 


శే. అనిన నెయ్యివోసినయగ్గియట్ర మండి 
యవుడుకబఅచి కోపారుణితాతు( డగుచు 
నుగదృ్భష్టి6 జూచిన, నాబహు ళుతుండు 
లు 
వెబచి వేగమ గురు బట్టి విజచికట్టి . 65 


క. పురజనులెల్లం గనుంగొని 
పురపురం బొక్కంగ, వధ్యభూమీస్థలికిం 
ద్వరితగతిం గొనిచని, య 
గ్గురు హింసయొనర్ప మనసు గొలుపమిం దనలోన్‌ .66 


శే. దేవితొడమచ్చ నిజదివ్యదృష్టి జూచి 
చిితరూపమునం దది చెలువు మిగుల 
(వాయ బంచిన, నీచేటు వచ్చెంగాక 
యితని సుచరిిత మెవ్వరు నెజుంగ లెట్లు. 67 


ఉ. రా జవివేకియ, నిరపరాధు మహీనురవర్యునిన్‌ జగ 
త్పూ జితుC బుణ్యవ_ర్తను విధూతనమజ్ఞ నక ల్మషుకా వధూ 
వ్యాజమునకా వృథా కుపితుంద్రై వధియింవ6గ6 బంపె, దీని నే 
యాజ దొలంగ. (దోతు గురు నుత్తము నెమ్మెయి6 గాతు దైవమాం.66 


క, ఏమియు. గానండు పతి కాం 
తామగ్ను(డు గానం గార ర్ట్రతతి యెట్టి దియో 
*కామాంధోహి నవళ్యతి' 
నా మును వినంబడినపలుకు నైజము కాదే! 69 


పూ 


* కామాంధో౬పి - వా. 1926. 





104 వికమార్క చరిత్రము 


చ. పతి మతిమాలి, కానివనిం బంచినం జేయగ నుత్సహిం చినన్‌ , 
హితమతిమై యమాతుగ(డు నహింప( గుదించియు నడ్డగించియుం 
బతియపకీ క్రిదోవములు పొపి చరించుట నీతి గాన; నే 
నితని నిగూఢవృ త్తి భరియించెదం గాకని నిక్చితాత్ము(డై_ - 70 


మంతి గురువును దాచియుంచి రాజుతో జంపితినని చెప్పుట 


ఉ. క నకట్టు లూడ్చి, యనుకంప దలిర్బ్చంగ భూగ్భహాంబునం 
బె , [పియోక్తులజా గురు నధఖీతవనన్ముని(ం జేసి, పాపమే 
ప న లేమి. దేటపడ ఐబల్కి మనోవ్యథ( జాపి, సర్యముం 
గ -డచేసి వెట్టి, నృపకౌశికుం డున్నెడ శేగి యిట్లనున్‌. 7 


క, దేవరయానతి జగతీ 
దేవనిధానంబు వనుమతీ నాథ ! కృతాం 
తాచానవాను( జేసితి 
నావుడు, విని నందవిభుండు నందితు. డ య్యేళ. 72 


రాజపు[తు(డు వేంటటకేగుట 


క. ఆలో నొకనాండు, మహీ 
పాలుని[పియసుతుండు, విజయపాలుం డనుదు 
శ్నీలుండు, మృగయాలోలత 
వ్యాలమృగాఖీల మైనవనమున కరిగెన్‌, 78 


కె, ఏగునెడ దుర్నిమి త్తంబు లెన్ని యేనిం 
గనీయు వినియు నిళ్ళంకతం, జనకు మనుచు 
దొరలు నిల్చిన నిల్వక* దుర్నిమి త్త 
ఫలము ముందటి కెటింగికోవలయు ననుచు. 7h 


Cal 


వ. ఇట్లు నీతిదూరుం డగు నా కుమారుండు దురవాంకారుండై , యపార 
సత్త వభయంకర సంచారం బగుకాంతారంబు దటిసిః బహు[పకార 
మృగయావివోర ౦బు లొనరించు చున్న సమయంబున. 75 


ఊఉ కొండొకచాలముం, గులు చకొమ్ములు, నన్నువ లై నవీనులున్‌, 
నిండిననీల మేభఘరుచి, నెక్కొను నున్నతదిర్హ చేవాముం, 
జండత-రాన వ్రమండలము సర్వభయంకర రీలం [గాలంగాం 
దొండము లేనిభదకరిళో నెన మైనవనీవరావామున్‌. 76 


om 


. ముందట దవ్వులం గని, సముద్దతి నళ్వము దోలుకొంచు నా 


పందిపిఖుంద( బోవ, నది పాటి లతాగఫవానంబు చొచ్చినన్‌ , 
మంద విచారుడై నృపకుమారు( డొకండును నేగి దాని నం 
టం దటిమెన్‌ , వరావాము కడంక. దిరోహిత మయ్యె నయ్యెడన్‌ . 17 


వంది మొజం గిపోయిన, నృపాలతనూజు(డు చిన్న వోయి, మ 

ధ్యం దిన వేళ నొక్క.సిలిలాశయముం గని వాణి డిగ్గి, తా 

నందు గృ'తావగావు(డయి, యాగళ పూరితతోయమందు. ద్భ 

_ప్టీం దురగంబు తాను వడం దేజి; మవోతపఖీతి నయ్యెడన్‌ + 73 


కొండొక సేపు నిల్చి చనుకోరిక, రాకొమరుండు పద్నినీ 
షండనుగంధమారుత వళన్ఫుటకీకరసి క్తమంజరీ 
మండితభూరిభూరుహానమావ్చృత మైన వటంబునీడం గూ 

ర్చుం జె, ఖలీనరజ్ఞువున నొక్కెడ నళ్వము. గట్టి యిమ్ములన్‌ 9 


అయ్యవనరంబున, సర్వజగచాఖీలం బగునొక్క శార్టూలంబు, తత్సమీప 
తరులళతాకుంజవుంజంబుననుండి యమ్మ నుష్యుగంధం బా ఘాణించి, రౌద్ర 
రసో దేఫంబునల జనుదెంచి, బలువిడి లంఘింవ నుంకించుటయు, బిట్టు 
పొడగని యిట్టు నట్టు నెగసి, వెనుకకు నీల్లి కుప్పించి చా(టిన ఖలీనంబు 
లూనం బగుటయు, వాయంబు రయంబునం దనవచ్చిన తెరువునం బడి 
పరువునం జనియె, నంత నక్కుమారుం డతి భీతుండై పరిసరమహీరు 
వాంబు నారోవాణంబు చేసి, నట్టి యెడ. 80 


. అమ్మవహోౌో[గవ్యా[భఘ మమ్మ హీ జము కింది 


కుద్వ్ద త్తి నేశెంచి, యొడువు దప్పి 
నప్పటిభుజగంబుననువున [మోంగుచు 

వాల మల్లార్చుచు, వా(డికోటి 
నదరులువాజ నోరంతయు. చెజచుచు( 

గన్నుల గోపాగ్నికణము లురల 
మీదు నూచుచు [మానుమీందికి నుటుకంగ 

జంకించు చు! గవి స్ఫారఘోర 


106 విక్రమార్క చరిత్రము 


శే, వ|జనిర్హాతపాతరవమ్ము గొలుప 
గాలు[దవ్వుచు నుండె. దత్సాలమూల 
మున, మొగంబున రొ దంబు మునుకొనంగ 
విజయపాలుని చిత్తంబు వివ్వాలింప 81 


చ. దిగు అడరంగ నిట్లు, జగతీవరనూతి కుజంబు నెక్కుచోం 
దగ నొకవృద్దభల్లుకము తా నటమున్న వసించి యుండ న 
య్యగవివులాగ్రశాఖ; నతం డప్పుడు “ముందట నుయ్యి వెన్క లో 
తగుగొయి* యున్నలా గయినం దల్హడ మందె వణంకుమేనితోన్‌ . 88£ 


వ. ఇట్లు దిగులువడి యున్నయన్న శేం|దనందనుం గనుంగొని, యతనినుర్దే 
కించి కారుణ్యబుద్ది నా వృద్దభ ల్లుకంబు మనువ్యుఛావణంబున మెల్లన 
నిట్లనియె: 88 


చ. వెజవకు రాకుమార, పులి వెనగులం బజితెంచి నన్ను నే 
కైఅ శరణందు చొచ్చి తతిదీనత, నిట్టిమవోభయార్తులం 
గుఖుకొని యెంతనిర్ణయులు. [గూరత కోర్చి వధింవ నేర్తురే? 
త అంగుము చింత వంత, నను దుష్టుంగం జూడకు మన్న నెమ్మదిక. 84 


వ. అని వెక్కుభంగుల నక్కుమారుని భయంబు దీర్చి, తననమీపంబునకు. 
"జేర్చి యుచితోప చారంబు లొనర్చి, సారంబు అగు వన్యాఫలావోరంబుల 
నాఃకలిదీర్చి, యనునయించి యున్న ంత. 85 


సీ పళ్చిమాంభోనిధి[పాంత దేశంబున 
రంజిల్లు వి|దుమకుంజ మనంగ 
జరమా। దిశిఖర చేళంబున గనుపట్టు 
కమనీయఘనరత్న గండ మనంగ 
నపరదిక్కామిని యమరంగ౯ గనుంగొను 
పద్మ రాగంపుదర్పణ మనంగ 
పశ్చిమదిక్కుంభిఫాలభాగంబున 
బొలుపొందు జేగురుబొ ట్టనంగం 


తృతీయా శ్యాసము 107 


క. బూర్వకంధి వేలావనభూమి( బండి 
కాలకుకతుండహృాతి బిట్టుగద లి యపర 
జలధిలో( బడుదాడిమీఫల మనంగ 


నద్ది నీవన బాంధవు డన్తమించె. 86 
కః తదవసనరంబున( జుక్క_లు 
చదలం గలయంగ నొప్పునస(గి నిగిజెం గడుం 
గదిరినగగన్య శ్రీ మెయి 
నొదవినమఘ ర్యాంబుకణనముత్కర మనంగన్‌ . 87 


క, అంతట( జీంళటి యఖలది 
గంతంబుల నిండ. బర్వ, నయ్యెలుంగు వరి 
[శాంతు6 డగునతనిభావం 
బంతయు వీతించి, మది దయారన మొదవ£జ, 66 


ఆ. మేను [మానువడ(గ, మీలితోన్నీలిత 
లోచనాంబుజయుగళుండ వగుచు. 
దూ(గ నేల నాదుతొడల వె నెమ్మది 
నిదురవోదు రమ్ము నృపకుమార ! £9 


చ. అని, తనయంకపీఠిపయి నాతని “కేరిచి నిద పుచ్చె, నం 
త నది యెజింగి బెబ్బులి ముదం బెకలారంగ నెల్లుతోడ ని 
టను, మది విళ్వసింప. జనునయ్య మనుష్యుల, నందు రాజనం 
దనుల నొకింతయేనియు మనంబున నమ్ముదురయ్య యెయ్యెడన్‌ 290 


క. తనకొక యీోవదవచ్చిన 
గనికరమున దాని. బానీ కాచినయప్పు 
ణ్యునకుం దుదిం గీ డొనరిం 
వనె చూచుం గృతజ్ఞు. డెన్నిభంగుల నైనన్‌, 91 


10) విక్రమార్క చరిత్రము 


డ్‌ 


కావున నిన్న రాధముని. 7 కొని నా కహితంబు సేయ నే 

లా? వనసావా చర్యబహుళంబుగ బాంధవ మెట్టు. జూడ జే 

లా? నధియించి వీనిపలలంబు నమాంళము నీకు నిచ్చెదం 

| దోవుము నేల గూల, నతిధూ ర్తులతోడిసఖిత్వ మేటికిన్‌ ? 99 


ఆని పి చరాం| వ డ నిటనుకొ 

చ్‌. అన విని, వృద్ధభ ల్లుకము ఐ ఏ(మకులో త్తమ తో నిట్లను 

నుకొని నీవు చంపం దజివేంచి వడిం జనుదేర, ఖీతిమై 

ను శరణంబు వే(డిన ననాతనబుద్ది( బరి| ౧ హించితిన్‌ 

విను, మకఘుండు పట్టి మణీ విడ్వంగ నేర్చునె యెట్టివారలకా రి 98 


ei 


EA 


ik 


. మరణభయమున వచ్చి నామటువు సొచ్చె. 

జంప నొప్పింప( గోపింప( జాల వీని 

శరణువొందిన రథింపంజాలియుఐడి 

మనువకుండినకం చె గల్గుషము గలటె? 94 


మ. అనినం, ఇబ్బులి చిన్నవోయి మణి యొండాలావము ల్మాని యుం 

జె, నరేం(దాత్మజు( డంత మేలుకొనియెన్‌ ; డెందంబునన్‌ రాజనం 

దనుచొ ప్పారయ వేండి పేశెలు(గు 'నిద౯ా మేను తూగాడెడున్‌ 
నను నీయంకతలంబున న్నిదుర కూనం జేయవే వేండెదలా' ? 95 


ft 


 అనవుడుః నిందు రమ్మని ధరాధిపనూతి నిజాంకపీఠియం 

దునిచిన, నిద వోయినటు లుంజె. జలింపక భల్టుకంబు శౌ 

రనిరతి, నంత. [గోల్చులియు చానృపనంద నుతోడ నల్లి ని 

ట్లను, నిది యే: దొలంగి చమనవ్పుడు ని న్వధియించు 'నెమ్మెయికా. 96 


చ, హితవరిమాట లాడి తుది నెగ్గొనరింప నె కాంచియున్న, యీ 
కితవపువృద్దళ ల్లుకము కృ! తిమమై త్తి నిజంబుగా6 దలం 
చిక్కి నరమాంసభ క్షణము జీవికగా మనుకష్ట జీవి న 
మితి, వనుకూలళతు లగు మిత్తు" ల నమ్ముదురయ్య యెయ్యెడకా ? 97 
శ్ర, తొడల వె న ర్రవోయెడుకుష్టమృగముం 
గొంకుకొనరు లే కిటు చేల గూలలదోవు 


తృతీయాశ్వాసము 109 


దీనిర క్షమాంసంబుల. ద్భ ప్పి బొంది 
తొలంగిపోయెద, నీవు. బో దొనంగు మాలి. 98 


ఆ. అనిన. జపలబు ద్ద యానృపాలకనూతి 
పులిదురు కు లాత్మ( గల(వ6 గల6గ; 
థభథలుకంబు6 బటి పడ([దోనే, నదియును 
గా ల 
బడక యొక్క శాఖ. బట్టి నిలిచె. 93 


చ. వరహితకారి కందు ననపాయళుభంబులు వొందుంణ జాలము 
వ్యరు లఅగు[కూరకరు లవ కారము సేయం దలంచిరేని న 
ప్పురుషవరేణ్యు. గీ డొకటి వొందునె ? తేజము దక్కం ద క్కిరుల్‌ 
పొరయు నె లోక చాంధవు నపూర్వమనోభవు నవ్తనైెంధవున్‌ ? 100 


ఆ. అంత విజయపాలు( డతిభీతచిత్తుం డై 
వెల(బాలు ముణి(గి, భలుకంబు 
య య 
కరుణ నిన్ను మున్ను గాంచితి నింక నీ 
వెట్టివాండ వైన నెగ్గు డల(వ. 101 


క, వెజవకు నెమ్మది నుండుము 
చెఅ-వార లబుద్దు లాత్శ్మ( బజెట్టునె యనభఘుం 
డొఅపిండిచాడ్పున, నామది 
నిమర లేదొండు నము మనియె నరేం|'దొ ! 102 


కే. అంతం జీంకటి జెబ్బు లియాన లెల్లిం 
బాసి పోయినకైైవడి( బానీ పోవ 
విజయపాలుని నెమో్మము విన్న(బోయి 
"తెల్ల వాలిన క్రైవడి( దెల్లవా జె, 103 


క. అప్పట్టు విడిచి యప్పుడ 
చప్పుడు గాకుండం బులియు. జనె వేగము దా 
"నెప్పుడు నుండెడు నెలవున 
'కప్పుడె యానృ్ఫవ తినుతు(డు వారము నొం బెక. 104 


110 వి కమార్క చరి[తము 
వ, అంత. 105 


సీ, నకలలోకంబులు( జ[కవాకంబులు 
నుల్లానవారాశి నోలలాడ 
నంధకారంబులు నల చకోరంబులు 
సొబగేది గొందులు సొచ్చి డాంగ 
నయనకంజ౩బులు నలినపుంజంబులు 
సువికానసంపద సొంపుమిగుల 
రాయంచచా(టులు (మోయు లేంచేంటులు 
గృహసరోవరముల. "గేలినలుప 
ఆ. విమలళారకములు వివిధకోరకములు 
నచ్చటచట నల్లి నల్లి విరియ 
వాల్లకములు బుధులవా_స్తముల్‌ మొగుడంగ( 
బూర్వశిఖరిమీంద( బొలిచెనినుండు 108 


భల్లుకము కాపమున రాజకునూరునకు నుతి భమ కలుగుట 


వ. అట్టియెడ నన్న రేందనందనుండు మున్నుగా బుడుంబు వృతుంబు డిగ్గి, 
వానిచేసిన యపకారంబునకు( డగినళాపం బొనంగి, యివ్వనాంతరంబున 
నిరంతరంబును “న సేమిరా" తావముఖరముఖుండ వై పరి|భమించుచుండు 
నది, యొన్నండే 'నెవ్వండే 'నేతద్వ  త్రాంతంబు బహిర్భావాయ త్తంబు 
గావించు. నప్పుడ విగతశాపుండ వై యెవ్పటియట్ల సుస్థిరత్వంబున 
వర్తింప గలవాడ, వని వరం బిచ్చి భ ల్లుకంబు చనియె. తదనంతరంబ 
విపినాంతరంబున నక్కుమారు౨డు [పభూత శాప వికారుం డై పరిథ 
మించుచుం డె; నట రాకుమారుని యళ్వరత్నంబు పల్యాణంబుతోడన 
పజతెంచినం జూచి పౌరజనం బచ్చెరువడి, యేకతంబున నిది యేకతంబున 
వన్చెనీ ? నిన్న విజయపాలుండు వేట వెడలినప్పు డనేక దుర్నిమిత్తం 
బులు దోంచె., దన్నిమి త్తంబున నిట్లయ్య నింక నెట్టయ్యెడునో, యని 
దిగులుమిగులం జని నందభూమీళ్వరనకుం దగుతెజంగున న _తెఅం గెణిం 
గించిన, నతండు ఛ్రై_ర్యోంబు వెల్ల గిల్లి నుల్లింబు దల్ల డిల్లి ( గుమారాన్వే 
వణతత్పరుండై 'వావానారోవాణంబు చేసి, నముక్క్సావానన్నావాచా 
హనీ సమేతుండై పురంబు నిర్ణమించి, నిసర్గ ధా ర్యమృగవర్షనిరర్షళన్వన 


ద్వితీంయా శ్వాసము 


మ. వినం జూడం గొఅగానిచేష్టల దపోవిఘ్నంబు గావింప6 బూ 
నినదోవంబున, భీవళానురక శానిర్భాతపాతన్య ధా 
జనితా।| కోళరవంబుతోడ, Hs 


వనికా సీమః (బతి కవంబు తరుణీ ! వర్తింపు ద్‌నాన స్యవై 


క, అనుడును, శాపాలాపము 


లనుతాపము సేయ, మునికి సాష్టాంగముగా, 


వినతి యొనరించి, యంతయు 


వినయంబున శాపము కి విధ మడుగుటయున్‌. 


దు &ీతిసంరకణ్న మాచరించుటకు నై, (శీ కామినీనాయకుం 
కటు వి|కమార్కు.C డన ద్రైహ్మృత తృ) కేజోమయా 
కృతి నావిష్కృతి నొందువాం డతనియంగీకార మీశాపదు 


91 


252 


258 


పష్కృతికి న్నిష్మృతి సేయు. బొమ్మని కటాకీంచెం |బసన్నాత్ము(డై_. 25ఉ 


ద్రం ఆమునిశాపాను[గవా 
సామర్థ గ్రమువలన ననుర జనిత వ్యధయున్‌ 
భూమీశ ! యిట్లు పొరలంగ 


నీ మహిమ విముక్తి గలి” నిది విదితముగన్‌ * 


వ, అని వినిపించి కమలావతీవధూరత్న ౦బు. 


క, దానసమ్మగత వేలుపు 
మానికముం బోలుననుచు, మహనీయమణిం 
గానుక యిచ్చి, నశేం|దుని 
వేనోళ్ళం |బస్తుతించి, వీడొ-ని చనియెన్‌. 


మ. ధరణీశుండును వీడుపట్టునకు నుద్యత్చీంతి నేతెంచి య 
త్తరుణీరత్నముశాపముక్షికిని జిత్తంబందు హార్షించుచుం, 
దరు ఇకాదిత్యు[పభన్‌ "వెలుంగు సురకాంతాద శ్పరత్నంబు న 
త్కరుణన్‌ వై వన కిచ్చెం Ms నగ్గించుచున్‌* 


స 


బీఫరి- 


256 


95T 


౭58. 


112 విక్రమార్క చరి[తము 


పరపురు చే తణవరివ్భాత (వతశీల 
కల దొకః ర్లది తిరన్మరణిలోన 
. నుండి విజయపాలునితోడ నుచితభంగి 
మాటలాడిన వే(దుణు మాన నోపు! 
నని హితంబుగ( జెప్పి, నీవా నృపాలు 
నట్టు నేయ నియోగింపు మనఘచరిత ! 109 


all, 


చ. అనిన బవు[శుతుండు చని, యత్సెజ గెల్లను విన్న వించి, యా 
జనపతి య. నయాకొలువుసాల వెలిం దెరవాటి, యగ్గురున్‌ 
గొనిచని యుంచె, నందనుండు కోరి నిరంతరముకా, “ససేమిరా” 
యని పలవించుచుండ. గొలువై నృవు. డుండ నిజా వ్రకోటితో౯ా. 110 


వ. అట్టి యెడ శారదానందుం డమంచానందకందళితవ్యాదయారవిందుడై 
నృపనందనునవస్మారంబు దిరస్కారంబు సేయందలంచి, వ్యాద్యంబు లయి 
పూర్వో క్త చతురదరాద్యంబులై. తదీయ విపినవృత్రాంతసూచ నాద్యం 
బులైన పద్యంబులు నాల్లు నిట్లని పఠియించె. 111 


* తె. సకలలోకోపకారసంచారులై న 
సాధుజనుల వంచించుట జాణతనమె ? 
తొడల_వై నమ్మి ని[దవొోయెడువయన్యుం 
ఐబగతుపాలను (దోయం చాపంబు గాదె! | 2 


కే. అనిన నాోోసకారంబుో నుజ్జన మొనర్చి 
యక్కు_మారు(డు “సేమిరాొ యనుచు నుండె 
నందనృపు. డాప్ప్కు లె నజనంబు లెల్ల 
చాన నద్భుశానంద చేతస్కు లై 6, 118 


ఊక సజ్జ నథావము గల్లును 
వృజ్జ నులను మోనవుచ్చుటిది నేరువె నీ 
పజ్జ ందొడ వై 6 గూర్చిన 
యజ్ఞ ంతుపు6 జంప జూచుటది పౌరుష మె. పా, 


తృతీయాళశ్వానము 118 
వ. తదనంతరంబ. | 114 


ర్‌ నేతువుదర్శింవ మవో 
పాతకములు బానిపోవుం, (వాణసఖునకుః 
ఘాతుకమతి నొనరించిన 
పాతక మేతీర్థ నేవ( బాయునేె నరునికా. 115 


క. అన విని “సీ యనునతర 
మనుగతముగ( బలుకు టుడిగి, యటమీ(ద *మిరా” 
యనుచుండె నక్కుమారుండు 
జనపతి నెమ్మొగము వార్ష జలధిం 'దేలె౯. 116 


చవ, శారదాొనందుండు మటజటియును. 117 


కమి _త్ల)దోహి, కృతఘ్ను (డు 
ధా(తీసురవాంత, పామతన్కరుండు, నురా 
పాతీభూతు(డు, నిందా 
పతులు వీరెల్ల నరకథవనావానుల్‌. 118 


క. అనీన “మివర్ష ము నుజ్జ న 
మొనరించి, నరేం[దనూతీ యుడుగక “రా, రో 
యని వలుక( జూచి, యప్పుడు 
మను జేళశ్వరు. డుత్సహించె మంతులు. చానున్‌. 119 


వ. మటియు శారదానందుం డిట్లనియె. 120 


ఈక, రాజేం[ద విజయ పాలుని 
రాజితశుభమూ ర్రీ జేయ రతిగలదేనికికా 





క. "రాజులు మెచ్చంగ దిక్కుల 
రాజులను జయించి, ధనము రాజులచేతన్‌ 
ఓ(జగొని, వివకోటిం 
బూజింపు మమానచదానభోజనవిధులకొం వా. 19260. 


విక్రమార్క. చరిత్రము 


బూజార్లు ల వీరెల్లి ర అ 
బూజింపు మనూనచానభోోజనవిధులన్‌. 121 


ఆ. అనిన విజయాలు, డపుడ యౌశావవీ'. 
కార మానుపూర్వికముగ విడిచి”. 
స్వస్థుండ్రై, యరణ్యవానవ_ర్తన మెల్ల, 
విభున "కెల్లి వారు వినగ జప్పె. 122 


tr 


ఉ. చెప్పిన, నుదభూవిభుండు చీత్తమునం గడు( జోద్య మంది, తా 
నప్పుడ దిగ్గనకా యవనికాభిముఖుం డయి, యీరవాన్య మీ 
చొప్పున జెప్ప నెవ్వరికి. జొప్పడు ? నొప్పుగ నిట్టి దిమ్మొయిం 
జెప్పినచొవ్పు నా కెటులు చెప్పితి ? చెప్పము నీవు బాలికా! 128 


క. వాకిలి వెడలి 'యెటుంగవు 
రాకొమరునియెలుంగుపులి. -యరణా్యం తర భా 
"' పొకలనం జెట్లొద వెను ర్‌ 
మా పన్ననిజంటుం వ గురువు త్రీ | 124 


_ 


వ. అనిన శారచానందుం ఏం డన్న శేం[దున కట్లనియె. 125 


ఆ. 'సర్వభూ దేవ దేవ[చసాదమహిమ 
శారదాచదేవివరమున, సకలలోక 
వర్తనంభులు గానంగవచ్చు మాకు 
ఛానుమతిమచ్చం గన్నట్టు భావవీధి. 1£8 


తె. అనిన బతి శారదానందు' డగుట 'యొతఆింగి 
నరభనము నొంది య త్రి రస్కరిణి దీసి 
భయము, భ క్రియ సిగ్గు విస్టయముం బోవ 
లేచి గురునకు వందనం బాచరించె. 127 


కే. అట్లు (వణమిల్లి గురుని నత్యాదరమున 
గారనించి, శపాస్రుత్తు, జేఠం బిలిచి, 


జౌ - జ pl cn 
జై 
శ అయూబ్‌ |; ఏ నం 


తృతీయాశ్వాసము త 115 


. కరము కరమున గీలించి కరము! |బ్రీతి 
నందు డాతని కనియె నానంద మెసంగ, 128 


ఉ. నిందకు నోర్చి దోషము గణింపకో, రి త్తకురిత్త శారదా 
నందుని. జంపు మన్న, నిదిన్యాయము గాదని యెంత చెప్పినన్‌,... 
. మండమతిన్‌ వినం దెజ(గుమాభిననన్ను మొఅంగ కాంచి, మ. 
 మ్మిందట న|త్రియానిరతి నిప్పుడు గాంచితి, చెవ్ప 'నేటికిల. .. 119 


శే. దోనమును నపకీర్తియుం దొలంగం బెట్టి 
నాండు గురుంగాంచుకొంటిని, నేండు నన్ను 
నుతుని6 గాంచితి (తిన్ఫానళుద్దిగాను 
నీబుణం బవింక నేమిట నీంగువాండ |! 1£0 


క, నీకతమున నివావరములు 
నా కిట సిద్ధించె, నీ సనాతనబుద్ధి 
ed (పా కారముకలిమి నఘా | 
నీకంబుల గెలచు టరుచె, నృవనయవేదీ ! = “El 


శే. అని యనేకవిధంబుల నాదరించి 
మంతి కతిసుస్థ్రి ర వై.శ్వర్యమహిమ యొసంగి 
త నస. ౯ దారవోసి 
య।గవోరనవా [సంబు నర్భి నిచ్చె. 129 


క. ధృతిమఃతు(డు ధీమంతుండు 
మతిమంతుడునైన మం|త్రి మహినెత్సణి నే 
నతినంవద గే శెడుంబతి 
కత( డబ్బుట వెన్ని ధాన మబ్బుటగాటే ! 188 


ఆ. వరరథాశ్వసుభటవర్గ మెల్లి ను గల్లి 
చాలినంతభూమి .యేలంగల్లి 
తగినమం| తి లేని ధరణీళురాజ్యంబు 
గాలి దూలు దీవకళికంబోలు. a 13) 


116 వి కమార్క చరితము 
వ. కావున, 1€5 


ఆ. భట్టి నీకు హితుడు పరమవిశ్వాసియు 
భట్టిబుద్ది 'మేలుబంతి నీకు 
సకల రాపతం[త సర్యాంగరతుకు 
భట్టి నీతి వ[జపంజరంబు. 186 


వ అట్టగుటం జేసి మీరిరువురుం “జేరి చరితార్జుల రై వాగర్జంబులుంబో లె 
నభిన్న (పభావంబుల వ ర్తల్లునది యని హితోపచేశంబు చేసి వరమ 
యోగానంద జికేందిరానందనుండై మవనశేఖానందనుండు నిజేచ్చం 
జనుటయు. 187 


శా. కృకర్హాటమవామహీళ్వ్యర సదాసేవా [వథానోత్తమా 
నీకస్తుత్య, లిపి కియానిపుణపాణిద్వంద్వపం కేరువో 
యాకల్చాంతకనిత్యకీ రి జలజాస్యాకేళగేహీభవ 


ల్లో కాలో కధరాధ-రావృతధ రాలో శై కరజామణీ ! 188 
క. రాజ[పసాదసముదిత 
తేజఃకీ రిప శాపదీపితలకీ 
రాజితనీతిథురంధర 
'రాజముఖిపుష్పుచాప రసికకలాపా ! 189 


భుజంగ|పయాతము 


నరోజాననానండ సౌంధర్యమూ ర్రీ 
సరోజాతసంజాతచాతుర్యపూర్తి 
ధక కన్ను వాధీనదానానువర్తీ 


తాం ఇరా ంకీ 1 
శరచ్చుం[దికాపూరసారు ప్యకీ ర్వీ | 140 


గద్యము. ఇది (శ్రీమదఖిలకవిమి త్ర, చెద్దయయన్నయామాత్యపు త్ర, 
శార దాదయావిధేయ జక్కననామధేయపణీతంకై_ న విక్రమార్క. 
చరిత్రం బను మహో కావ్యంబునందు దృదీయా శ్వాసము. 


శ్రీర ను 


వికవూర చరితము 
నో "అలా స్నో 


చతురాశ్వానము 
@ి 


(శ్రీమదపాొరక్ళపారసన 

సామాగగీ వర్హమాననకలార్థిజన 

సోమబహువిభవ, యనితర 

సామాన్యగు ణాభిరామ జన్నయని రా | 1 


విక్రమార్కు.నకు నారదుడు రాజనీతి నెణి(గించి, విదర్భ 
రాజపుతి సౌందర్యమును వర్ణించి తెలుపుట 
వ. అమ్మహీళ్వరుండు తదువదిష్ట |పకారంబున వనుంధరాపరిపాలనప రాయ 
ణుండై యుండునంత నొక్క_నా(డు, 2 


ళా, ఆలో లామలదీపవల్లి కలతో నాకాశసంచారి మొ 
శై_లానం విటవచ్చు బట్టుకొ యనంగా, ళోణచం చజ్ఞటా 
జాలం బొప్ప(గ బాండురద్యుతులతో, సాజాత్కరించెన్‌ మహీ 
పాలా గేసరు మోల నారదుండు భూభాగంబు భూషించుచున్‌ * శ్రీ 


ఉ. అమ్మునినాథ శేఖరుని నర్థి నెదుర్కొని, భ_క్టిమై (బణా ' 
మ మొనరించి. సన్మణినమంచిత కాంచనపీఠ నుంచి నె 
య్యమ్మున నర్హ్య్యపాద్యవిధు లాదిగం బూజ యొనర్చి యెంతయున్‌ 
నమ్మద మొంద కేసి, సురసంయమితోడ నరేం[దు డిట్లనున్‌. 4 


చ. తలకొని యున్న తొంటినుక్ళ తంబుక తంబున వచ్చి, మీందటం 
గలిగెడు ళోభనంబులకుం గారణమై, మజివ రృమానని 
ఛృలదురితంబులం ద లగి సన్నుని నాథ కులావ తంస! ని 
ర్మలభవదీయద రృనము మాకొనరించె. దికాలయోగ్యతన్‌ ర్‌ 


వ. అనిన నమ్మునీళ్వరుండు సర్యంసవోధీశ్యరున కిట్లనియె, 6 


ils వి[కమార్క- చరితము 


క్‌ పరమధర్శజ్ఞ త | వాహ్మాణ[పవరుల 
నరసి రడింపుదే యనుదినంబు. 
(బజ దల్లిదం[డులపగిది( బాలింపుదే 
పరులొతొరవు లేక (బదుకునట్లు 
దివిజభూ జము(బో లె దీనార్థిసమితికి 
నభిమతారము లి శె యాదరమున 
ననీ [బాణ మిచ్చినయట్టి చారల వారి 
"కెల్లి కెజంబులు నిచ్చి మనుత? 
కె. యాజ్ఞపొ త్రిక సంపద లర్టి నిచ్చి, 
బంధువర్షంబు. బోషీంత బహువిధముల ? 
సక లవర్హా[ళమాచారనరణి తప్ప 
కుండ నియమించెదే మహీమండలమున ? 


క, సపాంగరత సేయుడె 
సపోపాయముల బరుల సాధింతె మదిన్‌ 
స_ప్పవ్యసనము లుడుగుచె 
యాప్రుల ర&ింతె సావాసొంకమహీళా 1 


ర్‌ం మంతంబును రతింపుదే 
తం| తాచరణంబులందు దత్పరమతివై 
మం[తము వరమం|త్రిమన 
స్సం|తాసకర [పభావసంపన్నులతోకా. 


క్ర 


ఆజ్ఞ వెలయింత దిక్కుల 
యజ్ఞాధి[కియల సురల నలరింతువె? నీ 
తిజ్ఞుల( బరిపాలింపుడె 

నుజ్జానవరీత చేసి నుకవుల మనుతే? 


కక్క అని కుళల|వళ్నముగతి 
ననిమివముని రాజనీతి యాద గంత ంబు6 


జపా. క. అన విని మనమున నలరుచు 
ననిమిషమునినాథుతోడ నతీగంఫీర 
న్వనమున |కియపూర్వకముగ 
వినయముతోడుతను మనుజవీభు. డిట్ల నియె౯. 


చతుర్థాశ్వాసము 


దన కటు(6గ నానతిచి న 


10 


విని, వినయముతోడ మనుజవిభు. డి ట్రనియెన్‌ . 


చ. పరిచితసర్వశా(స్త్రవథపారగు లై నవసుంధ శేశ్వరుల్‌ 
నిరుపమలీలమై నడచునీతివథంబున సంచరింప నా 
తరమె మహాత్మ మీకృపకతంబున నింక నిరంకుశ కమ 
స్ఫురణమవామహీభరణభూరినయోన్నతి నుల్లసిల్లైదన్‌ + 


వ. అనీన నన్న రేం|ద చం[దునకు మునికులా[గగణ్యుం డిట్లనియె 


చ. అలఘువినూత్నరత్నములకన్నింటికిం గుదురై నరోవాణా 
చలపతిరీతి నీవఖిలసద్దుణశాలుల కాలవాలమై 
వెలయుట, నిన్ను వాసవు(డు వేయివిధంబుల. (దిస్తుతించు, ను 
జ్ఞ ఏలతరభాగ్యసంపద భవత్పతిమానులె యన్యభూవతుల్‌ ? 


ఉ. ఇట్టి భవన్మవా_త్త్వ మిదియెల్ల విదర్భ్శవిభుం జెజింగి, నీ 
పట్ట పు దేవి గాందగినపట్టి వరంబున గోరి యీళ్వరున్‌ 
గట్టిగ గొల్చి తత్కరుణ గాంచె మనోభవ రాజ్యలజి కిం 
గట్టనునైనమూరర్తి గుణగణ్య ననంగవతీకుమారికన్‌ . 


ఆ వెలందిసోయగంబు వీతింప వినుతింప 
వేయికన్ను లమరవిభున కిచ్చి 
రెండు వేలజివ్వూ లండజాధీకున 
కొసంగబోలు. బంకజోద్భవుండు. 


సీ. భామినీమణిమధ్యభాగంబు కళ మని 
కటితటంబున నిల్చి గెౌరవంబు. 
దొయ్యలివలి చన్నుదోయి కర్కశ మని 
యడుగుల మార్దవం బలవరించె. 
గమలలోచనకుం తలములు వ[కములని 
తనువల్లి కకుం జక్కందన మొసంం 


1t 


18 


14 


15 


16 


12) విక్రమార్క చరి త్రము 


బూంటీ/ంబోండిచూపులు చంచలము లని 
మెలపు నెన్నడపున మేళవించె 
కే. నబలనఖములు [కూరంబు లని తలంచి 
సౌమనన్యంబు గుణమున నంతరించె 
నీరజానను. జెంతకు నేరం డనుచు 
జగము గొనియాడ నొప్పు నాచిగురు(బోండి. 17 


తె తమ్ము లాకొమ్మనెమ్మోముతమ్ము లనంగ 
బింబ మాయింతి కమ్మోవిబింబ మనంగ 
జాతి యానాతి లేనవ్వుజాతి యనంగ 
రామ యొప్పారు లోకాభిరామ యగుచు. 18 


సీ తులకు వచ్చియు రాదు తళుకులగని యిక 
గోమలికాంతితోం గుందనంబు 
సరియయ్యు. గాదు నిశ్చల మైనజిగి నొప్పు 
కాంతయూరులతోడ( గరభయుగము 
ఈ|వతివచ్చియును రాదు నత తాచ్భవిచ్చవి 
తరుణికంధరతోడ దరవరంబు 
[జోడయ్యు( గాదు మించులనటించుచునున్న 
చానచన్నులతోడం జ|కమిధున 
కె. మింతినెమ్మోము |పకిశేసి యెన్నుచోట 
జందురునిమేను పూర పతుంబు నొందు 
ననంగ జగమున నావిదర్భావనీళు 
ననుంగుందనయకు నెనయెనయతివ గలే? 19 


శా. అనారీమణి, తం[డిసమ్ముఖమునం ద|శాంతముం [గొ త్తగా 
నానాగాయకపాఠకోత్తము లొగిన్‌ సంగీతసాహిత్యవి 


ws ce SS ప BS 
శ|ప్రతియయ్యు నెం గాదు బవువిలాసములకు రమణిరూవముతోడ రత్నపు|తి 
7నమతనొందియు నొంద దమితశ్చంగారంబు గలయింతినాసతో( గాంచనంబు 


చ తుర్ధాశ్వానము కవి! 


ద్యానై పుణ్యము మీట. నీగుణవిలాసాకారకేభాదుల 
న్వేనోళ్లన్‌ గొనియాడంగా విని, రసోన్మేషంబు పంధిల్లంగన్‌ . 20 


వం పంచశరళర[పపంచచంచలాయమానమాననయై యుండునంత, 21 


శే సిద్దపుర మేలురాజు (ప్రసిద్ద బలు(డు 
శకమహీనాథ చం|దు( డాచం|[ద వదన 
నడుగ( బు_క్రెంచి, యీకున్న నాగహించి 
'యేపున విదర్భుమీంద దంజెత్తం దలంచె. 22 


వ. కావున, 23 


క. వారువరమున జనియించిన 
వరపు తికయగు ననంగవతి ననురాగ 
స్ఫురణమ్మున నరియించుట 
కరణీయము నీకు నిపుడు కరుణాభరణా! 24 


క. నావుడు నాకార్యము వను 
ఛావల్ల భు. డెంతయేని తాత్సర్యముతోం 
గావింప నియ్యకొనుటయు 
నావిబుధమునీం| దముఖ్యు. డరిగాను బిదవన్‌ . ర్‌ర్‌ 


క, 'వేసవివేండి సహింపక 
వేసబుజీవులకు నెల్ల వి శాంతికర 
(శ్రీసంపాదనక రె 
యాసన్నంబయె్య నంబుదాగమ మంతన్‌ . 26 


వరరు వరనము 
ఎని ఈ 


సీ. గగనరత్నము కట్టుమొగులతో నుదయించెం 
జరమదిక్కునం దోంచె శ కధనువు 
పూర్వాపర వ్యా ప్రి. బొలుపారె జల రేఖ 
లాలోలగతి వీచె మూలగాలి 


122 వికమార్క చరితము 


మెటు(గుమొ తంబులు మెబిసె నుత్తరమునం 
గడా దకిణపుమేఘములగములు 
(పాలేయభానుండు వరివేషమగతుం డయ్యెం 
జొతకంబులు నింగి సంచరించె 
శే, నెజల వెనుపళ్లై నేల వై గొటల(జెచ్చె 
మొనసి చీమల గమి [గుడ్డు మోవందొణం గం 
గుజముకొనగొమ్మ డిగి [కిందికొమ్మమీంది 
నిలుపు కొనుపులుంగుల యెలుంగు లెచ్చె, 


ఉ. తూనింగలా డె దోయనిధి( దోరపు[ మోంత జనించెం బంక్తులె 
కానంబజెన్‌ బలాకములు, కప్పయెలుంగు చెలంగె నిర్జల 
స్థానములందుం, గుంజముతుదం గృకలాసము నిల్చి నింగి.క_ 
యాననమె శె, భూమిరజ మంగములన్‌ బెరయించె. బిచ్చుకల్‌ . 


క తదనంతరంబ, జనముల 
కిది పగ లిది రాతి యనుచు నేర్పణుపంగా 
వాదయముల కగోచరమై 
చదలం బొదలంగంజొచ్చె జలధరవితతుల్‌. 


క. ధారణి గలమేళలెల్లను 
ఛారాళకరాళవర్ష ధార లచేతన్‌ 
నీరామని గాంగల దని 
పూరాల్చినభంగి మునురు పొరింలొరిం గురిసెన్‌. 


సీ, (పథ మోదవిందుల బల్సవించె ననంగ 
నిం(దగోపద్యుతి నిలం దనర్చె 
భామచం|దుల సూడుపట్టి గెల్చి ననంగం 
గంధరవటలాంధకార మడ 
జలచానిలంబున( బులకించెవో యన. 
గుటజభూజంబులు కోరగంచె 


27 


28 


29 


80 


చతుర్థాశ్వాసము 


_స్తనితమర్ధ ళరవంబునకు నాడె ననంగ 
వనమయూరములు నర్తనము చేసె 
క, భాంథ జనచి త్తచి త్తసంభవమవోగ్ని 
ఘన తరజ్యాలజాలానుకరణనిపుణ 
వివిధ విద్యుత్సర ౦పరావి[భమంబు 
లఖిలహారిదంతరంబుల నతిశయిల్లి, 


మ. దళితానంతదిగంతమై ఘుమఘుమధ్వానంబు సంధిల్లగా 
గలయం బాముల వేల గట్టినటు, లు[గవ్య|గలీల న్నిర 
గ్లళథారాళకరాళమై కురినె వర్షం; జెందు నేయింటివా 
రలు బొగ్లింటికి నేంగకుండంగ నహోరా[త్రంబు6 జి[తంబుగన్‌ ం 


తే, ధరణి యెల్ల 6 గదంబపుష్పరచితంబు 
దిక్స౦కర మెల్ల సరనన రి తమయూర 
య అలాటి 
. మంబరం బెల్ల నీరచాడంబరంబు 
విరహిజనచాతకము లెందు వి|ళమించు. 


మః రమణీయోన్న తసౌధ సీమల వివోర[పౌఢి సంధించుచోం 
దమకుం గర్జితఘోరఘోషములు ని[దాభంగముం 'జేసినం, 
(బమదం బందిరి కాముకుల్‌ సమదళుంభత్కు.ంభికుంభద్వయ 
[కమవటోరుహమండభీమదవతీ గాఢోపగూహోన్నతిన్‌. 


చ. లలితగతి న్మయూరికలు లాన్య మొనర్చంగ, *భేకభామినీ 
కోలకలనాదము ల్పెల(గ, గర్జన వాద్యము లురిసిల( గం 
జ ౧౧ ౧ 
దళకుసుమాంజలుల్‌ వెలయ, నర్తనశాలయనం దనర్చె భూ 
తలము విచి[తవారిదవితానతిరస్కరణీన మేత మై. 


ఉ. వోరిమయూరవి|భమము అంచల. జెందె దటిద్విలానముల్‌ 
తారల జేరెం, బుప్పితకదంబ విజృంభణ సప్తవర్ణ నా 


భేక జంవతీకలక లనాదముల్‌ . వావిళ్ళ. 1926. 


128 


8t 


82 


లలి 


84 


5 


124 వికమార్క చరితము 


నారుచిర [పసూనభజనం బొనరించె, శరత్సమాగమం 
బారయ నంబుచాగమ మవోమహి మోన్నతి నాకమించినన్‌ . 86 


శరదృతు వర్ణనలు 
చ. శరదుదయ।పఛావమున( జం|దదినేం[దుల కేజ మెక్కి త 
ధ్లరిమల( గై ర వాంబుజవికాసము మించెం దదీయవాననం 
బరా మచాలిమాలికలు, భావసముద్భ వవ ర్తనోన్నతిం 
బొరసి నిశావాముల్‌ సిరుల బొంది సుఖింతురు మేదినీజనుల్‌ * 87 


మ. జలజచ్చ| తరు చిం |బ కాళ తర కాళ | శేణి కాచామరం 
బుల భ|చాననకాంతి రాజ్యపవ 'మొప్పుల్‌ మీఆఅ6 గుంభోద్భవుం 
డెలమిన్‌ దకిణదిక్కు.నం దుదితు. డయ్యం; జం|ద తారాబలం 
బుల మేళై_నదినంబు లెవ్వరికి సమో్మోదంబు సంధింపవే ! 88 


ఉ. బాలలు లీలతో, బలునుబండులచాయ( దనర్భి పండి కై. 
వాలినరాజనంబులకు వచ్చుశుకంబుల( జేరనీక పో? 
దోల రవంబుతో. జెజకుందోంటలనీడల నుండి పాడి రు 
స్మీలితవోవభావర మణీమక రాంకుని సావాసాంకునిన్‌, 89 


క్‌ 


ఇవ్విధంబున శరచదాగమంబు దన ప యోజనంబునకు ననువర్తననూ[ తం 
బగుటయు, దండయా[! శానముత్సుక సేనాసనాథుండై, సావాసాంక 
మహీనాథుండు, తగినకాలరులం బంచుటయు సుమతినూనుండు లేఖా 
ముఖంబున నంతయు నెణీంగి. రాగమంజరీపు త్ర మి(తుండైన 
చిితరథుండను గంధ్యరప తిని జం[దపుర రాజ్యుసింవోననాసీనుంగావించి 
యాక్షణంబి. 40 
సీ, రథివి[క్రమ పౌఢరథిక తీలారూఢ 

నానావిధ కనందనములతోడ 
నవా జదానోద్దండ చండళుండాద ండ 

బంధథురసింధుర (పతతితోడం 
జారుమూ ర్తికమవోళ్చర్యసం చారణ 

కమనిీయతరతురంగముఠితోడ 


బరభూవరవ్య్యూవాభయదో[గసన్నాహ 
గళ్వితనుభటవర్ల ములితోడ 
క. మంద-రాచ లమంధానమధ్యమాన 
నిరవధిక నీరనిధిఘోషనిర్వే శేష 
పటువటవాముఖ్య వాద్య జృంభణముతోడ 
భట్టిచను బెంచి వనుమతీపాలు గాంచె. 41 


శే, అర్థి దండ[ప్రణామంబు లాచరింప 
నమ్మవోమం తి ముఖు్యని, నా న రేం[దు 
డతిముదంబున చాలింగ నాదులై న 
సముచితోపచారంబుల నత్కరించి. 42 


వ. సాదరావలోకంబున నాలో కించి లోకవృత్రూంతంబు నడుగుటయు, నత 
నికి సుమతినూనుం డిట్లనియె. 4లి 


సీ, ఏరాజునకు( జెల్లునెెతయు నరుదై న 
మణిపాదుకాదులు మహిమ. గొనంగ 
నేరాజునళకుం "కెల్లు నిం[దుని మెప్పించి 
నవరత్న సింవాసనంబు వడయ 
నేరాజునకు( జెల్లు నీరజాసనుసభథ 
[అవ్మోన్ర్రలాభనంపద వహింప 
నేరాజునకు. జెల్లు నితరదుర్లభ మైన 
యుట్టి శేరులుగోయు దిట్ట తనము 
క. దేవపళి మైన శ్రీమవోదేవు దేవి 
కాళికాదేవి యేరాజుకడిమి మెచ్చి 
లీల నుజ్జని వేయే(డు లేల నిచ్చె 
ననుచు నినుయెల్ల చెవర నభినుతించు. శీ4 


చ. అనిన దరన్ని ఈాన్ఫ్యుడగు నమ్మను జేం| దునితోడ భట్టి యి 
ట్లను, జగదంబ వత్సరసవా(ప్రము రాజ్యము నీకు నిచ్చె చా 


126 వి|కమార్క చరితము 


యినుమడి యేండ్లు లిద్దరణి యేలు నుపాయము సేయువాఢ నే; 
ననుటయు నవ్విభుండు మది నచ్చెరువంది వినంగ( గోరుటన్‌. 45 


వ, అవధరింపు మని మనుజవల్లభునకు భట్టి యిట్లనియై. “48 


సీ, జగదంబ భవదీయసాహాసోన్నతి మెచ్చి 
యిచ్చె నుజ్జయిని వేయేండు లేల | 
నావరం బెబ్బంగి ననుభావ్య మెనది 
యటుగాన నొకయు క్రి యవధరింపు 
మేయశు(ంట నొనరింపు మితర దేళవివోర . 
మాజబజునెలలు రాజ మూటునెలలు 
నిమ్మెయి రెండు వే లేండులు చె క 
బురి నున్నయట్టవ “రము లెల్ల 
కే. శాంభవీవరలబ్దవత్సరనవా స 
మయ్య, దేశాంతరాంతరావా ప్తివలనం 
జనిన వెయ్యేండ్లు మనబుద్ధిసంచితములు 
మఘనయళస్సాం[ద విక్కమార్కకితీంద ! 47 


వ. అనిన నతనిమనీషపావిశేషంబునకు సంతోషించి న | 48 


విక్రమార్కుడు సిద్ధపురీశుని వైకిం దండె శ్రిహోవుట 


మ. అత(డుం దానును గార్యలబ్దిగతి శేకాంతంబ యూహిరచి, స 
మృతితో సిద్దపురీళువై. జనుటకు న్మావహూర్తి రికో త్తంస ని 
శ్చిత వేళన్‌ 'మొరయింప( బంచుటయు, మించెన్‌- దండయా(తాసము 
ద్దత నిస్పాణధణంధణం ధణధణం ధాణంధణధ్యానముల్‌ . కష 49 


సీ. పాలమున్నీ టిలో బవ్వళించినయట్టి 
నీలవర్డుండు. నిద మేలుకొనియి 
వగడొంది రవి శేరినొగలం గట్టినయట్టి 
చావాంబు లణకలు వె చుకొనియె 
" నదరిపాటున బిట్టు 'బెదరి వర్వతపుతి 
కందర్ప్పదమనుని. గెంగిలించె( 
బన్నగంబుల కెల్లి భయము మీక్కుటముగా( 
 బాశాూళలోకంబు బమ్మరిల్లై 


చతురాశ్వానము... 127 


తే. గమలజుని వేదపఠనంబు కవలువోయె . 
న[ధు లెలను నచలత్య మపనయించె | 
౧ 
దిగ జంబులు జిఅబిఅదిరిగి (మొగ్గా నష స | 
౧ ms 
వారిరానులు పిండిలివండు బ్రగమ్మై. .. , £0 


వ. అంత, ప ఈ ర్‌ 


క్క సంగరములు గలుగుటం జతు 
రంగమ్ములు నమ్ము దాంతరంగము లగుచున్‌ 
గంగాతరంగనంగత 
రంగములై జెరసె నెరసి రంగతోణిన్‌ ర్‌2 


ఉ. చుట్టము లై నరాహుతులు నూ రల బజీరెలమిన్‌ జవోజ్జ లా 
రట్టజవాహరోవాణవిరాజితు ల్రై తనుంజేరి కొల్వంగాల 
బట్టపుదంత్తి నెక్కుకొని భ టి నృపాలునిసేన కంతకుం పై 
బెట్టనికోటమై. నఢచె భీకరసన్నవానాభిల్తాషుఃత్తై. : ౨... ర్‌లి 


మః జయలక్ష్మీ సీతతో చన గవతి నిచ్చు ul కొని "గ్ల ర po 
జ్ఞయినీ నాథు(డు దివ మూహదేవిలానం "కావ “'నాయోథని 
(ప్రియుండై. చిం డికి" స్యెగుభంగి "వడులం; బృథ్వీజన (శేణికా | 

- నయనానందద రత్నశాంచననవీనన్యంద నారూఢుండై . స రడీ 

వ+'భవ్వ్యంధంబున -రాజమందిరద్వారంబు 'వెడలి,యాం గికంబులగు శుభనూ చ 
కంబులు ననుకూల..వమీరసం:చారంబులును నావాద ర్భాది మంగళ|దవ్య 
సందర్భనంబులు, -నవనీనురాళశీర్యాదంబులు నగణ్యపు ణ్యాంగ నాము క్త 
మౌ క్రికశేషావిశేషంబులును, నభంగతురంగ హేషాఘోషంబులు 
నంగీకరించుచు, నిరర్గళ పసాదశరణారి ళరణుఎడై పురంబు నిర్లమించి, 
నకల సేనా నమన్వితుం డై కదలి కతివయ [పయాణంబుల విదర్భానగ 
రంబు చేరంజన, నప్పురంబునకుం (గోశమా(తంబున నతిపవితంబై న 
వేత్రవతీతటంబున, నతిమాతవి శాలరమణీయంబును నమస్థలంబును నైన 
న్థానంబున, న త్యాళ్చర్యక కణ |[పచండంబయిన మాకరండంబక (వాని 
వప దత్‌ కణంబి. 


128 విక్రమార్మ చేక్కిత్రము 


సీ. బంధుర కాంచన (పొకారములతోడ( 
బరిఖాజలౌభఘుసంపదలతోడ 
మవానీయతర దివ్యమందిరంబులతోడ 
రమణీయదివ బ్రబొధములతోడ 
మణిమయబవుసళా మండవంబులతోడ 
నగణితదివ్య గేవాములతోడ 
వర్షి తళ్ళుం గారవనవి కానముతోడ 
గమల కై రవవనోత్మ రముతోడ 
శ. న|పమేయాతివి సరాయామ మగుచు 
నొక్క_పుర ముద్భవిల్లిన నుచితభంగి 
సకలసామంతవరివారసమితితోడ 
వికమాదిత్యవనుమతీ విభుండు విడిసె. 56 


చ, తల(చినమా|త, బ్యాతిక సుధామధుశాన్నము లుదృవింపంాం, 
చిలుము గంథ రాల్చిన నపారధనరబులు నంథభబీంంటీ్‌గోాం 
గొలందికి మీజ్మునైన్యములకుం బరితృప్హి యొనశ్చి థారణీ 
తలపతి యిష్ట్రభోజనవిధానమునన్‌ వివులార్థవత్కృృతిన్‌. 57 


వః ఇవ్విధంబున నకల పై నికులను సంతోషితస్వొారతులం గావించి, "పేరోలగం 
బున్న నమయంబున శకమహీశ్వలురాయణారి చను'ఖెంచి, నముచిత[వకా 
రంబునం (బవళించి నిళ్ళంకంబుగా సావాసాంకన రేందుని కిట్లు నియ. 


శకన్న పాలుని రాయబారము 


ఉ. మున్ను శకమమారమణముఖ్యు. డనంగవతిన్‌ వేరింవ, వే 

డ్య న్నిజసర్యనై. న్యబలగర్వము మీజి విదర్శ్భుమీ(ద, న 

తున్న తశ క్తిమై విడిసి యుండగ; నీ వొకపోటుబంటవై_ 

మిన్నక వచ్చి కల, పులిమీనల నుయ్యెలలూ(గ వచ్చునే? | ర్‌ం 
వీ. |పియతనూజులే వెట్టి పెంపొందిరి 


మాళవ పాళమగధపతులు 
వకేంటం గప్పంబు చ్చి వర్ణిల్సి రి 


సౌవీరసౌ రాష్ట్ర రనగరనృ పులు 


చతుర్లా శ్యాసము 199 
థి 


పుత్తు)ల గిరవులు పు త్తెంచి బతికిరి 
కుంతలాపంతీళశకుకుర విభులు 
కన్యల. గొనితెచ్చి కానుక(గా నిచ్చి 
మనిరి కాశకరూళమ[దవతులు 
శ. జగతి నేరాజు మారాజు చరణయుగము 
గాంచి కొలువనివాని నేం గాన నెందు, 
గాదమున మాటువడియున్న కాయవోలె 
నుజ్జయిని డాంగియున్న నీ వొకండుదక్క, 60 


"తే కాకతాళీయముగ మవోకాళికరుణ 
నుజ్జయినిరాజ్య వైభవ మొనల గాక 
యట్టి చేరులు గోయుట లెట్టియరిది 
యెలుక గొజక బె యటువంటి వన్ని యైన 61 


క. ఇప్పుడు శక విభుం 'జనకుట 


యొప్పుదునూ! మున్న బొంతయును లాతమునుం 
గ-వెరయును 'బాదుకలును 


జొప్పడినవి, | బతుకుటొప్పు జోగియుంబోలెన్‌. 62 


చ. పలుకులు వేయు నేటి కింక, (బావ్మాణనూనుండ వీవు, నీకు దో 
ర్భలమున కేమి కారణము; బాంపనపోటును గప్ప కాటునుం 
గలదె ధరిత్రి? భట్టి మొన గట్టిగ నమ్మకు మోసపోకు, నీ 
కొల(దులె రాచకార్యములు కేమటిబుద్దుల డీర్పం దీలునే? 69 


ఆ. శకనరేం[దచం[దచరణాబ్దసం నేవ 
విడిచి, యావిద ర్భవిభుని గలసి 
వచ్చు; టోడ విడిచి *వదరు పట్టుట సుమీ 
చెప్ప(ద గినమాట చెప్పి నాడ. 


న నానన వన కోపా నాననా నానా నాననా కానా నావా నామి వానను ుల డల మాజా మతా 


* సొరకాయ. 


180 విక్రమార్క. చరిత్రము 


వ. అనినవిని [వవాసితముఖారవిందుం డై నుమతినూనుండా ఇప వాగ్గ ర్థితం 


బుగానిటని యొ. 
య 


క. ఇట్టి వివేకమహోన్న తి 
యిట్టి నయోచితవివోర మేరికిం గలదే? 
యి ట్రినిను దూతంగా జే 
పట్టినపతి వణ భాగ్యపరుం డన నేలా! 


వ. అని మజియు నిట్లనియె, 


తే. తొల్లి యొకకాకి రాయం చం దొడరినట్లు 
శకు(డు సమరనిళ్ళంకుని సావాసాంకు( 
'జనకంజూచుట యున్న, నీతనికిం దనకు 
వాన్తిమళకాంతరము గాదె యలవుకలిమి. 


క, మాటలు పది వేలాడిన 
బోటరియె రణములోన భుజబల మెల్లం 
'దేటవడ6 జూపకుండిన 
మేటియళం బేల కలుగు మీరాజునకుకా. 


సాకు 


ఛా, భూచ(కాఖిలరాజ్యభోగ మొనరుం బోరకొ జయం బందినం, 
(వాచీ నాయకలోకలోలనయనాపం చాను కేఖీకళా. 
వై చత్షణ్యము సంభవించు. గదనవ్యాపారతన్‌ మాలినన్‌ ; 
“కా చింతా మరణే రణే” యనుట నాకర్ణింప వే యెన్నండున్‌ . 


ఉ. ఇంచుక నూదివేదన సహించినమా[త నృపాంగ నాకుచో 
దంచితసౌఖ్య కేళి నతతంబును *గంచులి గాంచు, నాజి ని 
ర్యంచనం దీ|వజాణనికరత త దేవుల కబ్బవే మరు 
చ్చంచలలో చనాఘనకు చ స్తబకద్యు తిసంగ సౌఖ్యముల్‌. 


క కావున, మీభూవిభునకు 
నీవిధ మంతయును దెలియ సెటింగించి, రణ 


Pn - 


కహ అవిక 





మకా మట. ల ద ద న ల ద మానును. 


65 


66 


67 


€8 


69 


10 


71 


చతుర్యాశ్వానము లై] 


(శ్రీవికమంబు నెజప6గ 
రావింపుము, రజ్జులాట రాజోచితమే? 72 


- అనియె, ననంతరంబ వి|క్రమార్మ్క-మహీపాలుండు శకభూపాలుదూతకు€ 
గనకమణిభూపషణాం బరతాంబూలాదినళ్కారంబు లొనరించి, వేతవతీ 
తటంబు పుణ్యస్థలంబు గావున నెల్లి యుద్దంబునకు సిద్దపురిశ్వరుండి చ్చటికి 
సన్నద్దుండై వచ్చునట్టుగా నెజింగింపుమనివీడ్కొలిపి, తద్వ్య్భృత్ర్తాంతం 
బంతయు విదర్భేళ్యరునకుం జెప్పిపంపి* తదానీతంబు లై నయుపాయనంబు 
లంగీకరించి, నిజభ్ళత్యామాత్యులం దమతమనివానంబులకు( బోవం 
బనిచి. సముచిత పకార ౦బున నుండి మజునాండు [పభాతనమయంబున. 


క, నానామంజులమాగధ 
గానధ్వను లెనంగ మేలుకని, సం ఛ్యాదుల్‌ 
పూని యొనరించి, బహువిథ 
దానానందిత విశి ప్టధరణీసురు(డై_. 74 


క్ర తరుణాంగ రాగ మాల్యా 
భరణ పభ లలర్‌, నుదయపర్వతముపయిం 
గర మొప్పునరుణుండో యన 
నరదమ్మువై నెక్కి విక్రమార్కుడు వెడలెన్‌*. "5 


క. దశిణనయనాన్పందము 
దశిణపవనానుకూలతయు నిజవిజయం 
బక్షయముగ సనెజింగింస6ంగ 
నాతణమున సాహసాంకు. డానందించెన్‌. 76 


క్‌, అట మున్న భ ట్రియనుమతి( 
బటుగతి బడ వాళు నే న్య పతతుల కెల్ల ం 
౧M యొ కా య 
జటులతరనమర లీలా 
ఘటనకు వెడలు(డని యెటుంగయగా జఇప్పుటయున్‌. 7 


అ 


182 విక్రమార్క చరిత్రము 


వి కమార్క- సిద్ధపుర్గీశుల యుద్ధము 
సీ, వంగరనన్నాహనమయం బెణింగించు 
నిఖలమంగళతూర వ్రనిస్వనములు 
గట్టుమట్టుననుండి కదలించినం జెలంగు 
భీకరళుండాలబ్బంహితములు 
రథముల. గట్ట సారథులు ముట్టిన మిన్ను 
దసన్నెడి *రథ్యని ధ్వానములును 
శే. గలసి విలసిల్లుసావాసాంకతీతీం[ద 
చం|దుశిబిరాంగణ స్థలి సాందరవము 
పూర్ణ చం [దోద యోదీర్లఘూర్లమాన 
మగుమవోర్షవఘోషంబు ననుకరించె. 


క. సందీపితరిపుకుంజర 
సందళన [కడ నై కసావాసలీలా 
నంద మలర, సింగంబుల 
మందగతి న్వీరభటసమాజము నడచెకా. 


మ. విలయారంభ విజృంభణ౭బున సముద్వేలంబులై, కుంభినీ 
వలయంబుం గబళింపంై కొను మవోవారాకరానీకవీ 
చులభంగిన్‌ , జవస త్త (విన్ఫురణలం జూవట్లి యప్పట్టునన్‌ 
అవాలి లు చ! 
విలగిల్లెం దురగంబు. లాశ్వికులకున్‌ వీర్యం బవార్యంబుగన్‌ * 


. సలలితగండమండలము సన్మద ఛారల నివ్వటిల్ల గా 
నలఘువినూత్నరత్నకనకాంచితభూపషణదీ ప్రులొవ్ప(యగా 
వెలువడె నున్దదద్విరద బృందము, ని ర్ల రదీ|పవ ల్లికా 

యు య 
కులకలితంబు లై ననడగొండలతండము |గేణిసేయుచున్‌ , 


క. దివినుండి భువికి డిగ్గిన 
దివిజవిమానము లనంగ, దివ్వమణి విభా 


జ రథ్యనిళానములును. అని వా. 1925. 


78 


79 


80 


81 





చతుర్థాశ్వాసము 


నివవాము దిళలకు నిగుడంగ 
నవలీలన్‌ వెడలె నప్పు డరదములగముల్‌. 


మ. |పతివీర పళయాంతకుండగు విదర్శజోణిపాలుం డినా 
యత లేజుండని సాపాసాంకమను జేం (దాలోకనం భావనో 
చితసంభావణమాధురీ మహిమ చే జిత్తంబు లా ర్జించుచుం 
జతురంగంబుల6 ధోడునూ పె నమరోత్చాహైకసన్నాహుండై. 


ఆ. దేళశకాలబలము దెలిసి దైవబలంబు 
కలిమి నచ్చి బానుబలము బరయ 
మూలబలముతోడ మోవారంబుగ. దీర్చి 
నుమతిసుతుండు నైన గ్ర్రసమితి నడ "పి, 


ర్‌, ద్విరదమ. లకు నరదములును 
నరదములకు నళ్వములును, నళ్వంబులకున్‌ 
వరభటులును, నరభటులకు 
నరిగెలవారలును బన్ని ర|గేవరులై_. 


ఉం అంతకు మున్న, సిద్దన గ రావనినాథునిద ండ నాథు( డ 
త్యంతబలాభిరాముండు మవోరథనాముండు సర్వ నై న్యమున్‌ 
సంతనక శ్లై, బాహుబలసారధనుండు వి చేహూభారణీ 
కాంతు(డు శాలివాపహానుండు. గయ్యపు వేడుకతో డ. దోడుగన్‌ . 


క. ఆరెండు సేనలందును 
వీఠరా[గేనరులు సమరవి[ కమకేళీ 
(వారంభ జృంభ ఇణావాం 
కారత నొండొరులమీటి కనుపట్టి రొగిన్‌. 


క. థీకరనంగరలీలా 
లోకన కౌతుకది గీళలో కేళను ఠా 
నీక విమానంబులచే 
నాకాశము నిరవకాశమై విలసిల్లెన్‌ . 


188 


82 


88 


84 


85 


87 


85 


194 వి. కమార్క చరితము 


వ. ఇవ్విధంబునం [బతిఘిటించి, పూర్వాపరసము[దంబులుంబోలె వీరరసో 
| దేకంబున విజృంభించి. 89 


సీ, అరుణద్భ|గుచులును నాయుధ పభలును 
మార్తాండదీ పితో మాటుమలయ 
వుంకారములు భీరిభాంకారరవములు 
వలయాది( (బతివిరావముల నినుప 
సీంవానాదంబులు శింజినీధ్వనులును 
నాళాకరులగుం జె లదరంజేయ 
నట్టవోనంబులు హయహేాపితతంబులు 
గగనంబు తోరణకట్టి కొన(గ 
కె. నుభయబలములనుభటులు ను[గవీర 
రసవిజృంభణ మరుదుగా రహి గడంగి 
కదియునప్పటిపటుపాదఘట్టనమున 
నుర్వి యంతంత నుజ్జూ:త లూంగందొణలా. 90 


ఉ. అత్తణి, సావాసాంకమనుజాధి పుబంధురగంధసింధురో 
దా_త్తకపోలమండలమద దవ ధారల తావు లక్కినం, 
జిత్తము ల త్రణిం జెదిరి సిద్ధ పురీం ద చమూగ జేం[దసం 
విత్తమదంబు లింకె, నరిబృందము డెందము చిన్నవోవంగన్‌. 91 


వ. అంత. 92 


మ. దివిజ స్త్రీకు చకుంభకుంకుమముతో, దివ్యాంగచనావీటి కా 
నవకర్నూరరజంబుతో, నమరకాం శాదేవావోరి[దపం 
కవిశాలోన్న తితో, నురీనిటలభాగన్య_ప్పకస్తూ రితో 
నవనీరేణువు సాటిమై పరయా నాశాశకాళకమంబులన్‌. 98 


చ. కలయంగ ధూళి దృ్భ|గుచులు గప్పిన, జోదులు శబ్ద వేదులై_ 
"వెలుచం గడంగి, నేమిరవబ్బంహిత పేషితనింవా సాదనం 


చతురా శ్వాసము | 1=5 
@® 


కులముగ నుల్లసిల్లు రధకుం జరఘోటక నదృటావళిం 
గొలందికి మీఅంగా ధరణి. గూల్చిరి బాణపరంపరావాతిన్‌ . 94 


- అప్పుడు, కుండలీకృతళరాసనులై. విలుకాం[డు తూపులం 

గప్పిరి నింగి, నాంగిక ముగా! గయి సేసినవన్నె లన్నియుం 

జిప్పిలు దట్టపుం జమటఓ ( జిందజవందటగా(గ6ం జాల నిం 

పొప్పంగం దీ[వభానుకిరణో [గత నడ్డము చేసిరో యనన్‌. 95 


, చావము లిం|దచావముల చందము చూప(గ౭, గెుపుసాొంపువా 
లూవుల|క్రొ మెలుంగులకు( దోడుగః దర్షనగ ర లొప్పంగాం 

(a జ (z= 

జాపధ రాంబువావాములు సాయకవృష్టుల యే పునూప, ను 

ద్దీపిశర క్రవాహినుల' చెప్పలందేలెను భూతసంఘముల్‌ . £6 


. బలములురెంటం బేరుగలబంటులరోవనమవోనలంబు లం 

దొలిడొలి ధూమముల్‌ నిగిడి తోన కశిఖావళు లంకురించి ని 

ప్పులు ధరమీ6దం 'బేర్చుుకియ భూరజముల్‌ దివిముట్టిర క్షా 

రలు గనుపట్టి తొన్లై సమరస్థలి నెల్లను మాంశఖండముల్‌ GT: 


| అట్టి యెడనుభయబలంబుల నుభయబలంబులును, సేనాముఖంబుల సేనా 
ముఖంబులును, గణంఎజ ల గణంబులుకు, వాహినుల వాహినులును, నకు 
హిణుల నతాహాణులున, దలవడి నన్నావాంబుల సనముత్సాహంబులు 
పోషింవ(, గోపంబు లాటోపంబుల భూషింప, వుంకారంబు లవాంకా 
రంబుల ముదలింపం జలంబు లచలంబులం బొొదలింప, నవార్యంబు లగు 
శార్యంబులు, నఖర్వ్వ=బు లగుగర్వుంబులు, నశాంత-బు లగుపంతంబులు, 
నవరోధంబు లగువిరోధంబులు, నఖేదంబు లగుసింహ నాదంబులు, నద్భు 
తారంభంబు లగుసంరంభంబులు నుల్లసిల్ల 6 జలంబులు వదలక: బలంబులు 
(పిదులక, భీరంబు లెడలగ, బింకంబులు వడలక, బిగువులు దక్కాక, బిరు 
దులు [సుక్కక, "విల వలం బొజుర5, వెన్నుచూపి జాజక, తాలిమి దింపక, 
మాలిమి( ఇంపక్క .తలంగక మఏ౮ంగక, విబుగక నురుంగక, కేడింవక 
జోడింపక, వెజవక చేమజవక, అత్తళంబుల6 గ త్తళంబులుసించియు, 
ళరంబుల ళిరంబులు (దుంచియుం, గుంతంబుల దంతంబులు పొడిచేసియు, 


ఓ, మార్క చరి[తము 


నారనంబుల నీరసంబుల నేసియు, వరిఘంబులం గేతనంబు లడిచియు, 
శూలంబుల ఫాలంబులు వొడిచియు.* గత్తుల నెత్తులు వగిలించియు, 
బల్లెంబుల నెల్లెంబుల నొగిలించియు., గుశారంబుల( గశారంబుల మర 
ల్సియు, వీరావేళంబుల వివారించునవసరంబునం, బతి యవనరంబు 
చెజవం డెబపి గని వెజవిడి తఆఅపికొన్న విధంబున రిబిరంబు చొచ్చి, 
బలుమగలం బరిమార్చి యార్చి, చేరువాడి వీరాలావంబు లాడు వారును, 
తొమ్ములుగా(డి వీంపుల వెడలి నేలం గీలుకొనియున్నతోమరంబు లాధా 
రంబులుగా నిలిచి, గత|పాణు లయును సమీరనంచారంబున6 జలించు 
కతంబున( జేతనులుంబో ల బరులకు భయం అాపాదించువారును, ద్విర 
ద౭బు లరదంబులంబొరలనెత్త నొరగినయీరనంబున నాభీలంబు లగుకర 
వాలంబులు వెజీకి దంత కాండంబులతోడన కండతుం జెంబులుగాఖండిం చి, 
చ్మిశలీలావిలాసనిరవథికులని యమరవరుల కేతంబొ గడు వడయు వారును, 
బహుముఖ.బు అగుళరముఖంబుల మర్శోద్దాటనంబు సేయ.౬టి వర్భుం 
బులతోడన చర్మంబులు సించిన ర_క్త|పసి క్షంబు లగుళరీరంబులు చెంది 

పుగీలుబొమ్మలట్ల చెలంగం, గలన నెక్కటికయ్యంపు నెయ్యంబునం 
బెకంగు వారును, గర వాలభిండివాలప్రముఖ( వహరణంబులు [వతిహాతంబు 
లగుటయు రయంబునం (బితిభట[వయు క్షంబు లగు నాయుధంబులు 
గ కొని పరా[కమించువారును, నెత్తురులజొ త్తిలినయంగకంబులు పల్లవి 
తంబు లై నయళోకంబులును, బుష్పితంబు లై నకింశుక౦బులును, శలాటు 
కీలితంబులై నవటంబులును, ఫలితంబులై నకింపాకంబులునుంబో లె నుల్ల 


సీల్లం 'జెల్ల గిలక కయ్యంబు సేయువారును, నయిదువది సేయక యవ[క 


£9 


!క మంబునం బరా[కమించి చని, దేదీప్య మానంబులయిన దివ్యవిమా 
నంబు లెక్కా, కృళాలింగనలైన నురాంగనలకు హార్దోత్క ర్థంబుగా( దమ 
వేత వికలాంగంబులై న చతురంగంబులం జూపీపొరువంబులు [వకటించు 


వారునునై, కలవాభోజన నయనపారణంబై న దారుణరణవివారణంబొన 
రించునమయంబున. 98 


ఉ. వమెయి శెండువాహినుల నెక్కువతక్కువ యింతలేక నం 
(గామము సేయునప్పుడు, పరా[కఠమ మొప్పంగ శాలివావాన 


చతుర్హా శ్వాసము ] 87 
థి 


ఇ్మూమహి శేళ్వరుండు విలనదృల సంపదసొాంపు చూపినం, 
చామరపాకునీటి| కియం దల్లడమం చెను వై_రినై న్యముల్‌ * 99 


క. నిజబలము వీ(ంగంజాణీన 
భుజబల మలర(గ విదర్భభూవరు(డు మవో 
గజ మద్దినిం జొచ్చినగతి 
విజిగీషు విదేవానై న్యవితతి. గలంచెన్‌ . 100 


చ. అతనిమవో (గవి[కమసమ[గత నై(పక, శాలివాహనుం 
డతిశితశ క్రి వై చిన, నవాంకరణస్స్ఫురణకా విదర్భభూ 
పతి యతితీ|వజాణముల భగ్నము సేయుటయు, న్విచేవారా 
జతులితచాపవాస్తు. డయి యవ్విభునై శరవృష్టి నించినన్‌ . 101 


చ. కను(గవ6 గెంపుసొంవడర(గా నత డానరనాథుచాపముం 
దునిమి, వాయంబుల జదిపి తోడనె సారథి నేపుమూపి, శే 
తనము ధరిత్రి గూల్చిన, రథంబును [గక్కున డిగ్గి యాతండుం 
గినుక దలిర్ప సైనికుల గీటణంగించెం గృపాణపాణియొ. 109 


క. అంత విద ర్ఫేశుండు విల 
యాంతకుగలి నా(కమించి, యవ్విభు నడిదం 
జెంతయు జబెడిదపుందూపుల 
నింతింతలుతునియలై మహిం బడ 'నేనెన్‌* 108 


కే. ఏసి, కంఠము గుటిచేసి యేయం దలంచి 
శరము దొడిగినమా[త నచ్చెరువుగాంగ 
నారితోడనకూడ బాణాసనంబు. 
దునిమె నొక్కమ్మున మవోరధుండు గడంగి. 104 


వః ఇవ్విధంబున నురథీత దేహుం డ్రై వి చేపుండు తత్సమయసమానీతం బగు 
నొండురథం బిక్కి పరా[కమించుటయును, 105 


199 విక్రమార్క చరిత్రము 


కే. అమ్మవోరథ కాలివావానులమీ (ద 
భల్లనవకంబు "నేసిన భట్టిమేన 


వారలును నేసి రన్నేసి వాలుటమ్ము 


లావావమ్మున నీడ జోడాడినట్లు. 106 
వ. మజియును. 107 
క. ఆయిరువురు నమ్మెయి( దను 
చేంయుళ రావళుల నెల్ల నిగుమంతలుగా( 
"జేయుచు భటియు. దద.న 
శ క 
కాయనివంగముల సాయకంబుల నించెన్‌. 103 
క. అనమర(పౌఢికి మది 
రోసించి, విచేవానరవరుండు చమూషపా 
(గేవర్తులకు( "జయివీచిన 
నానురగతి శకబలంబు లతనిం బొదివెన్‌. 109 


వీ మొక్కలంబుగం జెచ్చి ముక్కొన [పయ్యంా 
భటకోటిచ కలు వాపిపాపీ 
యారోవాకులతోన పాయములం. గబళించి 
'వేమాలటు నేలతో (వేసి వేసి 
భ! కెళములు వీడువడం చాక గోల్కొని 
గుండెలు వగులంగం (గుమ్మి[కుమ్మి 
రథససారథులతో రథము లుదతిం బటి 
తీ క © దు 
దొర్లి అ వి కులిథి: (దిప్పి[తిప్పి 
తె. సిమతరాజకగ౧వర మై క్యకమలషండ 
ఖండనోద్దండ వివారణ' కమనిరూఢి 
సెదురులేక రణంబ.లో నేవుచూ పె 


భట్టి జగ జెట్టి దికొల్చ భ[దగజము. 111 


చతురా శ్వానము 189 


కే, ఆకరీందునియాటోవ మపనయించి 
మాటుకొన్న విద ర్భేళు. బాటబి(దోలి 
సావాసాంకకమానాథ చం|దు నెదిరి 
సిద్దపురినాథు( డిట్లను( జేవ మెజసి. 1;2 


౭ 


వే అత్యద్భుతము లై_నయన్యుల సొమ్ములు 
కుటిల మార్గ మున గ. కొనంగగవచ్చు 
నిందజాలపువిద్య నెచ్చోట నైనను 
బయలు పట్టణముగా, బన్నవచ్చు. 
గవటంపుంగంథ చేం గలిగిన యర్థంబు 
సక లార్థులకు 'వెదచల్ల ఎచ్చు 
నాకలో కాధీళు నటనమాటల( దేల్చి 
వరరత్న పీఠంబు. బపయవచ్చు, 
శే. గాక, పరిపంథిద ర్చాంధకారపారణ 
ను[వశాప[పదీ పవిన్భురణశరణ 
పటుత రాయసనుకృపాణపాణి నైన 
నను 'నెదుర్కొని, యని నీకు. జెకక వళమె? 118 


మ. అని, సంరంభ విజృ ంభణనస్ఫురణమై, నావి[కమార్మ్క కతీం 
[దునివె నంవవరంవరల్‌ గురియంగా., దోడో నతం డన్నియుకా 
ఘనళస్తాంవాతి చే నణంచి, విలన కాండ |ప'కాండంబులం 
దునిమెం గేతనరథ్యసారథి రథ స్తో మంబు( జితంబుగకా, 114 


ఉ. ఒండొక తేరు గైకొని సముద్దతి సిద్ధవురీశ్వరుండు కో 
దండగుణధ్వనుల్‌ చెల(గ( దచ్చతురంగవరావావ | కియా 
వండితమూరర్తియై మెబిసీ పావకసాయక మేసె, నాత్మలో 
మం డెడుకోపవహ్ని నరిమండలి చై ( బ చరించుపోలికన్‌. 115 


క. ఆవిశిఖకిఖకి( దల( కొక 
యావంతయు లేక వి[కమాదిత్యధరి 


లైలా 


ధ్‌ 


140 వి[కమార్క చరి|తము 


|తీవరు(డు వనధివల్ల భ 
డైవత్యం బ్రైనళర ముద్మగత 'నేనెన్‌. 116 


. మెజుంగులు |[గమ్మెడుమేఘాన్ర మేసిన 


బవనజాణంబున( బరివారించె 
విషము లుమియుకా[ద వేయ్యాస్త్ర మేసిన 
గరుడబాణంబున గర్వ మణ(చె 
సమధికోన్నత మైనశైల్యాస్త్ర మేసిన 
నిం|ద బాణంబున నేపు మాచె 
ద ఎక రోధం జై_నతిమిర్యాస్త్ర ముసీత 
నరుణబాణంబున విరియ జేసె 


. ని తెటింగున శకధారణీళదివ్య 


శరపరంపర( (బతిబాణసమితి నణంచి 
యడరి పుంభానుపుంఖ నాన్య్మాన్త్రశ(స్త్ర 
వితతి నందంద యతనివై వెల్లిగొలివె. 117 


. ఇట్లు నిరర్గళ| పసారంబు లై నశరాసారంబులకు మిసిమితుండుగాని శక 


మహీకాంతునిం జూచి యాళ్ళర్యధుర్యుం డై , సావాసాంకనృపవరుండు 
భట్లితో నిట్లనియె. 118 


* ఇంతకుమున్ను నన్ను నొరు. డెవ్వడు మార్కొని యింతసేపు వి 


[కాంతి వహించి మించి భుజగర్వను చూవినవా(డు లేండు, నేం 
కెంతయు మేటిమయై శకమహీవతి దివ్యశర| పయోగదు 
వ్రాంతనితాంత నై పుణధురంధరు.డై యని సేయు బుట్లొకో ? 119 


. అనిన నుమకతినూనుం డిట్లనియె, 120 


క ఉగుం డితం డొనరించిన 


యు[గతపంబునకు మెచ్చి, యొున(గినవరసా 
మగ్గి యిది, యితని నొరుండు ర 
గా|గంబున చెదిరి గెలుచు టరిది నరేం[చా ! 121 


చతుర్థాశ్వాసము [త్త] 


వ దీనికిం (బతివిధానం బొకటి విన్నవించెద నది యవధరింపు మని యిట్లు 
నియె. 122 


మ. చరణాబ్దంబులు యోగపాదుకలతో నంధించి, యాకాళసం 
చర ణారంభవిజృంభ మాణరణదీజాద కత నించి, వా 
విరి |బవ్మోన్ర్రము నిన్న కేళ్వరునిపయికా వేగం [బయోగింవుః ను 
స్థిర లీలకా సమకూరు నీకు జయలక్ర్మీనిత్యసాంగత్యముల్‌ . 128 


శే. అనిన సౌమ తేయునిబుద్ధి కాత్మ నలరి 
చరణముల( బాదుకలు మెట్టి చదల నిలిచి 
మం|తతం|'తానుసంధానమార్గ ళుద్ధి 
"వలయ, (బవ్మో(న్త్ర మసి నమ్యిమతుమీ(ద. 124 


శా. ఆది వ్యా(న్ర్ర ము కీవణానలశిఖభావాం కారశళంకావవా 
((పాదుర్భూతపటున్ఫులింగపటలీ [పచ్ళన్నదిగ్భాగమై, 
యౌదార్యంబున వానవాదినక లాశాధీళవా న్మూలముల్‌ 
భేదిల్లం జని, నంవారించె జగచదాభీలున్‌ శకతోణిపుళా. 125 


వ. ఇవ్విధంబున శకతోణీశ్యరుండు వాతుం డగుటయు నద్దివ్యబాణంబు నుప 
సంహరించి, వాతశేషులై నవిరోధివరూథినీనాథులకు నభయ। పదానంబు 
దయచేసి, [వధానపురస్సరుండై వచ్చి శరణంబుసొచ్చిన శకమహీనాథ 
నందనుం గనుంగొని కరుణించి తదీయ సా_మాజ్యంబునం (బతిష్టించి.186 


సీ, నవరత్న మయభూషణస్ఫారరణభూమి 
విలసిల్లుకల్యాణ వేది గాంగ 
దళితకుంజరకుంభక లితమే" క్రి కరాజి 
కమనీయ శేషావతములు గాంగ 
సమరసం [కీడనసందర్శ నాగత 
సురకోటి ెండిలిదొరలు గాంగ 
బహుపిధజయతూర థ్రపటునిన్వనంబులు 
రమ్య మంగళ వాద్యరవము గాంగ 


149 వి కమార్మ్క చరితము 


క నుచిత కాలజ్ఞు (డగుభ ట్లి యొజ్జ గాంగ 
జటుల మైన|వ తాపాగ్ని సాకిగాగ 
విజయలవ్మీసముద్వావా విలసనమున 
సావాసాంకమహీనాథచం|దు( డొ వె. 12 


వ. అప్పుడు తదీయమవానీయప రాకమ[పభావంబునకు వార్షించి, శతమఖ 
(పముఖబర్హిర్ముఖు లతనివై దివ్య[పనూనవర్శ ౦బులు గురియించి, 
తమలో నిట్లనిరి. 12 


సీ. పాథోనిధానంబు చాణా[గమున నిల్చి 
గరిమమీణిన చాపధరుండు దక్క. 
బను(/గూవపమునం బడ్డ పృథుక ందుకము బాణ 
తతి? బుచ్చియిచ్చిన ధన్వి దక్క 
నఖిలరాజులు చూడ యం[తమత్స ఖ్రము సి 
(పొఢిమిం చిన ధనుఃపాణి దక్క 
ననిలోన( బరళురామునకు మిక్కుటముగా. 
గడిమిచూపిన విలుకాడు దక్క 
శే. జిత్రకోదండవి ద్యావి శేషసవాజ 
సావాసకమవి[క మో తావాలీల 
వికమాదిత్యవ సుమతీ విభుని. బోల 
నన్యరాజన్యవరులకు నలవి యగునె! 129 


వ. అని యనేక[వ-కారంబుల( [బళంసించుచు నిజనివానంబులకుం జనిరి. తద 
నంతరంబ పటుపటవాేకిమృ దంగా దిమం గళతూర్యనిన్వనంబులును. బాఠక 
పఠనరవంబులును, మాగధగీతికానినదంబులును, వందినం కీ _ర్తనన్వనంబును, 
సముదృటసుభటవీ రాలాపకలకలంబును నభంబు వైనర్షికగుణంబు నాపా 
చింవం, (దిభువనభవన మోవానాకార కేఖారమానందముండె న రాగమం జరీ 
నందనుండు, నిజసాందర్యసందర్శనాలోల లోలలోచనాలో చనకువల 
యితగచాకులకి త (ప్రాసాదళోభాకరంటై న విదర్భానగరంబు [వ వేశించి, 
(పాగ్వార వేదికాని వేశితనముది ర్షపూర్ష కుంభంబును, 


రంభా నసంభనంభా 
వనానందనందనమాలికావిలననంబును, 


భూను రాళీర్వాద మేదురంబును, 


చతుర్హా శ్వాసము 148 
థి 


విశాలవిజృంభిత జగ జ్ఞేగీయమాన గారీకల్యాణగానపరికల్పిత కర్లపారణం 
బును; విద ర్భేళ్వరదర్శితంబ్బునెన తదీయ|ప ధఛానాగారంబున విడిసి, సకల 
నైన్యంబును సముచిత్మప చేళంబుల విడియింప నుమతినూను నాజ్ఞాపించి, 


విద ర్భేళ్వరుని నిజనివానంబునకు. బోవ నియమించిన, నతం 
నియె. 
విక్రమార్యు(డు విదర్భరాజపు|తికను వివాహమాడుట 
క. దురమున నెదురై యేరికిం 
బరిమార్చంగ రాకయుండ. బర మేళ్వరుచే 
వరములు గాంచినళక విభు. 
బొరిగొంటివి, నీకు నితరభూపతు లెనయే ? 


చ. కుమతి శకుండు మత్పురముకోటపయిన్‌' విడియంగ, నెంతయుం 
గమలదళంబుమీందియుదకంబునుబో లె. జలించు నాదు డెం 
దము, భవదీయ శార్యనముద | గత(పాపున నుల్లిసిల్లి, సిం 
వాము మెడగంటవోలె నభయంబునం బొం బె వనుంధళేశ్వరా ! 


చ. వారునివరంబునం గనినయాత్మజం బట్టపు దేవి గాంగగనో 
నరవర ! నీకు నిత్తు నని నామది. గోరిక నంభవింప ను 
స్థిరతరకీ_ర్రిసంపద ల జెంది నుఖంపంగం గంటి, రాజే 
ఖరునకు. గూంతు నిచ్చి నుతి గాంచినళీతన గేం దుకై వడిళా. 


చ. జనవర ! నీవురోహితుల శాశ్రురవాన్యనిరూపణ[క్రియా 
వనజభవ|పభావు లగు వారి, ముహూర్తము నిక్సయింప(గా( 
బనువు, 'శుభస్యశీ|ఘ' మనుపల్కు- నిజం బొనరింపు మన్న, గొ 
బ్బనం బతిచి_త్తవృ త్తింగని భట్టి విదర్భుంయుం చాను వేడుకకా. 


క్‌. ఉభయపురోహితసమ్మతి 
కుభలగ్నము నిర్ణయించి, సొంపుగం బురికికా 
విభవోచితళ్ళంగారము 
నథినవ ముగ జేయ బనుచు నాక్షణమా (తన్‌ 


స్‌ కుడ్య భాగంబుల గుంకుమంబులు పూసి 
'వేదికాస్టలుల జవ్వాది నలికి 


డిట్ల 
1890 


131 


192 


193 


194 


ici విక్రమార్క చరిత్రము 


కస్తూరి ముంగిళ్లం గలయంపిగా( జల్లి 
నిగ్గుగప్పురమున (ముగ్గు వెట్టి 

కంబాల. జీనిచీనాంబరంబులు చుట్టి 
గోపురంబుల జై_(డి కుండ లెలి 

మేడల ముత్యాల మేలుకట్టులు గట్టి 
రత్నదీవిక లగారముల నుంచి 

శే. కనకకాండరంభా _న్తంభకలితముకుర 

పట్టపటపుష్ప చామరపల్ల వాది 

తోరణము లెల్లవీఢులం దొంగ లెంపం 

జేసి క్రైసేసి రథినవ్య శ్రీలు మెజయ. 


వ. అంత. 


సీ మెటుంగులగతింజూపు మెటుంగుంగన్నుల చూపవు 
పసి(డికమ్మలమీ(ద బరిఢ వింప 
మొలక వెస్నెలనవ్యు మురిపంపు లేనవ్వు 
చెక్కుటర ముల 6 జెంగలింప 
జక్క_వకవమించు చనుంగవనగుమించు 
మణివోరదీ ప్తితో మచ్చరింప 
వారినీలములంగప్పు నలకల నును(గప్పు 
కస్తూరితిలకంబు గారవింప 
క. నతివ మోహనమం[తదేవతయొ నా న 
నంగవతి కాంతమన్నించు నను(గుబోటి 
యగు చకోరికయను చకోరాతి. వచ్చి 
సాహాసాంకమహీపాలచం [దుం గాంచి. 


కే. (పణతి యొనరించి సరననంభాషణముల 
రాగమంజరినుతుమనోరాగ మెటింగి 
చిత్త మౌచిత్యవృ త్తి వశీకరించి 
విన్ననువుమీజ నిట్లని విన్న వించె. 


1£6 


187 


189 


189 


చతుర్థాశ్వానము 145 


క. నీను. జూచినచూపులనే 
తను( జూడంగ, నవును మనన తాపోపళమం 
బనుచు విద ర్భేశ్వరునుత 
పనుప6గ, నిను. జూచు వేడ్క. బనివింటిన్భపా ! 140 


వ. ఎట్లనినం దదీయద శానిశేవంబు లవధరింపుము. 141 


క. చేవరమ్హమోవానలీలా 
లావణ్యవిలానగుణకలాపము లెమై్మ 
భానింతురొ, యిట్లని నుతి 
గావింతు రనంగవతినళాశమున జెలుల్‌, 142 


సీ, కాంశామనోవారా కారు. డౌ నూరుండు 
సర్వజ్ఞ కలవానిశ్చయు(డు గాని 
(శితపరిరతణ సైముం డౌ రాముండు 
వర పుణ్యజనభయంకరుండు గాని 
మహిత దివ్యా(న్హ్ర నమర్ధు( డొం బార్జుండు 
గురును తా పియగుణకరుండు గాని 
సంతతవిభవని స్పందు జ నిందుండు 
కులగో[త'భేదనో[గుండు గాని 
శే. యనుచు చారలగుణముల నపపాసించు 
సరణి, నర్వజ్ఞలును బుణ్యజనులు గురులు. 
గులనగేం[దులు( గొనియాడ6 గొమరుమిగి లె 
వి[కమార్కూుమహీపాలచ కవి. 148 


ఉ. ఆరసికా[గగణ్యునినమం చితరూవగుణ వ సన్న గం 
భీఠతం గన్నంఆ గామినుల వేరిటి రాలయినం గరంగు, సం 
సారఫలంబు గాదె యెలజవ్వని ! నీకుం దదీయనర్మలి 
లారననర్శు కేళిరతిలా లితసౌఖ్యము సంభవించుటల్‌. 144 


146 వి|కమార్మ చరి[తము 


. అని యి ట్లనేకపకారంబుల. 
లం 


. పలుమటు నెచ్చెలుల్‌ సెవులపండువుగా నిను (బన్తుతింప( ద 


తృలలితసారభాషణ సుధారస ధారల దొప్పందోంగి, తొ 
య్య లి హృదయాల వాలమునయం దనురాగలతావితానముల్‌ 


145 


మొలచు బణింగి యంగజు(డు, మోవానబాణము నారి గూర్చిన౯ 1468 


1 నిలువుటద్దము సూడ, చెచ్చెలితో నాడ 


సరసో కులకు నవ్వు, సరులు [గువ్వ 
జిత్తరువులు (వాయ, జిలుక6 బెండి లిసేయ 
నరసాన్నము భుజింప, మరు భజింప( 
దలిచి తము పటం, చారవోరము వెట్ల 
౧౧ బి (2) లి 
(గొవ్విరు ల్వెడ( గూర్చం గురులు దీర్చ 
గనకసౌధముచేరం, గమ్మజాజులు గోర 
నాట్యరంగము (దొక్కు+* నటన "కక్క 


. వాంననడపింప, జలశేళి కగ్గలింప 


వీణావాయింపం బాన్పువై వి్నిశమింవ 
సజణులగ; కి ట్లైాక్క నాం డొకయు(డు గాంగ 
బాల వలపంత( జింతించుకీ లెజింగ్‌. 


. ఆకాంత కేకాంతంబున నిట్లంటి. 


. ఇంతవిచార మేల తరశేక్షణ ? యెంతటి వాని నైన నీ 


కాంతుని. జేయుదాన, రతికాంతునిపాదము లాన, నీకు నా 
యంతటిబోటి గల్ల దగవా వగంజెందంగ ? నీమనోరథం 


" బింతయు+ జెప్ప, వేమిటికి నేనుంగు నెక్కియు దిడ్డి దూజంగకా ?. 


క. నావుడు. దొంగలి జెప్పల' 
(కేవల నునుసిగ్గు లంకురింపంగ, నావై. 


= భావానకూలకీలా 


శావితముగ( జూడ్కి- నిలిపి, జాలిక. తనలోన్‌ .- 


147 


148 


149 


¥ 150 


చతురా శ్యానము ఎ 
థి 


ఉ. చెప్పం దలంచు, సిగ్గు తనుం జెప్పంగనీమికి సం చలించుం దాం 
'జప్పెడుమాట యెొవ్వరికిం జెప్పకుమీ ! యనం జూచు, నంతటం 
జెప్పక యుండ రాదు మణీ చెప్పంగ రాదని కొంకు, నెమ్మెయిం 
జెవ్పక పోదు పొ! మనుచు. 'జిత్తము నూల్కొన జేసి యిట్టనున్‌ .151 


తే. “నిజక రస్పర్శ మొనరించి నీరజముల 
నర్కు-( డలరించునది యెంత యన్నకరణి 
వినినయంతన వి|కమవినుతు( డన 
యర్కు( డలరించె నావ్ఫాద యాంబు జంబు”. 152 


వ. అని భావగర్భితంబుగా నిన్ను. 'బేర్కొనుటయు. 158 


మ. తల(పో(తల్‌ దల లె త్తెం చాలి సడలెం, చావంబు దీపించెం జే. 
తలు డించెకా, ధృతి వీడుకోలు గొనియెకా, దైవాజె. గన్నీరు, కో 
ర్కులు గోవావులకోడెళలై నిగిడె, సిగ్గుల్‌ దూరమై పోయెన 
గ్గల మయ్యెం దమకంబు పద్యముఖికిం గందర్పు చే నెంతయున్‌ . 15% 


వ. ఆనమయంబునం |బదీపించు నుద్దీపనవిభాన[పభావంబు భావించీ, సోపా 
లంభంబుగా నెచ్చెలు లి ట్లనిరి. 1£5 


సీ. కుంభోదకము( బోసి యంభోజముఖ వెంప( 
జూత ౦బు కొమ్ములు సూప దొణంగె 
ఫలరసంబులు వోసి చాలిక పోషింపం - 
జిలుక మో మెజ్రగా, చేసికొనియె 
మూలమూలల దాంచి ముద్దియ పాలింప 
నలరులు ములుకులై యంట6దఆి మె. 
[ఛాణంబుగా నింతి భావింప(గా గాలి 
యంతకు దెసనుండి యా[కమించె 
తే. వెల(దిచేసినమే లెల్ల వీటింబుచ్చి 
యివి యకారణవైరులై' యేవ జొత్చె 


148 వి[కమూర్క చరిత్రము 


జలజముఖులార ! యన్యపుష్టముల శకెందు6 
గొమ్మం గొనిపోవు టారయ గుణముగాటదె! 158 


వ. అనుచు నమ్మదవతిమదన వి కారంబులకు( [బతి కారంబులు కీతలో వచారం 
బులుగా విచారించి. కేర్‌ 


క నవమకరందయుతంటై_ 
(ప విమలనీవోరసలిలపరిమిళితం వై_ 
యివశాళించు జలమ్మున 
నువిదకు మజ్జనవిధాన మొనరించి తగన్‌ + 158 


క, జిగి దొలం కెడుచెంగల్వ సెజ్ఞ నుంచి 
గంద మందంద డెందంబునందు నలంది 
తరుణరం భాద శా ంభోజతాళవృంత 
పవవవంపాదన[ కియా [పౌఢి మెజసి. 169 


ఉ. కట్టిరి సన్నపుందనుపుగావి కటీతటి, మేనితీ(గైై 
నా కి కమ్మృపుప్పొడి, నమున్నత మెనకుచద్వయంబ్హువై( 
బె రి !కొ త్తముత్యముల పేరులు, కంకణనూపు రాకృతిం 
జు రి పొణిపాదముల( జొక్కముగా బిసకాండకొండముల్‌. 1680 


వ. మణియును. 161 


సీ చం[దకాంతపుంగోరం జల్లినిపన్నీరం 
దొరంగెడుకన్నీరు తుడిచి తుడిచి 
మంచునం దోంగినమించు లే(జిగు రాకు 
లొయ్యనం గరముల నొ_త్డి యొ ఎత్తి 
కటి ముట్ట నిపువ్వు(చేనియ( బుప్పొడి 
'మెదిచి, పాదంబుల మెత్తి మెత్తి 
సిర మైనపచ్చకప్పురము గండముతోడ( 
గలిపి పాలిండ్ల వై నలంది యలంధి 


అ షమాశ్వాసము 281 
టె 


వః అని యంతస్సి శ్రిత సంస్మితవద నుం డగుచు, సుధర్మా నగరంబునకుం జని 
లీలావకీ మందిరంబు [ప వేశించుటయ.* ర! 


సీ. చారపారలు గాగ దాశిన మలుపచ్చి 


కనమన వల రాచమసలతోడ 
నక్కడక్కడ మేర నడ్డపాటులుగా(గ 

టై. చిన గందంపువలవుతోడ. 
దొలకరించి నటించు మొలక సిగ్గుల చేత 

సుడివడి కడకొత్తు చూవుతోడ 
నూరక మంటమయై యుబ్బినవిరవోన 

లపు శిఖ నెగయు నూరువులతోడ 

'శే. నెలమిం దనరారి, దనదు క మైదుర నిలువ( 

బడిన వీటచ[కవర్డి సౌభాగ్యమూర్తి 
రసిక జనముఖ్యు. బుష్పకరండ కాఖు ర 
దెజవ కనుజెప్పవెట్ట క ముటిని చూచె 82 


క. చూచిన, వా(డు( దలోదరి 
జూచెం బులకించి, చూపు జూపును దమలో 
[దోచికొని రాక( [గీడా 
(శ్రీచతురత మెజయ సొముచేనె న్నడుమన్‌. రి 


ఉ. ఇందునికందు వేర్పుటీచి, యిందునిచే నతిమోము చేసి యా 
కందును గుంతలంబులుగ6 గంజభవుం డొనరించెం గానినా. 
డెందును మోమునుం గురులు నిట్టి వి గంటిమె! యీతలోదరిం 
బొందనియట్లి వాని మగపుట్టువు( బుట్టువుగా6 దలంతురే ! 84 


వః ఆనుచు మనోవా శాలోల హేలా లలిత పాంచాలుండగు నప్పుష్ప 
కరండకుం లిలావతీవిలానినీ విలోకన వాగురుం దగిలి, యల్ల నల్లనంగది 
యంజనుటయు. 


మ. వరసౌభాగ్య విలానమూ క్రి యిత( ఉవ్వండొక్కొ! యీరూప మె 
వ్యరియందుం గనుంగొంటిమే ? యితని లావణ్యంబు( గన్నారం గ 


150 వి|కమార్క చరి[తము 


ననిచి, యథోచితకియల నమ్మను జేళ్వరు డుండునంత, న 
ద్వినయధనుండు భట్టి చనుదెంచి నమస్కృతి చేసి, యిట్లనున్‌. 183 


క* పురిళ్ళుంగారము. జూచిన 
నరులకు నెలను నవాబ్బననగోచర మై 
కర 'మొప్పుచున్న, చెలియ 
ణు 
పరిణయలగ్నంబు, వలయువను లొడంగూడెన్‌. 163 


*. భూపా(గేసర ! యుష్మదీయచరు లుద్చోధింప నానావిధ 
ద్వీపానీతగజాళ్వరత్న రమణీ దివ్యాం బర శేణిచే 
సీపాదాంబుజసేవ సేయుటకునై_ నెయ్యంబుతో వచ్చినా, 
రాపూర్వాపరదడిణో త్తరదిగం కానంత ధా! తీళ్వరుల్‌ . 170 


వ. అని విన్నవించి వారల. గానిపించుటయు. 111 


క, సకలనృవ [పకరంబును 
[బకటితముగ సాహాసాం కుపద పీఠికకున్‌ 
మకుటమణిదీపకళికా 
నికరము నీరాజనముగ నిర్వ ర్తించెన్‌. 172 


వ. అప్పు, డప్పుడమిజేండు తచానీతంబులై నపావడంబులు గ్రైకొనియె, 
నంతం దదనుమలతివడసి భట్టియు రాజలోకంబును నిజనివానంబులకుం 
జనిరి. మజునాండు కళకమర్ధనుండు [పభాతసమయనసముచితకృత్యంబులు 
నిర్యరి ంచునంత, నక్క_డ, IT 


చ, హితులం |బధానవర్గము( గవీం[దుల బంధుల మిత్తులం బురో 
హితులను దండ నాథుల మహీపతులం బరివారముం గళా 
వతులను మాగధో త్తముల వందిజనంబు దిగంతరాగత 
తిశిపతులకా విదర్భవతి (శ్రీ వెలయంగ నభాంతసీమకుకా. శీ 


వ. [పియపూర్వుక౦బుగాం బిలిపించి, గంధాతతకర్చూర'తాంబూలంబు 
లాదిగా సత్కారంబు లొనరించె, ననంతరంబ. 175 


చతుర్ణాశ్యాసము 
థి 
విహవా వ ర్త సము 


సీ. సం (పీతిం గిన్న రేళ్వరు(డు పు శ్తెంచిన 
రమణీయచీనాంబరములు గట్టి 
కడు వేడ నాకలోకస్వామి యనిపిన 
మందారకుసుమచామములు దాల్చి 
వినయంబున దినే దతనయుండు పంచిన 
బంధుర శ్రీ గంధపంక మల.ది 
భక్తితో భువనాధిపతి దూత తెచ్చిన 
నవరత్న మయభూవణములు దొడిగి 
శే, తనువిలానంబు కనుంవాటు చాంకకుండ. 
గా నొనర్చిరి గాక శృంగార మనంగ 
సతియు( బతియును వచ్చి ర|పతిమలీల 
సఖులు దో డ్లేర నుద్యావాసదన మునకు. 


క. అత్తి విదర్శభూపతి 
చి_త్తంబున సంతసంబు చిగురొత్తంగ, వి 
[పో _త్తములు వేదమార్లా 
య త్తంబుగ నాచరించి "రౌచిత్యంబుల్‌ . 


వ. తదనంతరంబ, మౌవాూ ర్తికద త్తశుభముహూ_గ్తంబున 


క. సారోదారను ధారన 
ధారావోరానుపారి ధరణీ దివిజో 
దీరిళ వేదధ్యనితో 
గొౌెరీకళా ్రణమధుర గానము మెబనేెన్‌. 


ఉ. (క్రీ మెజయం, బురోహితవిశిష్టమతంబున విక్రమార్క ధా 
| తీమహి శేళ్వరుండు నముదీర్ల త నించిన సేపగ్యబాలు, కాం 
ఆతామణికేశభారమున దద్దయు నొ'వ్చె; మరుండు లీలతో? 
గోమలనీలగు చృముల( గూర్చినము త్తెపుజల్లి యో ! యనన్‌ + 


151 


176 


177 


1783 


179 


180 


1g9 వి [5 మార్క చ ర తము 


వ, తదనం తరంబ. 


సీ, వనీడికుండలమించు పొలిం డ్రనునుమించు 
కరమూలములకాంతి(. గెలగిలింవ6 
గరమూలములకాంతి కడలె త్తి యందంద 
కేయూరదీ పృలం గీలుకొనంగం 
గేయూరదీ పులు గిజికొని నెరనుతోం 
గంకణద్యుతిమీ(ద. గాలు[ద్రవ్వం 
గంకణద్యుతి సోయగముమీజ బలుమాటు 
రత్నాంగుళీయక| పభల( జెనక( 
తే, దనదు మెజుంగారు కెం గేలుందమ్ము లెత్తి 
(పాణవిళుమౌళివె దల(| జాలు వోయు 
నపుడు, కాంతకు మైపుల్క లంకురించి 
కోరకితమల్లి కావల్సి కొమరుదాల్బె. 


ఆ. ఇరున్సరందు నప్పు డక్కువ తక్కువ 
యింత లేక, కూర్చి యెలుకపడియె 
సవాజరీతి. బుప్పశరుండు |తానునం దూంచి 
|పియముతోడ( బంచి పెట్టినట్టు. 


క ఆలో, నాలోలేకణ 
శేలం దన కేలుందమ్మి గీలించి, మహీ 
పాలకిభామణి లీలా 
భలగతి వివావావేదికిం జను బెంఛెన్‌, 


వ, చనుదెంచి హోమ కార్యం బనునంధించి. 


క్‌, సూరిజననన్యసమితి న 
పారముగా సావాసాంకవర్దను్యుడు, నొం 
పార(గ గంఛాబంధుర 
ధారాళక చాళకనకధారల( దని-న్‌. 


18] 


182 


188 


14 


185 


186 


చతుర్థాశ్వానము 189 


ఉ. అంత, ళకాంతకుండును దిగంతనృపాలకులున్‌ సమన్తసా 
మంతులు భట్టియాది యగుమం[ తిజనంబు, విదర్భధారణీ 
కాంతు(డు దోడి కేరం జని, గారవ మొప్పంగ భు క్తిమండపా 
భర్ధంతర వీథి ద_త్తదుచితాననపం క్తి సుఖోపవిష్టులై 187 


సీ, మించుకన్నులు గోరగించు రాజాన్నంబు 
నువమింపరాని సదోోఘృతంబు 
నమృతోవమానంబులగు పీండివంటలు 
నుజ్జ వలంబై యొప్పు నొలుపు. బప్పు 
మది కింపుంబించు కమ్మనిప దార్థంబులు 
బహుపాకరుచులై న పాయనములు 
దగువాననావాసితములై న పచ్చళ్లు 
వడియ.గట్టిన యానవాల పెరుంగు 
శే. సరనమధురరసావ ళిసముద యములు 
సంచసారనమంచిత పానకములు' 
గమ్మకస్సురినెత్తావిం 7 వుచేసి 
యూరుంగాయలు'. జల్ల నియుదకములును. 188 


వ. మజీయ. (6 బచనర చనారంజితంబులగు బహువిధమాంసవ్యంజనంబులును, 
రసికరననాతవఃఫలంబులగు పరిపక్వఫలంబులును, యువతికరనిర్మథితంబు 
లగు మథితంబులు నుపయోగించి, రంభోరూక రాంభోజశాతకుంభ సంభరి 
తంబులును నుగంధబంధురంబులునగు జలంబులం గృ తాచమనుల్రై విద 
“ర్భేశ్వరుండు [పీయవూర్వకంబుగా నొనంగు తాంబూలాంబర మణిభూష. 
ఇఅాదినత్కారంబులు గై కొని, వివాహోత్సవస్తుతికథాముఖరులై, దిగం 
తరాగతు లగుమహీపతులను మజియునుం దగుచారును చాంధవులును 
దమతమ దేళంబులకుం జనిరి. తదనంతరంబ. 189 


మ. జవస త్త ్య[పభవ|పభావభరి తాజానేయవావాంబులన్‌ 
గ్రవణోశ్చారితచం చరీకమద చంచ చ్వారణ[వాతముకా 


154 వికమార్మ చరి[తము 


నవరత్నాభరణ!వజంబు నయనానం చారవించాశులన్‌ 
నవళస్థావళులకా, వధూవరులకుళ౯ వై దర్భు. డిచ్చెం దగన్‌. . 190 


క చుట్ట ములనురభి వీవని 
భట్టి కిం, దగ (బియము చెప్పి, పంకజనయనా 
పట్టాంశుక మణిభూషా 
ర ట్రజవాయగంధనింధుర ంబుల నొనంగెన్‌. 191 


క, ఆసమయమున( గుమారిం 
గ. నేసి, తదీయజనని. గాన్పించి, చకో 
రీనుద తి నువయాణ 
(శ్రీసూచన చేసి |వణతి సేయించుటయున్‌. 1£2 


శే, తర్గీ పాదంబులకు (మొక్కి, తలిరు(బో (డి 
య|ళువూరంబు 'జప్పల నప్పళింప. 
గలికికన్ను లు మకరందజలము |గమ్ము 
కమ్భుతమ్ములతమ్ములై కరము మెజనె. 198 


వః అ క్తెజిం గెటింగి, యమ్మవోడేవి యక్కు మారీరత్న ౦బు నక్కునం జేర్చి? 
చెక్కు_టద్గంబులు పుణుకుచు నిట్లనియె. 194 


సీ, ఏరాజు నుజ్జయినీరాజ్యవదమున 
నంబికాడేవి వ ట్టంబు గై 
నేరాజు తననభ కేతెంచిన విరించి 
యచ్చెరువంది (బవ్మాన్త) మిచ్చె 
నేరాజు నాట్య విచ్యారసజ త మెచ్చి 
భ|చాననం బిచ్చె బలవిరోధి 
'చయేురాజునకు. గల్ల నీశ్వరవరగర్వ 
యుతుని సిద్ధపురీళు నోర్చుకడిమి 
క. యట్టిరాజు ప ట్రపుచేవివై న నీవు 
సక అరాజన్య కాంతలు చరణయుగము. 


tn 


* నింక నిటమీ(దం దగుబుద్ది యెజు6గ6 జెప్పి 


@® 


గొలువ గొలువుండుదువు గాక, కోమలాంగి 
నీకు నేలమ్మ కన్నుల నీరునింప. 195 


క, పతికనుసన్నల మెల(గుము | 
పతిహితు లగువారి నెటింగి పాటింపు, మదిం 
బతి చై_వముగా( దలవుము 
పతియ నుమీ యేడుగడయు ఛామామణికికా. 196 


. అని బోధించి పునఃపువరాలింగనంబు చేసి, తదీయనర్శనఖియగు చకో 


రికం జూచి యిట్లనియె. 197 


. పతియును నేనును బార్వతీపతి చేత 


వరముగా. గొంటి మీవాలుంగంటి 
నర్క కేజుండు వి కమార్కకమానాథు. 
డలు. డ య్యెడిభా "ర మబ్బి మాకు 
య 
రమణునితోడ దూరముగాంగ నేంగుచోం 
బొల.తికి నీయట్టి బోటి గలిగె 
'నేమిట6 జూచిన నీయింతి తొలు మేన 
సుకృతంబు చేయుట (పకటమయ్యె 


విభునిచి త్తముపార్చించు వెరవు గటిపి 
పొడయు నీడయు( బోలె వీడ్వడక మెలంగి 
యబలకంటికి జఇెప్పవై యరయవమ్మ. 198 


. అని యప్పగించి యనుపుటయు., జకోరికా[పముఖనఖినవా|[ సంబుగొలువ 


నాందోళికారూఢ యై, చను దెంచిన పియాంగనం గనుంగొని సంతుప్టాంత 
రంగుండై సావాసాంకమహీనాథుండు. 199 


. వినయముతో విదర్శ్భపతి వీడొ-ని, 'దేవియు( దాను రత్న కాం 


చనరథ మెక్కి, వందిజనసం స్తుతి మాగధగానమంజుల 


చ, 


156 tre 


ధ్యనులను వాద్య వాద్యనినదంబును దిక్కులు పిక్కాటిల్ల ౮౮. 
జనియె, రమానమేతు. డగుసారననే[తుని (గేణి సేయుచుకా: 200 
విక్రమార్కు. (డు భార్యతో నిజపురిC (బవేశించుట 
అటమున్న సర్వనన్నావానమేతుండై. వెడలి భట్టియుం జను దేర విదర్భా 
నగరంబు నిర్గమించి, పయనంబున యోగదండ వకాండకల్పి తానల్పపుర 
నిరాపణంబుల, దివ్యపా|తికావిచి|తాన్న పాననంతర్పణంబుల(, గంథా 
నునంధీయమాన నానానిష్క విరచిత దవ్యంబుల నాత్మనిర్వి శేషంబుగా 
నశేవనై నికులకుం బరితోవం బొనరించుచు. జని, నిజాగమనోత్స వాలం 
కృతం బై న యు జ్ఞయినీపురంబుం (బ వేశించునవ్పుడు. 201 
క అన్నరపతిచం[దునిః నొక 
కన్నియ మణిసౌధజాలకంబున జూడం, 
గన్ను లవల( గన్నులతో 
నున్న ట్లున్మీలనయనయుగయి యొప్పెన్‌. 202 
నెరనుంజూవులతోన నెయ్యంబు కూర్చికి 
నెరవై న తియ్యంబు నిగుడుచుండ 
విరుల గాదిలియిన వేణీభరముతోన 
కేలిమై గనయంబు కీలుశడల 
వాదయంబులోవల నెనంగుకోర్కులతోన 
మేడీగౌం బులకలు మెండుకొనంగ 
వీలనీతలీలార వింద ముతోడన 
చెలిమూంవ్ప( గీలొ్మన్న చేయి నడల 


. మజపు వేడ్క యు మదిలోన మచ్చరింప 


చెమరు(6 గలవంబు [గొమ్మేన జిగి( దనర్చ 
నింపు. దమకంబు మనములో నినుముడింవ 
రమణియొక్క. కె వసుమతీరమణు(జూచె. 208 


నెజవుగ వన్నె వెట్టి, రమణీమణి పయ్యెద నంతరింప(గా 
మజచి, నరేం[దుః జాడ(గ నమందగతిం జనుచేర, వోర మ 


we Fama 


చ తురాశ్యాసము 157 
®ి 


య్యితీ చనుముక్కులం దగిలి యొంతయు నొచ్పె, రథాంగదంపతుల్‌ 
ఆజం గొదవంగం బట్టి తరితీపులంబెట్టు మృణాళ మో ! యనన్‌. (4 


చ, మలయ జకర్ణమం జలంది, మౌ క్రికభూవణభూపషి శాంగియె 
పొలంతుక యోర్తు రాచిలుకబోద కరా[గమునంద యుండ, భూ 
త లప తిద ర్భనంబునకు( దత్పరతం జను బెంచి నిల్చి, ను 
జ్రలరుచితో నృపాలునకు శారద సన్నిధి చేనెనో ! యనన్‌. 906 


ఆ. రాజవరుని( జూచురాజబిం బాస్యల 
కలికి మెజటు(గుంజూవపుగములు పర్వి 
కలువతోరణములు గట్టినవిధమున 
నప్పురంపువీథు లొప్పమిగిలె. 106 


చ. సమధిక చం దికాధవళ సౌధసమున్న త వం[ద శాొలలం 
(బమదము మీజ నిల్చి, పురభామలు సేనలు చల్లు[కొత్తము 
_కిములు దనర్చె, నమ్మదవతీమను జేం [దులమీ6ద వేలుపుం 
గొమిశెలు కల్పభూజనవకోరకముల్‌ గురియించిరో ! యనన్‌. 207 


వ, ఇవ్వీధంబున సర్వజననయనపర్వంబులగు నపూర్వవిలానవై భవంబులు 
మెజయం జని రాజమందిరంబు [వ వేశించి, రథావతరణంబు సేసి 
యనంగవతీమవో దేవిని సఖిజననమేతంబుగా నంతఃపురంబున కరుగ నియ 
మించి, యాస్థానమండపవంబున మణివిచి తడ్వా[ తింళత్సాలభం జి కాభవ్యం 
బైన దివ్యసింవోననంబుననానీనుం డై యున్నయవనరంబున. 208 


సీ, -కాం చనమణిము[దికా [వభాజాలంబు 
వసి(డిపస్హ్రారములమిసిమి. "జనకం 
గలికి[ శంగన్నులం [గమ్ము[కొమ్మెజుంగులు 
వరదీవకళికల వన్నె వెట్టం 
గమ్మవువ్వులశావి కర్పూరవ ర్తికా 
శారఖంబులతోడ నరనమాడ 


1౬8 వి కమార్క చరి[తము 
గంకణంబుల రుణ త్కార బు తోరమె 
యాశీర్నినాదంబు నాదరింవ( 
కే. దరళళాటంకమౌ క్రికోదారోకాంతి 
గండదర్పణదీ పుల గారవింప 
రాజముఖులు గావించి రారాజమణికి 


రచితరుచి చ[కవాళనీ రాజనములు, 209 


వ. తదనంతరంబ. 210 
కె. సౌమ కేయాదిసామంతనముద యంబు 

నాత్మనడన౭బులకు నేంగ నానతిచ్చి 

యంకపురమున శేంగి, ధరాధినాథు. 

డుచితరీలానుర క్తుండై యుండునంత. : 


చ, wee దేనియ। క్రియ న్మది రాగరసంబు గాఢమై 
రంగ, వివోరసౌధమణిబద్దగవాకము శేరి, వేడ్క (బొ 

రయువిద దర్భళాజతనయం గరుణించినభంగి దోంవంగాం 

జరమదిశామహీధరముచాటున కేశా దినేం[దు డ_త్తజీకా* 


oR ద 
Lo 
hd 


తే. కణ(క ననో్యన రినంభోగ కాండ నున్న 
సావాసాంక విదర్భ రా జన్యనుతల 
వాడ యరాగంబు పు.జమై యెనంలె ననగ 
నుదయ రాగంబుతోంజం[ద్రు,డుల్ల సిల్లె. 28 


శా. తత్కాలో చితకృత్యముల్‌ నడపీ, రత్నన్ని గ్గభూపావ లీ 
నత్కాంతి పకరంబు రాగరనసాజా ద్భావముల్‌ పూనంగా, 
నుత్కం= కనఖిసవాోయు( డయి, రాజో త్తంను( డుండెన్‌ నము 
ద్య క్కేళీనసదనాం తకాంతబహాుళిల్పాక ల్పతల్పంబునన్‌ = విశ్వ 


క, అంతం జకోరిక మొదలగు ష్‌ శ 
కాంతలు వె చ_డర్భతనయ( గై సేసి, మహీ 


చతురాళ్వాసము 80 


కాంతుం డున్నవివోరగ్భ 
వోంతరమున 'కెలమి. 'దెచ్చునాసమయమునన్‌ , £165 


చ. పదముల దొ|[టుపాొ టొదవం (బాణసఖీ జనభావణంబులన్‌ 
మది. దమకంబు లజ్జయును మచ్చరికింప, వణంకు మేనితో 
మదవతి మందమందగతి మార్దవ మొవ్చ(గ వచ్చెం జై పయిం 
బొదలుచు నున్న రాగరసపూరముతో నెదిరించుకై వడిన్‌. £16 


వ. వచ్చి వివోర గేవాగేవాళీ[ప బేళంబున నిలిచి. 217 


క, లోపలికి నరుగ నులుకుచు. 
బ్‌ వె మిథ్యారవాస్యభావలం గాల 
తపముసేయుచు(, జెలితో. 
[దోపాడుచు చుండె నబల తోరపులజ్జన్‌ . 2!8 


సీ, కలువ జేకులమీటు కలికికన్ను లకాంతి 
మేల్కట్టుము త్యాల 'మెజటు(గు వెట 
ట టబ 
నిండు(జందురు నేలు 'నెమ్మొగంబు బెడంగు 
నిలువుటద్దమునకు. జెలువు నొనంగ 
నరుణా బ్బములమించు నడుగుల నునుంజాయ 
నిలకటు కెంపులనిగుం జనకం 
వ, గ 
_ గారుమెలుంగుల. గై కొను తనుదీ_పి 
| కనకకుడ్య[పభ గారవింవ 
కే. సారఘనసారధూపాదిసౌరభంబు 
లల(తియూర్చుల నెత్తావి నతిశయిల్ల 
మందిరాభ్యంతరము సొచ్చె [మాను బేటి 
శ ఖీతమృగనే[త [పియనఖ(పేరణమునం aC 
చ. వలభుజముం గపోలమును నంచి మలంచినమోము అజ్జ్ఞయున్‌ 
లలితకటాతఈఘు౮' ఓవ్లియ విభా సము జిత్తము 'జి-త్తజాతుండుం 


160 విక్రమార్క చరి[త్రము 


దల(పులుం గోర్కులుకా చరయ, దద్దయు నొప్పె వివోరళయ్య నై 
విలసితలీల జాల బొట(వేల నిలాతలముకా లిఖించుచుకా. 220 


చ, అతులితభావగర్భితములై న మృదూక్తులచేతం గేలికిం 
బుతపుత వోవుచున్ననృపపుంగవుచి _త్త మెటింగి, నిర్గమో 
దతమతి యె ననెచ్చెలికిం గన్నుల (మొక్కులతాంగిభావ మూ 
ర్థితరతిరాజరాజ్యవద సీమకుం బట్ట ముగ" భూవిభున్‌ * 421 


నః తత్సఖినిగ్గమ నానంతర బున. లీలల 


సీ. మేలంపుమాటల మెచ్చులు పచరించి 

తోరంపుసిగ్గును దొలంగం దోలి 

పరమసౌఖ్యాయ _త్తపరిర ౦0భణంబున. 
దనువల్లి 6 బులకలుదళము కొలిపి 

పారవళ వ్రదములై పర (గుచిట్ట ౦టుల' 
జనవున గనయంబు సడలంకేసి 

(కొ త్తలయం దెల్లి( [గొత్తలై_ పరంగెడు 
కామతం[తంబుల గరిమ గజపి 


క. బాలికామణి సుఖ వార్చి నోలలార్చి 
కాముసా[మాజ్య లత్మికి( గర్హి జేసె 
(బసవళ ర శాస్త్ర మతకళా పారగుండు 
సావాసాంకమహీపాలచ। కవ ర్తి. 228 


చ. చిలివిలివోవుకోరికలు చిత్తములం దల లెత్తి, చేవాముల్‌ 
పులకల నీన(గా' దమకముల్‌ నిగుడన్‌, నుఖపారవళ నం 
దలంపుల కందగింవ(, [జమదంబునం బట్టినచోటు లెల్లనుం 
గళలకు నిక్కలై మెజయంగా రతిసల్పిరి వేడ్క దంపతుల్‌. క్క 


క. నుఠరళాపసానతీలా 
పరిరంథము మీద రొతికిం (జారంభముగాం 


చతుర్ధా శ్వానము 161 
దరుణియు వరుండు రమించిరి 
కర మరుదుగ. జతురళీతికరణ | పౌఢిన్‌ 225 


సీ. తొంగలిణప్పలతుదలు ₹.(ాలినం 
గొనరుంజూవులయందు మిసిమి దోప. 


చారవోరముల నర్తనం గళాసించిన. 
గుచకుంభములు మీంద(6 గొంతనిక్క( 

గుంతలంబుల తుళ్ల గింతలు నడ లిన 
గెమ్మోవిచుంబన[కీడ కలయ 

మణికాంచివలయంబు మౌనంబు గై కొన్న 
నురునితంబముకేళి కుత్చహింప౦ 

కే. జెమటచి త్తడి మైపూ(త చెమలిచనిన 
నెమ్మనంబున( దమకంబు నివ్వటిల్ల 
నున్న జలజా థి యొప్పు నృపో త్రమునకు 


మదనపునరుద్భవవి కారమం|త మయ్యె. 226 


స్‌ సంపూర్ణ పూర్తి మాసాం ద్రచం[ దాతవ 
విలసితళళి కాంత వేదికలను 
మంజరీనంజాతమకరందనివ్యుంద 
మాకందమాధ వీమండప ముల 
శ్చంగారవనమవోళ్ళం గారమణిళ్ళంగ 
వోటక శై లళ్ళంగాటకముల 
నంఫుల్ల వాల్ల కనవా వాన వాననో 
జ్ఞ వ్రలదీర్హ దీర్చి కానై కతముల 
తే. గగనగంగాతరంగిణీగంధవావా 
బంధురోద [గ సౌధా[గభాగములను 
నవనవోల్లానర తికళా నై పుణముల. 
(బతిదినంబు రమించిరి పతియు సతియు. 227 


162 వికమార్మ చరిత్రము 


వ. ఇ _క్రెజింగున సాహసాంకమహీనాథుండు చిత్తానందంబుగ విదర్భరాజ 
నందనం దగిలి కందర్పలీలా విలాసంబులం జతురుదధివలయవలయిత మవో 
మహీవరిపాలనఖేలనంబులం [దివ ర్తిల్లుచు మణియును.- 925 


శా. నారీచి _తసరోమరాళ, నవనానాగంధసౌగంధ్యవి 
సారో చారభుజాంత రాళ, (వతి భానర్వజ్ఞ , సోమాబ్దవి 
స్మేరాకార భరన్ని శాకరకరా శేమ!పియం భావుక 
స్ఫారజీరప యోధిలంభఘనకళా జంఘాలకీ ర్రీశ్వరా! 2:9 


క. భూరిమణి పామభూాపా 
పూరితక న్యా పచానవుణ్యచరి| తా 
చేరయనన్న యవరతన 
యయారత్న | శ్రీ మదక్కమాం బాపుత్తా?) ! 2:0 


బంధురవృ త్తము 


వీలసితబహుధనవితరణకరు ణా, వి|కుతవీరగు ణాభర7కా 

డలరువానవడ కనలలిత చరణా, సత్మ విసన్ను త ఫంచర ణా 
కలుషవిమతధరఘనమదవ వారణా, కాంతినవీనముధాకిరళథా 

జలనీధి వలయిత జగదువకర ణా, సారయళోధనతాభరణా | £8। 


గద్యము. ఇది (శీీమదఖిలకవిమి త్తి వెర్టయయన్నయామాత్యవు త్త) 
శారరాదయావి భేయ జక్కననామధేయ[వణీతంటై న వి|కమార్శ-_ 
చరి[తం బను మవోపబంభమువం దు జతుర్రా శ్వాసము. 


164 విక్రమార్క చరితము 


బులం గూర్చె ననంగ6 దరువుల 


నలరులు దెలిరులుకు బండు నక్కజ మయన్‌. 
౧౧ 2 


క. కిసలయకిం జల్క రజః 
(పసవళలాటు[ పభాపరంపర లెసకం 
'బిసనంగె మక రందవ్యృష్టి కి 
బొనంగంగా నిం|ద ధనువు పొడమినభంగికా. 


మ. కనడంభ్‌ ఆ జముఖీన వీనముఖరాగ వ్యా _ప్రిపూర్వంబు గా 
ననునుల్లాసము6 బొౌండె సంపెంగలు, నా నాశానన శ్లీవిలా 
స లభ్యాగమవే మళ ఎ తునకు నౌచిత్యంబు గావింప చె 

కీరా జపరీపమాలిక అనన్‌ జేరీవ్యమానంబులై.. 


చ. పరువపుబుప్ప రేణువుల మై మకరందపు వెల్లిడొల్లి బం 
ధురవగదుర్గమార్గ మతిదు స్తమమై చెలువొంద, నెందు న 
₹.రువుగ మందమండ గతిం జెందె మహోాజలు. డయ్యు. జాలదు 


స్తచమని క న్నెతావు లగు తావుల।|వే(గున వాయు వామనికా, 


చ. విరహుల( బట్టి తెచ్చి మనవీట భటావలి నెవ్వరైనం బూ. 
దరటులపాలు సేయమియ తప్పు నుండీ, యని చాటుచున్నశం 
బర రిపుఘంటి కారవముభంగిం జలం” నళోకళతాడన 
స్ఫురితవిలా సినీ చరణభూవణఘోషణ మెల్ప్లతో(టలన్‌. 


క. తిలకితవసంతలవ్మీ 
తిలకములై_ నిరుపమాన తేజోగరిమం 
దిలకములు తరళనయ కా 
తిలకంబులు చూడ( జూడ. దిలకము లొ ప్పెకా, 


క, కాముకులు గామినులునుం 
గ“గామాతురు లగుట యరుదె ? ఘనతకరులతికా 
సోమము (వేమము గె గ౧కొసె 
నామని న మ ౩న . సలవియె పాశకర్‌, 


10. 


ష్‌ 


గిన 


164 విక్రమార్క చరితము 


eA 

fh 

3 I 

ల్లో 
ర 

oi 
Pa) ol 

zt 


బులం గూర్చె ననగ దరువుల 
నలరులుః దిలిరులుకు బండ్లు నక్కజ మయన్‌. 
౧ ది 


క. కినలయకింజల్క రజః 
[(పనవళలాటు[పభాపరంవర లెనకం 
బెనంలగె మకరందవృష్టి కి 
బొనంగంగా నిం దధనువు పొడమినభం౦గి౯ా,. 


=, కన ద9భొ జముఖిన వఐనముఖరాగ చా వ్యాది ప్రీపూర్యంబు గా 


౦ వగలు, నానాకానన శ్రీ విలా 
జ. తునకు నౌచిత్యంబు గావింప నె 


త న! Shs లనన్‌ దేదీప్య మానంబు ల్రై స 


పరువప్పుంబువ్చ రేణువుల వె లన ఇక. బం 


రవోదుర్లమ గార్ల మతొదు స్హమమై చెలువొంద, నెందు న 
క పు 6ద "తి కంది మహోబలు( డయ్యు. జాలదు 
“మపి క న్నెతావు లగు ఆావుల్య వేంగున వాయు వామనికా. 


చ 


MRO బట్టి తెచి, మనవీట భటావలి నెవ్యరై నం బూ 


దరలటులపాలు సేయమియ తప్పు నుండీ, యని చాటుచున్నశం 
బర రవుఘంటికారవముభం గిం జలం నళోకతాడన 


రితవిలా సీనీచరణభూవణఘోవణ మెలతోంటలన్‌. 
య 


క్‌ తిలకితవసం తలజ్మీ 
తిలకములై నిరుపమాన కేజోగరిమం 
దిలకములు తరళనయ కా 
తిలకంబులు చూడం. జూడ? దిలకము లొ ప్పెళాం 


కొ. కాముకులు. గామినులునుం 
గామాతుకు లగుట యరుచె? ఘనతకులతికా 
సోమము (వేమము కై చె కొని 
నామని నష్ట జునై ౫న నలవియె పాగడన్‌. 


10 


పంచచూశ్యానము ‘Ee 


సీ. కమలగర్యూని(ం బు _త్త్‌ కాకాము? గావీంచి 
కెకికు విలయాలి. గవయః బనిచి 
నిందిరాషిభు గొల్లి యిల్లాం (డడ దగిలించి 
రజనీశు గురునతిరతి కొనకి 
రు!దుని నర్టపారుషునింగా నొనరించి 
శుకునితాతకుం గామసుఖము చేక్సి 
కులిశాయుధుని బట్టి శకోడాట లాడించి 
బుమ్యళ్ళంగుతపన్ఫమృత్ధి మాన్ని 
కే. విషమశరునకు తై లోక్యవిజయ మొకం 
నిట్రి చరితంబు లజింగిన యట్టిన నరులు 
విజితకాముల మనుమాట విడువుండనుచుం 
బిల్కు-గ తిది ల్కె( దోంటల. జిల .".ములు. 11 


వ. ఇ_తెటింగునం జి జెత్తనంభను సా మాజ్యల వ్‌ 


వలమ్మీనివానం జైన మధుమానంబు 
సకలజంతుజంపతికంపాదితమనోవిలానంలై. భాసిల్లునంత నొక్కాడు. 12 
కమలాల యు 


రాజదంపతుల ఉదాంన విహారము 


ఆం 


$ 


క్ష నరవతి యనంగవన విత 
వరవతులు భజింపం !వమదవనమున కరిగెన్‌ 


a 
నురవతులు గొల్వ శచితో 
వారి నందనవనములోని కకెగికభంగిన్‌. 18 
వ. అంత. 14 
ము అలరుంచేనియ న నద్ద్యగ్ధిపాద్యాముల వరా యంబుతో నిచ్చి యిం 
పులు మీజన్‌ విరవావిజా దిక్‌ కులం బుష్పొంజలుల్‌ చేసి" యు 
జ లభ్ళం కీనినద ంబులం గుశలసనం; పశ్నంబు గావించి, భూ 
తలనాధుకా భజియించె గంథవవు: డు ద్యానాంతరాళంబునన్‌ ॥ 15 
వ. ఆ సమయంబున 16 





* కోడి. ఆటలు. 


వి కమార్క చరితము 


క్‌, కాననవనంతలత్మీయు 
నా నుపవనపాలజాల నయవినయగతిం 
గానుక తెచ్చినగుచ్చము 
కానుక గావించె విభుండు కాంతామణి కికా. | 


ఉ. ఇచ్చిన నిచ్చలో నలరి యింతి, దరస్మితకాంతి చెక్కులం 
దచ్చువడం [బసన్నవద నాంబుజమై, వనపాలబాలికం 
బొచ్చెము లేక రత్నమయభూవణభూషితం జేసి, దానితో 
మచ్చిక మీఅంగా మధురమంజులభాషల నల్ల నిట్లనున్‌ . 18 


సీ (పోదిగాం బన్నీరుపోసి పెంచినకన్నె 
సురపొన్న యున్నచే సుందరాంగి 
పొలుపారం6 బచ బకప్పురపు బాదున నిడ్ల 
విరజాజి యున్న దే వారిణనయన 
యెలమి గన్తురిబూదియెరుపునం జెరిగిన 
సం వెంగ యున్న దే చం[దవదన 
[5 వ్వారు జవ్వాదికుదురున. బెరింగిన 
చేమంతి యున్న దే కోమలాంగి 
కే. సంతతంబును బూంబేనె జూాలువాజం 
గమ్మగందవుముదడ్ద ల గట్ట వెట్టి 
కాలువలు దీర్చినపసిండి కేళకూళి 
నిండి తొలంకాడుచున్నదే నీలవేణి. 19 


వ. అనిన నయ్యనంగవతీమవో దేవి కిం ([బమదవనపాల బాలి కాల లామం బిట్ల 
నియ. 


ns 
యా 


చ. జనవరవంశవారినిధిచం[ దుః డనం దగుచం[దగు_వ్ర్వనం 
దనుకరుణానుధారసనమునం [దిజగంబులు పల్ల వింప(గాః 
బనివడి (పోదిచేసి చెనుసపం బెనుబొందినతో-టలోనినూ 

5 తనలతికావలీతరు వి తానమునొప్పులు చెప్ప నేటికిన్‌ . 21 


పంచమాశ్వాసము 167 


క, నావుడు( దదీయవచన 
(పావీణ్యంబునను ధరణివతి (పముదితుండ్రై 
యావైదర్భియు6 దానును 
"గేవలలీలా వనాంత కేళీరతుం డై. 22 


శా. లీలాశైలము లెక్కుచుం, దరుణవల్రీలాన్యముల్‌ చూచుచున్‌ 
ఢోలారోవాణశకేళిం బేలుచు, మదాటోపాలిగానధ్వని 
(శ్రీలాలించుచు. గీర భామణములం జిత్తంబులన్‌ మెచ్చుచుం 
గాలోన్నీ లితపుష్పృభూరువాతతిం కై సేయుచుం జూడ్కులన్‌ . 28 


కీ మం జరీనంజాతమ కరందమధుమ త్త 
చం చరీకద్వందకనం|భమముల( 
గోర కితానేకకోమలవల్లి కా 
వేల్లితభూజా త విలననముల 
సవాకారఫలరసాస్వాద నసంతుష్ట్ర 
1ళుకనతీ పతిరుతి పకటన ముల. 
గినలయాంకురర నగ నననముత్క ౦6 
కలకంఠవిటవిటీకలకల ముల. 
కే, గనియు వినియు వనంతనం| కాంతరాగ 
సర్వసామాన్యమహిమ కాళ్ళర్య్యమంది 
చెలి శెటింగించి కొనియాడి చెప్పిచెప్పి 
[పమవవనకకేలిం చేలిరి పతియి నతియు. 24 


చ. అలరులు గోయుచోట నళు లాలనసౌరభ నూన మూం.గినం 
గలంగుట గాంచి కొప్పువయిం గమ్మనిసంచెంగ(దండ సేర్చి, తొ 
య్యలి వ్యాదయంబునందు( గునుమాప చయవ్యసనంబు (గమ్మజన్‌ 
మొలవంగ జేసినన్‌ , నృపతిముఖ్యునిం |బౌఢలు మెచ్చి రందలున్‌. బి5 


1. కుకదంవతీరతి [(పకటనముల. అని పాం 


168 వి కమార్క చరితము 


పుష్పాపచయము 


సీ, అరవిరిపూదండ లఖుత నించెద నని 


యనువున( జనుదోయి నంటి యంటి 
పుప్పొడినెర సొయ్యం బోవ నూంబెద నని 
నయనచుంబనశేళి నడపి నడపి 
చిప్పిలుపూంబేనె జీరువాజెడు నని 
పాణిపద్మము “గేలం బటి వటి 
A] లు 
యలి| మో(త లకు నింత యలుకంగ నే లని 
చిక్కనికౌాంగిట జేర్చి చేర్చి 


కే. నృపకులాగణి మేలవునెపము గాంగ 


శో 


నలరుబంతీ( గళా స్థాన మరసి యరసీ 
రమణి నిబ్భృంగి బహు బావ్యారతుల. గలంచి 
సరవి సుఖముల(జాతుర్య సరణి మెజసి 25 


. అందనిపువుగు తిదెనక౩ యబుసాొ(పగ నేల బాల? కో 
వ 


యం దలయ య్యొనేని నెగయ న్నిను నెత్తెవ నంచు సంతనం 
బంద (గ నెత్తియె క్రి విభుం డందణీముందబి డించుచుండ గా 
నందినకంచు సంతసము నంచె లతాంగియు మాటిమాటికిన్‌ , 27 


. తనరునకోకభూరువాలకాముకుశంబుల నంతరాంతరం 


బున నిడి, పొన్న|కొన్ననల భూవతి మాలికగా నొనర్చి చూ 
పిన, గరువంపుంగ౫౨పు లెడ వెట్టిన మౌ క్రికవారలీల నె 
కొన(జనుదోయివె నునిచె. గోమలి లేనగ వంకురింప(గన్‌ . 28 


i వల్లవంబులయొప్పు( బరికించు. బరికించి 


యజ్జాన్య క మ్మో ఏ యానం దివురు 
విరులగుత్తులమించు వినుతించు వినుతించి 

కామినిచనుదోయి గదియం గోరు. 
గీరఛావణముల( గీ _ర్రించుం గీ ర్తించి 

యంగనసరసోక్తు లాస సేయు 
చెలదీగాషడుదల నీశించు నీతించి 

రమణి మైపొందు చిత్తమున నిల్చు. 


పంచమాశ్వాసము 169 


కే. నిత్తెలఅంగునం జి త్తజాయత్తు( డగుచు 
జెలువయును చాను బూ 'సెజ్జం జేరుట యును 
దరుణు లొండెరు(గనునన్న చాల్చుకొనుచు. 
జెల(గి పుప్పాపచయశేలి చేసిరంత. 


ఉ. అనురపొన్న నాకు నలువంచెడి వేగమె పువ్వులన్నియుం 
గోనెద నన్నం గై కొనినకోమలిగర్వము సై" కాత్మలో 


నీ సొదవంగం బెల్లు జనియింవ (గం జేసె (బనూన రాజి లీ 
లానరసత్వ మొప్పంగ విలాసిని యోర్తు దరస్మితంబు చేన్‌ , 


క, నన్నపు(బల్ల వములు గని 
కన్నియచనుమి ట్ర లనుచు€ గనుంగొని [పౌఢుల్‌ 
మిన్నక యుల్లనమాడ ర 
కన్నెణికము దొర.” జెక్కుగఅచిన దనుచున్‌. 


చ. తొల.గి నికుంజపుంజములు దూజుచు దాంగురుమూం.త లాడుచుం 
"గెలంకులం జొచ్చి నిల్చిననఖిజనము న్నవకంపుందీంగెలఎ 
'దెలియంగ లేని ముగ్ధలకు6 దెల్లమిగా నెణి(గించెం దత్సఖీ 
సలలితరత్నభూపషల విశాలవిలోచనదీ ప్రిజాలముల్‌ . 


చ. బలువిడి ఫాలలో చనుని_వై.( (బనవాయుధు. డేగునప్పు, డీ 
యళులును గోకిలంబులు శుకాలియు మంద సమీరణంబు( "గం 
ద లిరులు వచ్చినం గడు [బతాపవఫమ,గుండు గాడ యంచు ౩ 
ల్వలు వనవై భవస్ఫురణ వర్షనచేసిరి కేలి నల్పుచున్‌. 


చ. అరవిరజాజిగు త్తి నరుణాధరదీధితి చే, నళోకమం 
జరినిఘిన_స్హన| పభథల( జంపకగుచ్చము నీలకుంతల 
స్ఫురణ దమాలకందళము( బోలంగంజేయుచు, నొక్క[పోడ య 
చ్చెరువుగ నైం[దజాలికవిశేషము. జూపు సఖీజనాలికిన్‌, 


చ. అలరులతో(టలోన విరులన్నియు. గోసితి రంచు బోటులన్‌ 
సాలయంగ నేల? బాల యిటు చూడ(గరే తిల కావనీరువాం 


81 


170 వి [కమార గై చ రిితము 


బులచెన, [దవ్వితండములు పుష్పము లున్నవి యంచు. [బోడయై 
పలుకువయస్య నేర్చు/గలభాషిణులెల్లను మెచ్చి రిచ్చలన్‌ . 


వ్‌, ఆ త్రాఅంగున మత్తకాళిను లుత్తరంగిత [పమవవనవివోరం బొనరించి 
బాలించి. 86 


చ. చెదరినకుంతలంబులును 'జెక్కులఘర్మకళణాంకురంబులన్‌ 
వదలిన కేశపాళశములు వాడిననిద్దపు మోముదమ్ములుం 
బద నెరవై నవా తెజులు( జై కొనునూర్చులు నుల్లి నిల్లంగా6 
గదిసినయయ్యనంగవతి గాదిలిబోటులతోడ నిట్టనున్‌ . 87 


క. *అలఘుతరాంశుకజాలము 
కలుగునె నభమందు ఘర్మ కాలము చూడన్‌ 
జలకేలి యుచిత మనవుడు 
నెల(తుక కిట్లనిరి చెలులు నిపుణత మెజయన్‌ , £8 


చ. లలితవీతరంగరుచులం డరలేక్షణ మీనలో చనాం 
చలవద నాంబుజద్యుతి లనత్కు చచ | కవిలాన రేఖ నే 
ర్పలశెడునీతనూనరసీయందు నిరంతరమున్‌ వివోరమున్‌ 
నలి వెడురాజవాంనునకు నెంచునె తక్కినపద్నినీరతుల్‌ శ 89 


-— 


ఉ. నావుడు నాననాంబుజమున్‌ దరవోసము తొంగలింప ధా 
|[తీవరముఖుు్యు( డామదవతీతతి కిట్లను, నింతయేల ? యే 
నీజనజాకియాజ్ఞ యొకయి౭చుక మైనను మీటువా(డనే 
సేవకు లై నవారికి విశ్ళంఖలవృ త్తి. జరింపంగూడునే. 40 


క అని సరసనవచనరచనలం 
దన |పియనతి నలకంజేసి ధరణీళ్వరుం డా 
వనిళారత్నము. చానును 
వనజాకులు గొలువ వనజవనమున కేన్‌. $1 








* సాం నులివాళ్లువాడుచున్నవి, లలితమవోతరుణ దేవాలతికలుమ నకుకాం 


పంచమాశ్యానము 1" 


శకి 


ఆ* అంత నెదురువచ్చి యర వింద మకరంచ 
కలితసౌరభములు *గానుకిచ్చి 
యబ్బినీసమీరు. డమర యధోచిత 
స్ధితి నరేం[దు మనను చెలంగంజేసె, 


మ. భువనాధీిశ్వరుదర్శనోత్సవసుఖంబుం బొంది యానంద తాం 
డపముం జూపెడుభంగి నాకమలవండ9 బొ చ్పె భృంగాంగనా 
రవగానంబులతో నరోజదళనే[త (శ్రీవిలాసంబుతో 
నవచి[ తాభిన యోర్మిహ_స్తమటనా నానావిలాసంబుతొన్‌. 


సరోవర విహారము 
ఉ. ఆకమలాకరంబున విహారము నల్పగ నుశ్సహించి, ళో 
భాకరనూత్నరత్న సముద౦చిత కాంచనది వ్యభూపష ణా 
సీకములం దొలంగ నిడి, నీరజలోచన లొప్పి రోలిం గా 
'రాకుల నుజ్జగించి చెలు వా రెడు మవ్వపు6దీ.గెలో యనకా 


ఉ ఆనెల(తల్‌ నరోజినికినై దిగునప్పుడు. నూత్నరత్నసౌ 
పానములం దదీయతనుబంధుర బింబము లుల్లసి ల్లై6 చే 
జోనిధి యైనయానృవతిసోయ గముకా దరిసించు వేడుకం 
బూని జలాధిదేవత లపూర్వగతిం జను దెంచిరో యనకా. 


సీ, ఉవిద లందటు! గూడి యొక్కర్తు( జెల రేగి 
కరయం[త ధారల: గప్పికప్పి 
జలములో మునింగిననఖులయిక్క_ లెణింగి 
సలిలంబులో. గేలి నలిపి నలిపి 
పంచపట్టుల నిల్చి పడంతు లొండొరులతో 
నలవునం జలు(బోరాడి యాడి 
నలిలశేలికి నోడి చను భీరువును బ. 
జలజప రా గంబు చల్లిచ 
కే. యొనర నొండొరుభుజము చేనూ' _యూంది 
నరనగతులను జెల(గి మత్సరము లోర్చి 


1. కానుక-ఇచ్చి. 


42 


48 


44 


179 విక్రమార్క చరితము 


కినిసి తొడరినయింతుల గెలిచి 7లిచి 
జలవివోరము సలిపిరి సంతనమున. 46 


. మృగమదపంకిలాంగు లొకమే, నొకమే ఘనసారచందన 


స్థగితలు నై_నకామినులు, సాటిగ నొండొరు. జల్లి యాడుచో 
సగమున నల్పుచెల్పు లగు చాయలు సింద( గళిందకన్యకా 
గగననదీనమాగమమునై_వడి( బద్మిని యొప్పె న _త్తణిన్‌. AT 


. నెలంతలు కంఠదమఘ్న మగునీర ఏవోర మొనర్ప నిల్చినం 


గొలను త దాననన్ఫురణ. [గొత్త మెజుంగు వహిం చె. బెక్కుతి 
ప్పుల(బడి యొక్కచందుని నపూర్యముగా( గను లుంత యంచు నా 
జలనిధి నెంచి, లీల బవహుచం|దుల( చా నొనరించెనో యనకా. 48 


కో చందనము సలిల శేలిని 
బొం బెడలిన యొక్కయింతి, (పోడతనమునం 
గండర్చము[ ద లుండెడు 
కందువలకు మాటు సేనె. గ చనిచయంబున్‌. 49 


సలిలకేళి సల్పుచా మలమోములు 

కమలసమితి యనుచు గదిసి యలులు 

కురులసిరులు చూచి కొన్ని ఇంటులు మున్నా 

మూంగి యున్నవనుచు మొగినిజనియె. 50 


. ఆననాంబుజసౌరభ మూనునలుల. 


జోఫనేరక నఖులలోం ఉెచ్చి నీట 
మునిగి యవి వారిచూముల మునురుకొనిన 
నవ్వుచును లేచియొక్క తె నవ్వుచుండె. ర్‌! 


. అంత మహీవిభుండును (బియాంగనయు౯ న్యకరావలంబనా 


నంతసుఖానుర కులయి యలబ్రిని డిగ్గంగ దత్మరంబు ల 
త్యంతము రోమవార్ష ణవమ(గత గైకొని నాథుదండ వి 
(క్రాంతి సరోరువాద్యయవి కానవిలానము బూనె నత్తటిన్‌. ర్‌ి 


వంచమా శాసనము 


* జలముమీ6ద నీంయనర్వంసవోకాంత 
ఇలమి మూ(వుందెప్ప యిచ్చినట్లు 
జలముమీ(ద నీంయజలజాతనే[తకు 
నెలమి మూ.పుందెవు యిచ్చె విభుండు. 


విసముల వేరులుకా సలిల విందులకర్లి కలుం “"జెలంగ6గాం 
బసీమీ మటుంగుగాల నవపగ్భపఠరాగము చెందిరంబుగొో 
లసితప రాగ కేసరకలావనమ [గత చిన్న పువ్వుగా 


"సంగ నమర్శి, నూతనవిభూవణం 'జేనె: [వియుండు [(పేయనిన్‌. 


- కరమనుర క్రి భూవిభుండు కంజదళాయతచారునే తె 
బొరింబొరి( జల్హునీట మయిపూ(త గరంగిన( జన్నుదోయి వె 
నరుదుగం గామము|దలు బయల్‌పడకుండంగ6 గప్పె ధారణీ 
శ్వరక రొర్గళత్సలిలసాం| ద నరోజస మాజపత్త౧ముల్‌ . 


| అర విరిదమ్మి 'జేకుల నయంబున మై గబళించి యొండొరుల్‌ 
సరివడ (6 జలులాడు నెడ(6 జం దని భానన అల జలు భా 

౧౧ య న్ని 
స్వరళతవ త్త)జాతములు చాల శకీరము( బొందిన, న్మనో 
వారరుచిం బూని భూవతి నవానవిలో చను (గేణి సేయుచున్‌ ప 


శా. రా జేందుండు విదర్భ రాజతవయారత్నంబుం బెక్నుద్దులె 
రాజీవాతుల నుద్దులుం చుకొని నీరం జల్లుంబో రాడుచో, 
రాజీవాకర మొప్పె వాశవళచీరంభాదిది వ్యాంగనా 
'రాజక్లేలన ఘూూర్ల మానఖధునీ| పొకామ్యముం బూనుచుకా. 


వ. అయ్యవసరంబున. 


ఫీ, రాజువంవున నొక్కరామ థెదర్శ్భివై. 
గరయం[త ధారోదకంబు గురినె 
నద్దేవికనునన్న ముద్దియ యొక్కంర్తు 


జననాథు-వై నించె జల్లునీగు 


dl! 
Cs 


ర్‌ర్‌ 


ర్‌ 


ర్‌T 


E8 


శాత 


174 వి|కమార్మ చరిత్రము 


రమణునియానతి రమణి డగ్గణి యోర్తు 
తమ్మి పుప్బాడి దాను నెమ్మి జల్ల 
నయ్యనంగవతీక రాబ్బ సంజ్ఞ నొకరు 
జ జా యో 


కువలయాధిపు టైచెం గువలయముల 


+ వరుడు నీలో త్ప్సలంబుల వె_వ ననత్‌ 


వార్పికంబుల చై_చెం చా నాత్మ విభుని( 
గాంతలును చాను నిబ్భంగి గలసి మెలసి 
వనజవనశేళి యొనరించి తనీవిం బొంది. £9 


కం (శీరమణీ మణి. గై కొని 
జీరాంబుధి వెడలుగరుడశేతనుభంగిన్‌ 
నీరజలోచనం దోకొని 
నీరజషండంబు వెడలె నృపవరు( డంతళా. 60 


. ఆళికభాగంబున నంటినకురులతో. 


గరంగినయంగరాగములతోడ 
నరుణిమ వాసినయధర బింబముతోడ 
దీపించువుదనమ: | దికలతోడ 
దళ మునమవ్వంపుబులకాంకుర ములతో. 
జూపుల నునుంగంవు సొబగుతోడ 
'జెదరినమకరి కాచి త ప్తింకలతో. 
బర6 గెడునూర్చు. దె మ్మెరలతోడ, 


- దొడల జెడ(గారునునువల్యతోడ నవుడు 


ర తి£ఓక ళా సించివచ్చినరమణ మెజయ' 
గొలనువెలువడి వచ్చి రాజలజముఖులు 


వసుమకీనాయకానంగవతుల బలసి. 61 


క్ర చీశాంబరమణిభూవణ 
నానాగం ధాను లేపనవమాల్యములకా 


%* అలసివచ్చిన, 


చ 


పంచమాశ్వాసము 115 


మానినులును వై దర్భియు 
మానుగ( గై నేసికొనిరి మచ్చరికములన్‌ . 62 


. ఆనుపమరత్న భూవణనమంచితవ,న్ర్రములన్‌ సుగంధచం 


దనవిక చ[ప్రసూనముల( దద్దయు నేర్చలరం [బసాధికా 
జనము లలంకరించిన( (బసన్నవిలాసవిభానమాను. డై 
మనుజవ రేణ్యు. డొప్పె శివుమన్ననం గన్న రతీళకుండో యనన్‌. 63 


ర్‌ం సమయజ్ఞ త. బీెడనూపిన 
సముచిత పరివారవం దిజనబ్బంద ములుం 
[దిమదలు( గొలువ(గ భూవతి 
[వమదముతో నరిగె నాత్మభ వనంబునకున్‌ క £4 


ఇ_కెజంగున నవీనచితానందంబున విదర్భరాజతనయాలీలాలాలనంబున( 
జతురుదధివలయవలయితవసుమతీపరిపాలనంబు ఖేలనంబుగాం |బవర్తి 
ల్లుచు నుల్లసిల్ల సకలమ నీషావిశేష పరిగవాణచాతురీ ధురంధరుండై_ 
యవ్వనుంధరాధిపసింధురుండు నశ్వేళ్వరి|వసాదాసాదిత సా[మాజ్య 
నియమిత పత్సరసవహా | సద్విగుణీకరణవరిణతం బగు నుమతిసుతునిమతంబునం 
[బతివత్సరంబు నాజేీనినెల లన్య దేశ పర్యటనం బనునంధించుతలంపుక 
యోగీళ్వర వేషధరుం డ్రై దివ్యపాదుకాపాదిత సై పర సంచారంబువలనను 
యాగదండ [పకాండ | పకల్పనానల్పనా నానగరకల్చ నా వివోరంబువల 
నను విచితమణిపా[తి కాసంజాతసరనాన్న సముచి తా భ్యవవోరంబువ లను 
దుకూల కంథానిపష్కాఏంతనిపష్కావళీకృతపరోప కారంబువలనను విచి 
(తంబు*=గు మానువచరి[తంబులం (బవ ర్హిల్లి నప్పుడు. ర్‌ 


యోగిరూపంబున వికమార్కు.డు పర దేశముల. బర్యుటించుట 


సీం 


p-2 
తీ 


సంభన మోవా నోచ్చాట నాకర్షణ 

మార ణోద్వేజ నోన్మాననములు 
వాద వయ_స్స్సంభ వళ్యపురతోభ 

గ జకరుభాద్వ శ(కరణ ములును 
బళు పథి మృగ ముఖ్య బహురూప ధార ణా 

విధి పరకాయ [వ వేళములును 


16 వి|క్రమార్మ- చరి[తము 

సర్వాంజన మహేం[దజాల మాయోపాయ 

మణి మం(త తంత సామర్థ్యములును 
కే, ద్వీప దురాది దుర (పదీవములు 
గ్‌ గ 

నమృతకర భాన్క రొ దయవ్యశ్యయములు 

సకల జంతు భాషా పరిజ్ఞానములును 

నాదిగాలగలవిదంల నతిశయిలి. 

లి య 


క. ఒక్కొాకమరి తనయంతన 
యొక్కొకమరి నుమతిళూతియుం చానునునైై 
యెక్కడ నభిమత మైనను 
నక్కడ విహరించుచుండు నాజేసినెలల్‌ . 


66 


67 


బారుడు విక్రమార్కు.నకు చితకూటమునందలి వింతలుచెప్పుట 


శే. అంత నొకనాండు లోకవృ త్తాంత మరసి 
యరుగు దెంచినవాఠరలయందు నొకండు 
తాను గనినట్టి చోద బ్రంబు ధరణిపతికి 
వినయ మొసంగంగ నిట్టని విన్నవించె. 


క. దేవరవనుపున నే6 జని 
భూవలయము దిరిగి యొక యపూర్వము గంటిం 
భావనగతి( |బవహించును 
చై_వతనది చి తకూటధరళ్ళంగమునస్‌. 


స. సజ్జ్ఞనంబులు సద్భక్తి మజ్జనములు 
నీయ నన్నీరు పనీ రుచేలువు నొందు 
సుకృతహీనులతనువులు సోకి నేని 
కజ్జలముభావమున నొందు దజ్ఞలంబు. 


ఆ. ఆన్నగంబుపొంత( బన్నగాభరణుని 
నిలయ మొప్పు వ[పవలయ మొప్ప 
గోవురంబుతోడ చేవున రాపాడు 
గోవురంబుతోడ. గెమరుమిగిలి. 


68 


69 


70 


71 


పంచమాశ్వాసము 177 


కే. తత్సమీవ కాననభూమి( దవసి యొకడు 
కలండు మౌని వతుండు నాం/గణంక మెజుసి 
వెదలునల్లి నభ న్మంబు 'వెండికొండ 
బోలె నవమాణోన్నతి. బొలుపుమిగి లె. 72 


తే. ఎంతకాలంబు గలదొ మున్నింక నెంత 
కాల మొనరింవ(గల వాండొకణ:గియివుడు 
నలుపుచున్నా(డు వోమంబు చలముపట్టి 
యతనికోరిక లెవ్వరు నరయ రధిప. 78 


చ. అన విని వికమార్క_విభు. డప్పుడు చారుడు మున్ను గాగ వే 
చని కనియెన్‌ సమాధిగతసంయమిరత్న వినూత్న పేటమున్‌ 
ఘనమదహా స్తివా స్త పరికంపితసానుగతాగవాటముం 
గనదురురత్న వచ్చి ఖరక | మకిరీటము. జి తకూటముల. 74 


కాళికను మెప్పించి వికమార్కు.(డు మునికి వరము లిప్పించుట 


క. కని తద్దిరివిశుతవా 
రి నియతి సుస్నానము నొనరించి మవోదే 
వునిగుడి కరిగి వినతు. డై 
చని హోమని వాసమునకు సమ్మతితోడక౯. 75 


క. చని యమ్మునివరు నడిగిన 
ననుసమమగుమౌెన ముడిగి యతః. డిట్ల ని చె 
చ్చ్పెను బెద్దగాలమును న 
నొనరించెద నుమగుణించి హోమం బనఘా. 78 


క. నాకోర్కి యొనంగ దివ్పుడు 
నాకోరిక యొనంగుదనుక నడుపుదు వోమం 
వీకరణిం (బతిదినంబును 
'జేకొని మధుసి_క్తమైన(శీ,ఫలసమితిన్‌ . 17 
ఆః ఆనిన సావాసాంకుం డంబిక నెళ్తేక 
[వముదితాత్మం “బేయ'. (అతినవట్టి 


173 వి[|కమార్మ-_ చరి[తము 


మధునిషిక్ష మైనమాలూరసత్భ్సల 
వితతి. చాను నట్ట వేల్వ( దొణంగే. 


క్‌, అత్యంతనియతి వేల్చిన( 
(బత్యతము గాక యున్న. చార్జి వుడు ఠిరం 
బ జ్యాళ్చర్యముగాం గొని 
[పత్యయమతి వేల్చి వరమువడయుదు ననుచు౯. 


చ. ఆడిదము కేల బూని మెడయుం దొడ(గూర్చిన, దేవి వచ్చి య 
ప్పృడ వెసం జేత నున్నయసి పుచ్చి మదిం గడుమెచ్చి; యేవరం 
బడిగిన నిత్తు నీ వడుగు మన్నం గరంబులు మోడ్చి భక్తి యే 
ర్పడ( |బణమిల్లి యిట్లనియె. జారి పు( డాజగచదేకమాతతో ౯. 

౧౧ య ® 


క, వర మీవచ్చితి నా కిటు 
పర మేళ్వరి నిమిషమా[త( |బత్యతం బై 
వర మొన(గవు పొడసూపవు 
చిరకాలం బిశండు తవము సేయుచు నుండక, 


"తే. వమికారణ మానతియిమ్ము నాకు 
ననిన నంబిక యిట్లను నతనితోడ 
నేకభావంబు నాపయి నింత లేదు 
జపవవిధాన మెటుంగక జవ మొనర్చ్ను. 


క. మనసొం డైన జవంబును 
ముని వేళ్ల నె యన్ను జపము మునుమేరవిలం 
ఘన మొనరించు జవంబును 
మునుకొని లెక్కిఢడనిజవము ముఖ్యం బగునే ? 


వ. అదియునుంగాక . 


క. చేవుండు లేమి - కలిమియు 
ఛావింవ(గరాదు కనకపాపాణములన్‌ 


78 


79 


80 


81 


62 


88 


84 


PK 


179 


భావమున నునికి సిద్దము 
గావున భావంబు [పథమకారణ మనఘా ! 85 


క. చిత్తంబు పాపసహితం 
'బెత్తెఅంగున విత్తు నితని కీప్సి తఫలముల్‌ 
రిత్తకు రిత్త ఫలించునె 
యు_త్తమఫలసిద్ది భావ మొందని [కియల౯ ? 86 


క. నీ సాపాననీయతికి వి 
శ్వాసమునకు నిచ్చ మెచ్చి వర మిచ్చెద, నీ 
వాసి నెద్ది వండిన 
జేసెద నిష్టార్థ సిద్ది చేసెద నీకుకా. 87 


. అనినం బరమదయాలవాలుండును విశిష్టధర్మశీలుండును నైన విక్ర 


మార్మ్క_మహీపాలుం డచేవి నుదేశించి యిట్టనియి. 88 
టి ౧ ౧ 


+. ఈముని యింత కాలమును నిట్టితవం బొనరించుచున్న వా 


డేమివరంబు గోరియొ మహేశ్వరి యవ్వర మిమ్మహీసుర 
(గామణి కిమ్ము, నా కిది వరం బని వే(డిన నట్ట చేసి యా 
భూవిభు వీడుకొల్పి, గిరిపు_త్తి) యవృళ్యత నొంచె న త్తటిన్‌ + 89 


= ఇటిసాపానంబు నిట్టయా దార్యంబు 
ట ట్‌ 


గలుగకున్న( గలదె గరిమ యనుచు. 
[బజలు [వస్తుతింప నిజరాజగధానికి 
నుచితలీల నరిగి యొక్కనాండు. 90 


. చిరతరకీ ర్తి యానృవతి శేఖరు. డంచితభ క్తియు క్తితో 


వరరుచి. జూచి యిట్లనియె, వైదిక లౌకికధర్మ్శ వై భవా 
కరుండవు, సర్వతోముఖమఖ|పముఖంబు లనేకయాగముల్‌ 
వరున నొనర్చితీ, వుభయవంళములుకా నుతి కెక్కునట్టుగన్‌- వ్ర 


180 వీ కమార్క చరితము 
వికమార్కుండశ్వ మేధము నొనరించుట 


క. మనుజారీశళకులో చిత 
మనంబర6గిన యళ్వ మేధయాగం, బది నే 
నొనరించెద (6 దదుప్మకమ 
మనఘా యొజింగింపవు మనిన నత. డిట్లని'యెన్‌ రది 


సీ, కాంచనమయములుగా (సుక్ను)వాదిక 


గి 


యజ్ఞ సాధనముల నలవరించి 
నకలభవ్య(ద్రవ్యసం పాదన మునకు 
హితుల నియోగింపు మతులగతుల 
శాస్తో”) క్తమతమున సంఘటింప(గ( బంపు 
మతిపవి[తస్టలి యజ్ఞ శాల _ 
® డై 
ట్కర్భనిర్వావాచాతుకీఖని మొన 
యాజి కుచేత ననుజ వడయు 
ఖా (ప 


మర లకణసంపన్న మెనహాయము 


భూ|పద తీణనంచారమునకు. బంపు 
భట్టి: ల [దశణమునకు( బాలువజుపు 
వల భా మునులను బిలువ౯ బనుపు 98 


మజియ్ము వలయు నుచితకరణీ యంబులకు. ద త్తద్విభిజ్జుల నాజ్జాపింపు 


మని వనిచినం దదనుజ్ఞాపూర్వకంబు గా సర్వంబునకుం నిర్వావాకుల నియ 
మించి యజ్ఞ యజనదివనంబు భావించి చైత్రపూర్ణమాసిగా నిర్ణయించి 
దీశితుండై_ " మపర్‌కికు బై నయు త్రమాశ్యంబునకు నుచితోపచారంబు 
లొనరించి దిగంతంబుల నంచారవూతంబులుగా నను గహించి చను 


'చమ్ముని (ప్రార్థించి యాంగికంబు లై నకుభసూచకంబు అంగీకరించి 
(పమోదాంతరంగుండై భట్టినవలోకించి 94 


. హితుండవు 'కార్యఖడ్గముల కెంతయు మేటివి నర్వశా(న్ర్రన 


వ శ్రశచరితుండ వార్యు/డ వమానువకీ రీషి, నాకు కోభనా 
న్విత మగుచారుకీర్తు లొదవింపంగల గ రృవు నీవె, యంచుం ద 
త్మ గతువాయరతుకుం బనిచెం గర్శవిధేయుని సౌమకేయునిన్‌. ౯05 


పంచమాశ్వానము 181 


చ. పనిచిన సర్వసన్న వానబంధురు(డై చనుచెంచి, యాత డ 
జ్ఞనపతికి న్నమన్క్బృతి [పనసన్నతమై నొనరించి నిల్చి, యా 
జన చరి తార్థ వి పవరనంభఘముతోడ( ద దేశనివ్షమై 
వెనుచన, నావాయంబు పృథివీవలయ[ భమణాభిలాపి మొ £8 


వ. నిర్ణమించినకతిపయదివనంబులకు నుమతినుతనమీవంబుననుండి యొక్క 
జంఘాలుండు చనుడెంచి పురోపకంఠలీలావనభూమియందు సబలంబుగ 
నిల్చి భవత్పఏఛానుండున్న వాం డుర్వీశ్వరా కప న చెప్పం 
జి[తం బని యిట్లనియె. 97 


సీ. సౌవీరభూపతి శరణుజొచ్చిన గాచె 
గాంధారరాజుదేం గప్పమం బెం 
గుంత లాధిపుకూర్మికూంతుల. గొనివచ్చె 
సౌ రాష్ట్ర ఏవిభునిచేం జేరుగొనియెం 
చాంచాలభూపాలు( (బతిరోపితునింజే సెం 
"గేరళా థిపునూను గిఅవువ మై 
యవనక్షమానాథు నాజ్ఞావళునింజేనె 
నంగతితీళున కభయమిచ్చె 
త. జయము 7ై_కొన్న పిదవ నాసకలనృపుల 
నుచితసంభావణములచే నూజడించి 
యజ్ఞ వేళకు రమ్మని యానతిచ్చి 
నిగవోను[గవో। కియానిపుణుం డగుచు. ఠం 


చ. ధనదదిశామహీశ్వరవితానముచేత నుపాయనంబుగాం 
గొనినవినూత్నరత్న ఘనకుంజర ఘోటక వార కామినీ 
జనకనకాంబరాదుల నసంఖ్యములం గొనివచ్చినా(డు, చెం 
చెనయ(గ నన్యభూపతుల కిట్టి వధానులు గల్ల నేర్తుకే ! 09 


సీ, సవనాళ్యరతుకై సగరనందను లే(గి 


కకి లువోవంబుచే గాసిడైరి 


189 వికమార్క చరితము 


[కతువాయఘనరతక రయై సౌమిత్రి) 
కుళునిచేం దమ్ముని. గోలుపడియె 
యజనాళశ్వరకకుం డయి దిఖీవనుతుండు 
వానవుకుటిలత మోసపోయి 
బార్జుః డధ్వరవారి పరిపాలనము సేయ. 
| జని తనూజునిచేత. జచ్చిపు మై 
శే. నరసిచూడంగ నొరులు నిరంతరాయ 
స ప్పతంతుతురంగసం చరణకరణ 
బవుళతర కార వ్రలంపటజావాొుళ కి 
భట్టిం బోలంగ నేర్తురే? పార్టి వేం్యద 100 


శ. అనిన రోమాం చకంచుకితాంగు డగుచు 


నెమ్మనంబున( [(బమద ౦బు నివ్వటిల్లి ( 
గనక మణిభూషణాదులు గట్ట నిచ్చి 
జాంఘీకునిసె ( గటావవీక్షణము నిగుడ. 101 


- అమ్మలునా(డు దంతితురగాదిసమ _న్తవరూధినీవితా 

నమ్ము భజింప(గా, మనుజనాథవరుం జెదు కేంగెం బేర్చిః నె 

య్యమ్ము మనమ్మునం 'బెరుంగ నాసుమతి వియకారికిన్‌ జగ 
త్సమ్మతసర్యలశణసుసమ్మత మేధ్యవా యానుపాలి కిన్‌ . 102 


3 భట్టియ. సావాసాంకుని పాదంబులకు థ_కియు క్తంబుగాం (బణమిల్లి 
మణియుం దగువారల కెల్లను సముచితోపచారంబులు నడపి తదనంత 
రంబ, 108 


క్ల , పుర జను లెల్లి ను [అమద 
న్ఫురణంబున సేన లొలుకుచుం దను జూడం 
దురగానుచరణనియమా జ 
చరణుండై యకండు యజ్ఞ శాలకు. జనియెకా. 101 


పంచమాశ్వాసము 188 


క. చని జనపతి తనకూర్చిన 
జనవినుతమఖోవకరణసామ గి (పియం 
బున వేజువేజ చూవంగ 
ననురాగము( బొంది భట్టి యద్భుతమతియె. 105 


వ అంత మధుమానపూర్ణ మాసి యానన్నం బగుటయు. 108 


క. తమలో నొండొరు మెచ్చక 
సమధిక వై భవసమ్మగసామాజ్యరమా 
రమణీయు లగుచు వచ్చిరి 
సమధికళ్ళంగారు లై నజగతీ నాథుల్‌ . 107 


ఉ. వారల కెల్ల నమ్మనుజవల్ల భు డాననపాద్య ముఖ్య స 
ఈ్మా_రములన్‌ నముజ్జ ్రలదగారముల౯ రనవ చ్చతుర్విధా 
హోరములన్‌ రయం బొనంగునట్టులుగా నియమించె విశ్వధా 
(తీరమణీళ వర్ణి తమతిం దనమామ విదర్భభూపతిన్‌ 168 


కం పర మజ్ఞాననిరూఢులు. 
బరమతపోవర్ధి త్మ పభావులు నగు భూ 
సురముఖ్యులు మునిముఖ్యులు 
నరు దెంచిరి యజనదర్శనా వేజితులై.. 109 


క. వరమాదరమున వారల 
తరతమభావంబు లెటింగి తగం బూజింపన్‌ 
వరరు చిమా తామహాననిం 
బరహితమతి విష్ణుళర్మ్శ. [వార్ధన చేసెకా. 110 


వః మజీయు' (బతివాసర సమాగతులై నవారి కెల్లి నల్పింబులు పల్ల వింప 
నుచితోవచారంబు లొనరించుచు, నొక్కనాండు సకలసనేనాధీశ్వర సంయ 
మీశ్వర మంతి సామంతపురోహితపరివృతుం డై ేరోలగం బున్నయవ 
నరంబునం, దదీయ[పాణబంధువయిన నుధాసింథువుం విలువంబోయిన 


181 విక్రమార్క. చరి[తము 


హిశామాత్యుం డగు మహీనురో_త్తముండు చనుబెంచి యన్న ేం[దున 
కిట్టని యె- 111 


చ. నరవర యేను మీవనుపునం జని కంటి. బయోనిధానముం 
దరళతరంగతుంగకరతాడనజాతనవీన ఫేనముం 
గరిమకరో[గతుండళ తఖండితళళ్వద పొనమీనమున్‌ 
ఖరకర చాడ బానలశిఖాతతిదీధితి దిగ్వితానమున్‌ . 112 


సీం లఖ్మీసముత్ప త్తి లావణ్యసంప త్తి 
గో|త్రరతణవృ త్తిం గొమరుమిగిలి 
కోవిరంజనాస క్రి ఘనరసోదయయు క్రి 
బూర్వావరవ్య క్రిం బొలుపు మిగిలి 
వటుస త్త్వ విన్ఫూర్తి బంధురతరకీర్తి 
గంభీరళాపూ ర్తి గరిమ కెక్కి 
వాహినీశఖ్యాతి వరరత్నమయభఖూతి. 
బురుపో _త్తమ[పీతింొగడువడసి 
శ. [తిజగచానందకరకళా దీప థ్రమౌాన 
'రాజసందర్శనోత్సవరననిరూడఢి 
నతిశయిల్లెడు నీకు నయ్యంబునిధికి 
మహితనద్గుణసమితమై మై త్తి )యొనరు. 118 


వ. ఈద్భ శాభిరామగుణరత్నాకరుండై న రశ్నాకరుండు భవదశ్వ మేధయజ 
నారంభంబునకుం [బియం బంది నన్ను నముచితనత్కారంబులం దనిపి 
యీదివ్యమణిచతున్హ యంబు నాకుం జూపి యిట్లనియె 114 


సీ. ఇది యధ్వరమునకు నిష్టాన్న పానాదు 
లవ్వారిగా విచ్చు నద్భుతముగ 
నిది యాగరతకు మదదంతివాయముఖ 
చతురంగబలముల సంఘటించు 
నిది యజ్ఞ దజిణ వాదలించునట్టుగా 
న|పమేయధనంబు లావహించు 


em 


పంచమాశ్వాసము 185 


నిది మఖాగతులకు నీ(దగియెడు నూత్న 
బహురత్నభూవణాంబరము లొస(గు 


. ననుచు నీనాల్లుమణులను నంబురాళి 


పావడంబుగ నాచేత బనిచె మీకు. 
దచానువచ్చినయట్లుగా. దల(పు మనుచు | 
విన్నపముసేయుమనుచును వేడ్క తోడ. 115 


క, అని పురుషార్థ చతుష్టయ 
మన నొచ్పెడు మణిచతుష్ట యము నిచ్చుటయున్‌ 
మనుజాధిపు( డా వి|పుని( 
గనుగొని యిట్టనియె వినయగెారవ మెసంగన్‌,. 116 


క అ పతిమానలీల నొకయాగము నీవును నాచరింపు లో 


క[వథమానకీ ర్తి యెసకంబుగం గై కొనుమంచు నిచ్చెన 
వ్వి|పకూలా[గగణ్యునకు వి[శుతపుణ్యునకుం గృపావిశే 
ప[పతిప త్తితో నమృతసాగరద త్త వినూత్నరత్న ముల్‌. 117 


క ఇచ్చిన మునులును నృవతులు 
నిచ్చల( గడు మెచ్చి మెచ్చి యీయోాచదార్యం 
బెచ్చటను వినంగ(జూడ(గ 
నచ్చెరు వని [పన్తుతించి రా సమయమునన్‌. 118 


ఆనవరదావహూయమానాగ్నిభట్టారకుండై న వరరుచిభట్టారకుండు చను 
దంచి యజనవాసరం చానన్నం బగుటయు( | బసంగించి శ-కాంతకునకు 
నిట్టనియె. 119 


. మున్ను నీభండారమున నున్న బహురత్న 


కాంచ నావళు లసంఖ్యములు గలవు 
సతతంబు( గంధానునంధీయమానంబు 

లగుమాడలు గణింప నలవి గాదు 
నృపులచే భట్టి కానికలు చెచ్చినసామ్ము 

కొలది 'యెవ్యరికి వా[కువ్వ రాదు 


em 


166 విక్రమార్క చరితము 


తగచనే[తములను జీంశామణి చేతుల. 
బరుసవేదియు నుండు సిరుల బెనువ 


. నీవు జగచేకదానరీజావి ధాన 


గురుండ వటుగాన వేదో _కనరణికంయె 
బదిమణుంగులు దకిణ లొదవ నిచ్చి 
మేదినీనాథ : చాశాళ్యమేధి వగుము. 


. అన్నయన్న పలుకు లన్నియు గురుమం త 


సరణి నాత్మ నునిచి సావాసాంక 
మనుజనాయకుండు మటునా(టిపున్నమ 
జశ్న మునకు దొణ( గె నముచితముగ 


. అమరగురుసమాను లై_నయజ్ఞి కమఖ్యు 


లఖిలసత్కియలును నాచరింప 
నవభ్భభథంబు సొరక' యంకురితంబు నై 
యతిళయిల్లె నమ్మవోధ్వరంబు. 


క. అనలుండు (పవర్ష్య వేళను 
ఘనదీప్తులతోడ నూర్ణ గతిం గనువమ్లై౯ా 
మను జేళ వ్రరునధ వర మున 
దనవాదయం బలర మిక్ను చా(కినభ ంగి౯ా* 


. అమృతోపమానంబు లై నయన్నంబులు 


కడిమాడ సేయంగం. గుడుచువారు 
బహుధనధాన్యసంపద లసొంవు వహించి 

పేదర్శికిని బొమ్మ వెటు వారు 

లు 

వరరత్నభూపషళాం బరసమ గత మించి 

(పీతి. [బొద్దాకవన్నె వెట్టువారు 
నాచం[దతారార్క మైననిర్వాహ ముల్‌ 

గాంచి యుల్హ్ల ము పల్ల వించు వారు 


120 


122 


128 


పంచమా శ్వాసము 1571 


తే, గోరికలకంశు సావా|సగుణితఫలము( 
బొరసి యవ్విభు వయినోళ్ళ. బొగడు వారు. 
గాని మిన్నక యుం డెడుమానవుండు 
మందునకునై న లేండు తన్మఖ మునందు. 194 


చ.మన మలరంగ భూనురనమాజము కోటి భుజించెనేని [కం 
గనం దనుందాన |[మోయుజయఘంటిక తన్మఘవాసరంబులం 
దొనర నిమేషమా తమును నూరకయుండక [మోయుచుండె స 
న్ఫునిజనకోటి నివ్వెర మునుంగ నమందరవంబువెంపున౯+ 125 


ఉ. ఏచినవాజ్మయ[పతిభ లెంతయు( జ్మితముగా నదితిబో 
ధఛాచరణ[(ప్రచారణసదర్థముగా (ళుతిశాన్ర్రృముఖ్యవి 
చ్యాచతురత్వముల్‌ మెజయునట్టి మవోత్ముల కాని, యెవ్వనిం 
జూచిన నల్పమానవు(డు నున్న తదీయసదన్యకోటిలో౯ా. 126 


కః నురుచిరమె యఫఖ్బాదళ 
కరమితమెై పసి(డియిట్టి కల నిర్మితమై 
యరయం జతుస్సిత గ్రంజె_ 
గరుడాకృతి వేది యొప్పె గడు నద్భుతమై. 127 


వ విధ్యు క్త[పకారంబుగా మే ధ్యాశ్వబంధనబంధురం టై న యూపంబుచుట్టును 
ఖాదిరంబులుం బాలాళంబులు ఖై ల్వంబులుంగా నాజేసియు, దేవదారు 
మయరబులు రెండును, శ్లేష్మాత్మకవిరచితం బొక్కటియునుంగా నేకో 
_త్తరవింశతి యూవంబులు, నలంకా రార్థంబుగా ననేక శాత కుంభయూపం 
బులుం (బతిస్టించి, యందు జలచరశతంబునుం బశీశళతంబునుం జతుళ్ళ 
రణళతంబునుంగా మున్నూటుపశువుల నమర్చి, తద్విశసనాంతరంబున 
నశ్వాలంభనం బొనరించి, తదీయంబులగు మాంసంబులలోనం దత్తద్దేవతా 
[పియకరంబు లై నయాహాుతులు గావించునప్పు, డనంగవతీమవో దేవి చేత 
నర్హ ౦బు లగుహుతంబులు సేయించి, పరిశిస్టంబు అగునవయవంబులు 
బుత్విజులు యథో కృహుతంబులు గావించిరి. తదీయవహోమగంధంబు 
(థూణతర్పణంబు గావించి శ్రీలవతీనుతుండు నమ_స్హసదన్యయుతుండై. 


183 వి[కమార్క చరి[తము 


యుచైర్నినాదం బగునాశీర్వాదంబుచే నె. తదనంతరంబ సావాసాంక 


మహీవల్ల భుండు. 


క. అవీణచదానలీలా 
దకుండై బుత్వీజులకు దశగుణితముగా 
ద&ిణ లొనంగెను ను త్తమ 
పక్షమున దళాళ్వ మేధఫలత త్పరతన్‌ + 


క. వోటకములు దవీణగా. 
గోటానంగోటు లొసంగి కుంభినియెల్లి ౦ 
బాటించి దారవోసెను 
వోటకగర్శ పభావు డగువరరుచికిన్‌ * 


128 


129 


190 


వ, అత. డమ్మహీదాన | పతి[గవోనంతరంబున నమ్మహీ కాంతున కిట్లనియె. 18] 


ఉ. దానఘనుండ వౌట మఘవకిణగా ధరయెల్స నిచ్చితీ 
వేనది వి పవళ్గమున కిచ్చితి, నీవు భుజా[గపీఠికం 
బూని ధరించుభూతలము భూసురకోటి భరింప నేర్చునే? 
యేను(గుపల్ల నం విడిన చేడికకున్‌ వళ మే వహింప(గన్‌. 


శా.ఉర్వీమూలము కోటికోటుల ధనం బొప్పించి వి|పాళిచే 
సర్వతోణియు నీవు ౫ కొనుట కర్ణం బన్న, నాయన్నయం 
తర్వాణిత్వము మెచ్చి భూవిభుండు త ద్వాక్యంబు చెల్లించి, ముక 


“గుర్వాజ్ఞాం |పతిపాలయే“ త్తనెడి పల్కుల్‌ బుద్ధిం గీలించుచున్‌. 


ఉ. చిితతరంబు వై నయవశిష్ట్ర ధనంబులు, “రాగమం జరీ 
పు తుడు సత్కృపామహిమం బూనిన చూపుల జూచి దానవైై 
చికి యెలర్చ నిచ్చుటయు జిత్తములం [బియమంది (బావ్మాణ 


182 


139 


తత్తి)యవై శ్యళూ|దు లొంగి గైకొని మోచిరి (తవ్వితండముల్‌ . 184 


వ. అనంతరంబ యవభ్ళథాఖి పేక నిరతిశయ తేజో విరాజితుండై , యారాజ 
శఖరుం డా వ్మీయమం దిరంబు( | ఇ వేళించి, యాస్టానమండపాభ్యంతరం 


(టు 


పంచమాశ్వాసము 159 


బుననిరంతరమణిమరీచి విలసదున్న త ద్వా' తింళత్చాలభంజి కారోంజితంబై న 
దివ్యసింవోసనంబున డనాసీనుండై , సముచితసంభావనాపూర్వకంబు గా 
సర్యసంయమి ద్వి జసరంనవోధీ శ్యరుల నిజస్థానంబులకుం జన నియ 
మించి. 195 


ఆ. వితరణంబుగని వి వేకంబుకందువ 
సత్య ఇ" చములకు జన్మ భూమి 
సావానంబు నెలవు శార్యంబుపొడవు నా నా 
విికమార్క_విభుండు వినుతి కెక్కి. 186 


ర్‌ం సజ్జ నపరితోమకుండు జ 
గజ నజనకుండు శ|తుగణకం ఠాస్ఫ 
జి 
జృజ్ఞ నకౌకేయు(డు నై 
యుజ్ఞ యనీనగర మేలుచుండెను గడిమికా. 157 


వ. అటుండి 138 
న్ని, 


శా.ఆభూపాలకు( డొక్క నాండు మృగయాచ్యాపారలీలాగతిన్‌ 
థో భాబంధుర వాహవారణరథ సోమంబు దుర్గాటవీ 
వోభంబుం బొదలింపంగా మెలంగ నచ్చో నొక్కచో నొంటిమై 
నాఖీలం బగుదంప్టి ౨ వెంట నట డయ్యం బాణీ ఖన్నాంగు(డై. 189 


దేవదత్తుని వృతాంతము 


క. ఘనవటవిటపిచ్చాయను 
జనపతి శయనించి యున్న సమయమున, జగ 
జ్ఞ ననుతు(డు 'దేవదత్తుం 
డనుభూనురవర్యుం డొక్క-6 డతనిం గాంచెన్‌. 141 


శే. కాంచి యవ్విభుతనుపరిక్లాంతి యటింగి 
చేతికుండి కాజలముల 'సీవందేర్చి 
యాత్మపురమున "కే శర నవధరింపు 
మండలాధీళ ! యొంటిమై నుండనేల. 141 


190 వి|కమార్క చరితము 


చ. అనిన [బమోద మంది వసుధామరవరుని( గూడి వి|కమా 
ర్కన్భపవ రేణ్యుం డాత్మనగరంబునకుం జనియెన్‌ , ద్విజుండునుం 
దనసదనంబు చేరె. |బమదమ్మున నమ్మబునా(డు పిల్చి, య 
జ్ఞనవతి దేవదత్తునకు సమ్మతి నిచ్చె బురోహితత్వముకా. 143 


వ. ఇచ్చి యొక్కనాండు. 148 


కే. కలయంా. జూచి కొల్ఫులోC గల్లువారు 
వినగ 'దేవదత్తుండు మొన్న విపినభూమిం 
గోరి నాకుంజేసినయువకారముశకు 
మాజుసేయ నెన్నండు నమకూలటు నొక్కొ! ]క్తడ్తీ 


వ. అనిన నమ్మాటకు 'దేవదత్తుండు నృపో_త్త మునియాసన్న వర్తిత్వంబునం 
చేసి, తనవ_ర్తనం బఖిలజనంబులు పరికీ ర్తనంబు “సీయం (బవ ర్తించుచు 
నొక్కనాండు, సర్వాభరణభూషితుం డ్రై నరాజకుమారుండు ముంగిట వాడ 
ముద్దాడువాండునుంబో లె నెవ్వరు నెలుంగకుండ గూఢవృ త్తి నెత్తు కొని 
నిజనివాసంబునకుం జనియె, నంత నక్కుమారు నెల్ల వారు వెల్లెడల 
నరసి కానక ధా|కీశ్వరున క శ్రెజిం 7ాణింగించిన, నతండును గుమారా 
న్యేషణంబునకుC దలవరుల నియోగించిన నయ్యా రెకులు చని పురంబు 
సర్వంబును ళోధించి, విపణివీథిం దదీయాభరణమ్ములమ్ము నమ్మహీనురు 
మచ్చంబుతోడం బట్టి తెచ్చి సమ్ముఖంబునం బెట్టిన, నమ్మహీపాలుం 
డుచితాలాపంబుల వెజవువాపి యడుగుటయు. 145 


ఉ భూనురుముఖ్యు. డిట్లనియె భూవణపం|గవా ణాభిలాషి.నై_ 
యాసురవృ త్తి. బూని భవదాత్శజు( జెప్పంగరానిచేంత నేం 
జేసితి, నావుడున్‌ నభ నశీషజనములు( |గూరదండి౩తుం 
చేసినగాక యీచెడుగు చేసినపేత సహింవవచ్చునే ? 146 


క. ఈభూవణంబు లెక్కుడ 
నాభూపకుమారు( డేడ నకటా! కృప లే 
కేభంగిం దెగి వధించితి 
వేభూముల( జెప్ప గల యిట్టి దురాత్ముల్‌ ! :4% 


ఉం 


వంచ మాశ్వాసము 


. అని కలుపించి దండింపం దలంచి. 


. కొలువు వెడల నీడ్చికొనిపోవ నతిసం|భ 


మమున వికమార్మ- మను జవిభు(డు 
వారి మగుడ. బిలిచి వలదని -వారించి 
'యెల వారు వినగ నిటు లనియె. 

ణు ట 


క. మున్నొకపురుపార్థము మది 
నెన్న(డు మఅవంగ రాని దిత( డొనరించెకా 
నన్నును నేనెజలుంగక పడి 


యున్నెడ వనభూమి శీతలోదక మొనంన్‌. 


కావున నీత. డెంతయపకారము చేసిన నె (వ బాడి, యే 
నావిపినంబు వెల్వడిక దా పురికిం జను బెంచి రాజనై 
యీవిభవంబుమై మనుట, యెంతటి తప్పిది * నాకు దస్పినకా 
దై వముసాతీ. యీతనికి( దప్ప నొకింతయు, మాట 'లేటికికా ? 


ఆపద చక్కబెట్టి తనయక్కఅలెల్లను దీర్చి, యెయ్యెడం 
లు య 

| బా వయినటి కార్యములపట్టున నిర్వహణం బొొనర్పయగా 

షూ లు లు 

నోపి, తను నృరించినబు ధో త్తము నొప్పరికించు నమ్మవో 

పాపికి నెన్నిజన్సముల బాయునొకో | కిమికీఓ జన్మముల్‌ ! 


. నావుడు రాజుసభ్యవ చనంబున కెంతయు సంతసిల్లి , భూ 


దేవుండు మందిరంబునకు దిగ్గనం చాటి కుమారు దెచ్చి, ఛా 
(తీవరు నంకపీఠి నిడి దీవన లొప్పంగ నిచ్చి తత్సభా 
కోవిదకోటి డెందమ.నకుం | బమదంబు జనింప నిట్టనున్‌. 


దేవర నేండు కొల్వున మదిం గడునెంతయు సంతసించి, సం 
భావనమీఅ నాకు నొకపత్యుపకారము సే యంబూనుఆకు 
నావల నీవల న్విని, యథార్థ మెలుంగుట కై యొనర్చితిన్‌ 
నా వెడబుద్దికి న్మనమునం గలుషింప కుమయ్య వేండెదన్‌ . 


10] 


148 


149 


150 


151 


153 


159 


154 


జ ఆ మ నును కా 


192 విక్రమార్క చరితము 


క. అనవుడు ధరామరేం|[దుని 
కనువమ మణిభూవణాదు లగునంపద లకా 
మవమలరం జేసి గృవామున . 
కనిచె సభాసదులు నిచ్చ నచ్చెరువందన్‌ . 155 


వ. ఇత్తై అంగున వికమార్కావనీళ్వరుండు నత్యవ చన (వత్యుపకార పరాయ 


శే. 


ణుండై_ ధరావరిపాలనంబు సేయుచుండె నంతః 156 


కమలాకరుని వృత్తాంతము 
అన్న రేం [దుపురోహితుం డార్యనుతు (డు 
వేదవేదాంత వేది వివేక ఘనుడు 
ద త్తనూజు(డు మదవతీచి త్తవారణ 
వోరిలీలాకరు(డు కమలాకరుండు. 157 


వ. అక్కు_మారుండు వి ద్యావిదూరుం డగుట గనుంగొని జనకుం డతని 


ల 


కిట్టనియె. 158 


క. శ[తు(డు చదువనిపుత్తుండు 
శ తుండు బుణ కారి యౌ నజనకు(డు, మిగులన్‌ 
శ|తువు రూపసి యగుసతి 
శ|తువు దుళ్చరిత యైనజనని తలంపన్‌ . 159 
క, కుల ముద్దరింపు చదువం 


దలకొనుము “వచ స్సుభాపి.తపరివ్య క్షం 
బల మేవ హి శీవలొ మను 


పలుకు పురాతనము గాక (వతి కంబ. 160 
అని (పార్థించినం గమలాకరుం డొెక్కింతచింశా[కాంతుండై యుండి 
నీశ్చితాంతఃకరణుం డై తం డికిట్లనియె. 161 


. వేదపురాణశ్యాన్ర్రముఖవిద్యలు సర్వము నభ్యసించి, లో 


కాదరణీయసారకవితాభ్యననం బొనరించి మేటి నై 
యాదిమునీం[దవ ర్తనగుణాఢ్యుండనై చనుదెంచి, నీకు స 
మ్మోద మొనర్హు నావలు కమోఘపదం బని చెప్పి న(ముడై. 168 


వ, 


పంచమా శ్వాసము 


198 


. తం|డివీడొ-ని మహీమండలమండనం బై నకాళ్మీరమండలంబునకుం జని, 


యందు సరస్వతీ వివోరసదనంబునుంబోని యొక్కమవో | గవోరంబున సన్ని 
హిత చం[దజూటుండగుచం[దచూడుం డనువిద్యచ్చూడా మణిపాలికిం జని 
నమస్కరించి, తనయభిలామంబు నెణింగించి బేవతానిర్విశేషంబుగా. బరి 
చర్య నేయుచుండ, నతనిసేవాతాత్సక్యంబునకు సంతసిల్లి సిద్దసారస్వత 
మంతం బుపదేశించె, నంతం దదనుస్టానవిశేషంబునకు శారద | పత్య 
త్యుంబై_ యతని నముచి తవి ద్యావి శారదుం గావించిన, లబ్బకాముం డ్రై 
పితృదర్శన్న పీతి గురునియుక్తుండ్రై యుజ్ఞ్జ యినీపురంబునకు వచ్చి నిజ 


మందిరంబు [ప "వళించి. 


జనకుని( గాంచి భ క్రి భయనం| భమసంభృతు. డ్రై నమస్కరిం 
చిన. నతండెత్తి నందనుని. జిక్క( గవుంగిటం జేర్చి చెక్కుదీ 
వనలొనరించె, ముత్పులక వారము సమ్మద బాపృ్ప పూరముం 
దనర(గ నమ్మదం బొదవచాల్చినలీల వికాసలత్మితోన్‌ * 


అమ్మలు నాడు. 


ఉ* భూవరునమ్ముఖంబునకు( బోయి |[పనన్నత( గాంచి, యింపుమైం 


గోవిదవర్థనీయ మగుగోప్టి యొనర్చిన, న ంభుండు మో 
దావవాచిత్తు (డై యభిమతార్థపరంవర లి , యమ్నహీ 
'దేవకుమార చం|దమునిదిక్కు.( గనుంగొని (తి నిట్టనున్‌. 


. ఈవు బహు దేశముల జరియించి యచ్చ 


టచట నే మేమి చోద్యంబు లనఘచరిత 
కనినవినినవి |కొ_త్తలు గలిానేని 
నాకు. జెప్పుమ యనం గమలాకరుండు. 


నరమోహినీ వృతాంతము 
వావి 


క. పరిచితవిద్యానిధినై 
గురు నాథునిచే ననుజ్హ గొని యిట మిమ్మున్‌ 
దరిసించు నభిమతంబున 
నరుదెంచుచునుండి మండలాధిప యంతన్‌. 


168 


164 


165 


166 


167 


168 


194 వి|కమార్మ చరితము 


శె, కాంచి యే అడుజయ సేను. గాంచి, యతండు 
నన్నుమన్నింప నందు(గొన్నాళ్లు నిలిచి 
యొక్కనాంజేను బొడగంటి నొకవధూటి 


నావిలాసిని చెలువ మేమని నుతింతు* 169 


సీ, పొలంతి వేనలితోడం బురి నెమ్మి తనపురి 
(పతివచ్చునని పాముంబక్సై నేని 
యింతి నె మ్మో ముతో నెనయుదునని వారి 
పట్టి విమ్ణుపదంబు ముమ్సైనేని 
వామచన్నులతోడ సరివత్తుమని కోక 
ములు దండగుండాన మునింగనేని 
యతివమై దొరయుదు నని సువర్ణ శలాక 
వహ్నిలోవల( జొచ్చి వచ్చెనేని 
తే. నిక్కువంబుగ నమ్మంగనేర కజుండు 
కుద్దపట్ట ౦బు గనుటకు( జొరక మానె 
ననిన నయ్యంబుజా తాయశాకితోడ 


నితరవనితల నుపమింప 'నెట్టువచ్చు? 10 


క. ఆయంగన (శ్రేగన్నుల 
ఆయాయారపు(గలి కిచూపుటురులం బడినం 
గాయజనిచి త్త మైనను 
గాయజనం శావవహ్ని( గరంగక యున్నే. 17k 


వ్‌, చంద బింబము. బాలసం|దంబులో దోచి 
కంచెల్ల( బోం బులు కడుగకున్న. 
గామబాణంబుల గరసానంజట్ట ంచి 
తొలుకారు మెజటుంగున దొడయకున్న. 
బసి(ండిసలాకకు( బరిమళం బొనగూర్చి 
గరువంపువెన్నె అ గరంగకున్న 6 


పంచమాశ్యానము 105 


జిగికందకుండ లే(జిగు-రాకు( గొనివచ్చి 
యొగశ₹ల్ల 6 బుచ్చి యింపొసంగకున్న 
య 
శ. గాంత నెమ్మోమునకు వాలు(గన్నులకును 
వజలు నునుమేనికిని నొప్పువా తెజుకును 
నీడుజోడై న|పతి యని యెన్న(గడిది 
వా _స్టిమళకాంతరము నవాచజై కకాంతి, 


క్‌, అన్నాతిముద్దు మోమును 
దిన్నని నెన్నడుము నగవు చేజెడి. కన్నుల్‌ 
' "పెన్నెలీ వేణియుం [గొవ్విన 
చన్నులునుం గనినం బువృళరు(డుం గరంగున్‌. 


వ. అది నరమోహిని యనువారనారితిలకంబు. 


ఆ. ఆవధూటితోడ ననుభవ శేళికి 
నభిలషించి యెవ్యం డరిగ నేని 
నతడు రాతసాభివాతు డగు నారా|తి 
యంద దాని కిట్టి నిందగలదు. 


న్‌ తన్నిమిత్తంబున. 


క, వురిలోన నెదురు( చెరువై_ 
యరు'దెంచిన నవ్వధూటి నంగుళి. జూపం 
గరిమర్థి ( జూడ వెజతురు 
పురుషులు రక్కసుండు చంవుం బొమ్మని థీతీన్‌ . 


క. అని విన్నప మొశరించిన 
విని వేడ్కను వికమార్కవిభుం. డప్పుడ న 
జ్ఞనహితు డగు క్షమలాకరు. 

- డనుచరు(రై - యరుగు దేర నరు దెంచి తగన్‌. 


172 


178 


174 


176 


176 


1/7 


178 


196 వికమార్మ్క- చరితము 


క. కాంచెం గాంచీపురముం 
గాం చనమణిసౌధసాల ఘనగోవురముం 
జంచలనయనానటనన 
మంచితపర్యటనరణిత మణినూపురమున్‌ 179 


వ. కాంచి యందు నయ్యిందువదనమం దిరంబునకు గమలాకరమహీను రోవ 
దిష్ట్ర మార్గంబునం జని యజ్ఞ నవరుండు. 180 


క. నరమోవానవిలననముల 
మరుమోవానళరముకం"కు మధురాకృతియె 
నర మోహిని యన(దగయెడు 
నర మోహిని గాంచి మనుజనాథుండు మదిలోన్‌. 181 


ఉ. ముప్పిరిగొన్న వేడ్క నరమోహినివై నెలకొన్న జూపులం 
[దిస్ప6ంగ లేక యీమద వతీరమణీయత | పాపున న్మరుం, 
డప్పర మేశపద్మనయనాంబుజగర్భుల నై న (వేల్ళిడిం 
(దిష్పుల బెట్టు, నంచు వినుతించి మదిం దిలకించి వెండియున్‌ . 182 


ఆ. ఈవధూటిరూపయౌ వననంపద 
కాముకులకు లో చనామృతంబు 
చి[తగతి మృతంబు సేయుచునున్నది 
కనక పా| తలోనిగరళ మట్టు. 188 


వ. అని తలంచుచున్న యవసరంబున( గమలాకరుం డాకళమలానన కిట 
నియ. 184 


ఉ. ధిరుండు వికమార్కజగతీతల నాథుడు నిన్ను (జూచు ని 
చ్భారతి వీండె వచ్చె నన జాగిలి (మొక్కి (ప్రియో కి నిట్లనుం 
[గూరనిశాచరుం డొక(డు కూరిమి నాయెడ౦. గల్లియుండు, సం _ 
హార మొనర్చు పచ్చినవిటావళిం దన్నిశనొక్క( వేల్ళిడిన్‌. 185 


వ. అని తనతెజం గెలింగించి మహీవల్ల భునకు నప్పల్లవాధర యుచితోప 


బారీంబు లొనరించి, సరసకఛాభూవణంబులగుభావణంబు లం 


పుచ్చుచున్నయం త సాయంతనసమయం బగుటయు, 


చ. మునుకొని దంష్టి9 కారుచులు ముందటి చీంకటి నెల్ల. జబాపంగా 
వెనుక. దమాలనీలనిజవి[గివాదీప్తులు చిమ్మ చీ(కటిం 
'బెనుప(గ6 గొమ్ముకేనుంగు విభీషణతం జను దెంచుక్రై వడిన్‌ 
దనుజవరుండు వచ్చె. దనచారుణరూవము భీతి. బెంవంగ౯ా. 


ఉ. తత్సమయంబునందు వనుచావరు( డుద్గతుండ్రై యదల్చి, యు 


ద్యత్సముద([గనింవాగతి ద్రైత్యుని మార్కొని, యోరిదుస్ట ! ని 


న్మత్సరబుద్ధి నీక్షణమ మర్చి తు. చేసి, ధరి తికెల్ల న 
త్యుత్సవ మేనొ'ర్చెద బయోరువాలో చనకోర్కి. దీర్చెిదకా. 


చ అన విని చాన వేళ్వరు. డవాంకృతి రౌ(ద్రరసంబు మూరర్తిగై 
కొనినవిధంబునన్‌ నృపతికుంజరు 'నేడెత్తజం దాంకి వీశ మై 
బెన(గి సెనంగి లావణిన( జేర్చి నరేందుండు కాళ్ళువట్టి నే 
ల నడచి మల్లి విద్య సఫలంబుగం వీనుంగు. జేసె దానవున్‌ . 


శ. ఇట్లు దానవు వెసం జంపి యిల్లు వెడల( 
దివిచి వై చిన మేదినీధవునిం జూచి 
వార్ష మున నర మోహిని యల్ల నగుచు 
నింపు ెట్టింప నతనితో నిట్టులని యె 


క. నరమోహిని నానామము 
నరఘాతిని యని జనంబు నను నిందించున్‌ 
నరనాథ నింద మాన్నితి 
చరితార్థం బయ్యె నాదుజననం బరయన్‌ * 


కే. ఏను మీపనిచినపని యొట్టిద్దై నం 
దేసి మీచాసినై సేవ సేయుచాన 


(బొడ్డు 


186 


187 


188 


189 


190 


191 


196 వి|కమార్మ- చరితము 


ననిన వికమాదిత్యు. డట్ల యిన నీవు 
నాకు |బియముగ నొకటి యునర్పవలయు. 192 


క. లోకవిలోచనశకై రవ 
రాకాచం|[దుం డితండు, రమణీమణి నీ 
వీకమలాకరు. [బియు(గా. 
గై_కొను మిది నాకు |బియము కమలదశాకీ ! 193 


వ. అని యయ్యిరువురం గూర్చి యజ్ఞననాథుం డుజ్జ యినీపురంబునకుం జని, 
దుష్ట ని|గవా శిష్ట (వతిపాలనంబులు నవాజభఖేలనంబులుగా ననయంబును 
సర్యంసవోనిర్యవాణ దుర్వార భుజాగర్వఖ ర్వేతరుం డ్రై రాజ్యంబు సేయు 
చుండి, జగంబున న త్యాళ్ళర్యభరితంబు లైన చరితంబు లెలుంగ వేండి 
కర్దావతంసీకృత 'కౌశేయకనవోయుం డ్రై చని యొక్కరుండును బెక్కు 
దిక్కులం జరియించుచు నొక్కనాండు. 194 


విికఠకమార్కు(డు రక్షనునిచే మనుజవధ మాన్చించుట 


క. వేరడవిలోన రాగా 
నీరజహితు( డ_స్తమించి నెణినఖలా శా 
పూరితమై తమ మెచ్చెను 
భూరివచాన్యులవితీర్లి ( బోల్చ6గ6 క 195 


కః, ఆచీశటి నొక్కండును 
(దోచిచనంగ రామి, ననతిదూరంబున వా 
గోచరము గానియున్నతి 
చేచినవటవిటపినీడ నెలమి వసించెకా. 196 


హ్‌ అట్లున్న సమయంబున. కేర్‌ 
య 


క. ఆనిటపి నుచితవ చన 
(పావీణ్యము మెజయ నున్నపతులకు( జిరం 
జీవి యనువివాగముఖ్యుండు 
కోవిదబవుమాననీయగుణుం డిట్లని యెన్‌ . 197 


న్‌ 


పంచమాశ్వానము t99 


క. మీ రావోరార్థముగా. 
గోరి చరింతురు సమ_స్తఘోరాటవులన్‌ 
దూర|గామంబుల ఫలి 
తారామంబులను దశదిశాంతరములలోన్‌ . 199 


. కన్నచోద్యంబు లేవేని గల్లి నేని 


నాకు నెజింగింపుం డేను వినంగవలతు 
ననిన నందులో నబ్బరి కాభిధాన 
మొకపత (తి యిట్టనియె, నేం డువయ వేళ. 200 


క. ఏ మొకకొందణము మవో 
(గామవనాంతరము లెల్ల గడచి చని, ([గవా 
స్తోమగతి పతిరోధన 
భూమావంధ్య మగువంధ్యము సమీపమునకా. 20l 


క, చై_|తరథనంద నంబుల 
చి తస్ఫురణముల నుల్ల సిల్లుః (బళంసా 
పా[తమయి యొక్కవిపినము 
చై (తరమా కాంత జన్మసదనం బగుచున్‌ . 202 


= అవ్యనంబున వన్యఫలావార ణార్భ౭బు సంచరించుచు, నొక్క యెడం 


గమలకల్లారకుముదళోభి తంబును గలవాంస కారండవ (శెంచ చ|క్రవాక 
సారనమదసారంగ సంకులా రావవి రాజితంబును నగునొక్కకమలాకరంబు 
తీర దేళశంబున, న నేకబంధులోకపరివృతుండును దీర్చ నిశ్వాసపవనధూళి 
ధూసరితుండును గశచ్బాప్పనయనకమలుండుమ దురంతదుఃఖపరవళుం 
డునునై యున్న కంకాళఖండనుం డనునొక్క వివహాంగపుంగవుం గని 
చేరంజని, తన్నెటి(గించుకొని దుఃఖకారణం బడిగిన నతం డెట్ట కేలకు( 
జి త్తంబుకలంకదీర్చుకొని యీూశెలుంగున నాతో నిట్లనియె. 203 


న ద్వాద ళ్‌ [గామములకు నధ ద్ర! డొక్క 


రాతనుండు వింధ్యనగగవ్వారమున నుండు 


£00 వికమార్మ్క చరిత్రము 


నతని కాయూళ్ళవార లావోర మెవుడు 
బండి గోనిపోయి వెట్టుదు రొండొకండ. 


వ. వా. డన్నరమహిషనహితంబు గాం దదన్నంబు భశించుచుండు. 


క. ఇలువరునగాంగ నీ| కియ( 
గలవారల నెల్ల బుచ్చె( గాలునిపురికిన్‌ 
ఖలు డగునారాతను6 డా 
కులపడు( |దిజగంబు నతడు కుపితుండై నన్‌. 


ఉ. ఏమని చెప్పుదున్‌ ఖగకులేళ్వర ! నానఖు. డొక్కభూనుర 
[గామణి చావగా గలండు రాతనుచేణ నదిమాన్న. (దోవలే 
'ేమెయిం జూచినన్‌ హితులయిష్ట్ర మొనర్చంగ లేనినాభవం 
'జేమిభవంబు ! దీనికిని నే దురపి'ల్లెద 'నేమిసేయుదున్‌ . 


వ. అనిన నేనిట్లంటి. 


క. నరులకు బకులకును సె 
ప్పరునున సమకూరు మి[తభావం, బిది య 
చ్చెరువు, వినవలతు నా కిది 
పరిపాటి నెబుంగ(జెప్పు బంథునిథా నా. 


వ. అవిన గంకాళఖండనుం డిట్లనియె. 


క్‌, నాచుట్ట ంబులు నేనును 
వే చని యళశచనార్థ మడవి వివారింపంగాం 
జూచి మము బట్ట 6 దిరిగెడు 
నీచు. డొకండు మాచరించునెల వెజింగి తగన్‌. 


క. మచ్చులిడి యురులు బోనులు 
నచ్చట వెస నొగ్గి చనిన నది యెజుంగక యా 
మచ్చుచ్చురులను బడి వగ 
నిచ్చను దుక పిల్లుచున్న యెడ నచ్చటికిన్‌ . 


204 


205 


206 


207 


208 


210 


211 


212 


పంచమాశ్వానము 201 
వ. సమిత్కుశార్థంబు దై_వవశంబున* _. 218 


క. వచ్చి యొకద్విజకుమారుండు 
చెచ్చెర మము! జూచి కరుణ చిగురొ త్తంగాం 
(గచ్చ నయ్యురులూడ్చిన 
నిచ్చల మామనికిపట్ల 'కే(గితిమి వెసన్‌ . 214 


క. అది చనియును నేంటికి నిరు 
పదియే(డులు గడచె, నాంటంబట్టి యు నేనా 
మది నాతనియాపద సం 
పద నాయదిగా6 దలంతు బంధుత్యమునన్‌ . 215 


క. అని చెప్పిన విని వచ్చితి 
నని చెప్పిన వివాగవిభునియాలాపంబుల్‌ 
వినియె. జెవి యొడ్డి భూరువా 
మున[కింద వసించి యున్న భూ మీళ్వరుండున్‌ , 216 


క. విని యపుడ కదలి, జామె 
క్కినయంతకు( జనియె ననుర కేలీనదనా 
వనిభఖృత్కంధర భూమికి. 
దన కిదియ పరోపకృతికి. దణి పొమ్మనుచు౯. 217 


క. చని వధ్యశిలాస్థలి న 
జ్ఞ నపతి కూర్చుండ నిర్విశంకత, నంతం 
గనియె గువావెడలి చనుదెం 
చి నికాటుండు వధ్యశిల వసించినవానికొ, 218 


చ. కని (భుకుటీమవోే| గవరికం పితఫాలభయంక రాస్యసం 
జనితనిదాఘవారికణజాలవిజృ ంభణరె”[దమూ రియ 
యనియె గణంగి యోరిమనుజాధమ ! నిచ్చలుం చెచ్చువంటకం 
బును నులివేడికూరలు నపూపములుకా గొనిరా కవాంకృ్ళతి౯. 219 


(UU 


£02 వి|క్రమార్మ చరి[తము 


i ఒక్క(డవ వచ్చి వధళిల యెక్కి. నన్ను 


నపవాసించుచునున్నాండ వనుచు. దీ[వ 
గమను(డై చను దెంచురాకనునితోడ 
నృపతి నిళ్ళంక నిట్లను నిభ్భతు డగుచు. 


. దితినుత ! నేడు చావనరురెంచు మహీసురవరు కామాటు వ 


చ్చితి( బరదేశి. నాచనవు చేకొని మత్తనుర క్రమాంసముల్‌ 
ధృతి గొను మంతకంు( బరిత్భ_ప్తి యొనర్చు, మదన్యయకమా 
గతమగు నిప్పరోపకృ్ళతికల్పన( బారమునొంద( జేయుమీ. 


. నావుడు దానవేం[దుడు మనంబున నచ్చెరువంది, నత్మ్భపా 


భావనకుం బరోపకృతిభంగికి మెచ్చితి, వేడు మరి నీ 
కేవర మైన నిచ్చెద. (బవాష్ట మనన్కు(డ నైతి నీయెడకా 
నావుడు వి|కమార్మనరనాథు(డు నద్దనుజేంద్రుతోడుత౯. 


3 ఈవి వేకబుద్ధి యీచిత్త సంకుద్ది 


యీకృపారసావ నేక సిద్ది 
కలదె యొరుల కందు గారణజనుుండ 
వగుటంజేసి నీక యజ్బెం గాక! 


. నాకు వరమిత్తు ననుమాట నై జమేని 


మనుజవధ యొనరింపక మాను మనిన 
దత్సరోపకారై కతత్పరత కలరి 
యట్లచేనెద నని వల్కి యనుర చనియి. 


3 ఇవ్వీధంబున. 


భూపచం[దముండు “వరోవకారార్థమి 
దంశరీరో మనినధళ్శమార్గ 

సరణి దప్పకుండ సకలార్థిరతణ 

వ ర్తనమున నిత్యకీర్తి గాంచె 


22} 


222 


228 


224 


225 


226 


పంచమాశ్వాసము 208 


ము. పరమ[జ్రావ్మాణ దేవభ క్తి నియమ | వజ్జారమాలంకృ తా 
పరుషారాతిమహీళమం | తిజనశుంభద్గ ర్వ్యనంరంభనం 
వారణ| పౌఢనయోన్న తా కనకదండాందోళికాఛతచా 
మరముఖ్యోజ్జ్వ లరాజవివ్నామయసమ్య గ భవ పాభ వా. 227 


ర భావవరిశుద్దికల నా 
(పావీణ్యామృ తగిరీళపావనవద రా 
జీవయుగభ క్రి తత్సర 
సేనాహేచాకనిర తసిద్ద యపొత్రా. 228: 


కాంతావృ త్త ము 


ఛారాధరవావాన ధ్ర ర్యకృతీ 
తీరాబ్టిశిలీళ్వ రశీతలరు 
గారాధరకల్చ్పక కామగవీ 
తారాధిపనన్ని భ దాననిధీ. 


గద్యము : ఇది (శ్రీమదఖిలకవిమి త్త, చెద్దయ యన్నయామాత్యపు త్ర, 
శారదా దయావిభధేయ జక్కయనామధేయ[వణీతం వై నవి కమార్క 
చరి[తంబనుమహా కావ్యంబునందు. బంచమాశ్వానము, 


శ్రీరస్తు 


విక్రవూర్హ చరితము 


న్‌ా 
షష్టాశ్వానము 


(శ్రీ మేళ నగుణఖేలన 

సామాదికచతురుపాయచాతుర వ్టనిధీ 

స్వామిహిత కార వ్రమిటనా 

సౌముఖ్య జగ|త్పసిద్ధ జన్నయసిన్హా. l 


o& 


=. విభవంబు పొలుపున విలువిద వ్రబిలుపునం 
బురుహూతు( దత్సుతు( బోలు ననంగ 
న|త్పభ పెంపునం జాగంబుసొంపున 
మిత్తు రద త్పు త్తని మీజు6 ననల 
రాజరాజవిభూతీ రతివీవోర ఖ్యాతి 
ధనదు( దత్సూనుని నెనయు ననంగ 
గంభీరతాస్ఫూర్తి ఘనకాంతిమయమూర్తి 
శరధి. ద చాత్ముజు దొరయు ననగ 
క. నిరత సేవాగతాగణ్యనృవవ రేణ్య 
నుతకిరీటా| గకీలితనూత్నరత్న 
కిరణనికరారుణారుణచరణు. డగుచు 
వికమాదిత్యవసుమతీవిభుండు మెజనె. 2 


వ. అమ్మహీపతి యొక్క_నా(డు సకల [ప థానదండనాథసామంత మండ లేశ్వర 
సమూవాంబును, గురుభూనురపురోహితబంధుమి _త్త)పుతపౌ తృ |వకరం 
బును, గవిగాయకపాఠక వె తాళిక సందోవాంబును బరి వేష్టింవ, మణిగణ 
భూవణ [పభాపటలశోభితాంగుండై మౌ క్తికవోరంబునడిమి నాయక 


రత్నంబునుంబో లెం చేజరిల్లుచు,మణిమయోన్నత భదసింవోసనాసీనుం డ్రై 
చీరోలగంబున్న సమయంబున. లి 


వష్టా శ్వాసము బక 


. ఆదినాధథునియప రావ తారము పూని 
మళ న్రం[ద నాథుని మహిమ దనరి 
సారంగనాథుని సామర్థ ్రమును బొంది 
గోరకునాథునిగుణము. దాల్చి 
సిద్ధబుద్దునిబుద్ది చిత్తమునం జేర్చి 
ఖనిరువి ద్యాధిక ఘనత బేర్చి 
మేఖ నాదునిమం[తవై ఖరివహియించి 
నాగార్జునునికళా (శీగమించి 
= యావిరూపాతు( డితండన నతి శయిల్లి 
యర్ధి నవనాథ సిద్ధుల శై_క్యమైన 
మోవానాకృతి యితండనుమూ ర్తి6 దనరి 
చిన్న్మయస్వాంతు. డగునొక్క సిద్దవరు,డు. 


* పాదములందు బంగ రపు(బావలు వెట్టి, దుకూలకంథ మై 
మోదముతోడ( దాల్చి, జన మోవానమారణ ధాతువాదయం 
(తాదిసమ _్తవిద్యల నమర్జు లనం దగుశిష్యపం క్తి య 
త్యాదరలీల ని ర్మయిలయందు. దనుం గొలువన్మవోన్న తిన్‌. 


క. వచ్చి తగుచందమున సభ. 
జొచ్చి, మహిళాంతు6 జూచి సుభగాకృతికిన్‌ * 
మెచ్చి తలయూంచి. కానుక 
శెచ్చినరత్నంబుతోడ దీవన లిచ్చెన్‌-* 


. ఇచ్చిన సిద్ధవల్శభున కిమ్ముల నాసనపాద్యసత్కుృతుల్‌ 

పొచ్చెము లేకొనర్చి నృపపుంగవు, డెయ్యది మీకు 'బీరుం తా 
కెచ్చటు, నేను జేయుపని యెయ్యది ? భాగ్యయుతుండనై తి మీ 
వచ్చుటంజేసి భక్తజనవత్సల ! యన్న దరస్శిళాన్యుండై. 


క, ఇందందుండుదు ననలే 
కందైన6 జరింపుదును నిజేచ్చమెయి, సదా 


206 విక్రమార్మ చరితము 


నందుడు నామము, వచ్చితి 
నిందులకును నిన్ను(జూడ నిష్ట ౦ బగుటన్‌ = 8 


వ అని చెప్పి మజియు నిట్లనియె. 9 


వీ, వవేళ వేడిన నావేళ దివ్యాన్న 
పానాదు లొడ(గూర్చువా[త గలిగి 
యెచ్చోట[వాసిన నచ్చోట పుటభేద 
నములు గావించుదండంబు గలిగి 
'యెటంబోవం దలంచిన నట కెత్తుకొనిపోవు 
నుకుమవూరయోగపాదుకలు గలిగి 
యెపుడు విదల్చిన నపుడు వేలకలు 
కనకంబు వర్షించుకలథ గలిగి 
కే, నిర్భల జ్ఞాన విజ్ఞాన నిరుపమాన 
రాజయోగిళ వర త్వవిరాజిమహిమ 
తనర మించిననీ కస చాదులకును 
వా_స్తిమశళకాంతరము గాదె యంతరంబు. 10 


సీ, వేయిమోములవా(డు విషముకు (డై నను 
(బతి యగు నీకు భూభరణళ క్రి 
వేయిగన్ను లవా(డు విమలన ర్తనుండైనం 
దర మగు వై భవస్ఫురణనీకు 
వేయిశేతులవా(డు వి[గవావ వ్రతం జెంద 
కున్న( దేజమున నిన్నొారయువాండు 
'వేనామములవాండు 'వేడనివా(2ైన 
నిత్యలభ్మీయు క్తి నిన్ను( బోలు 
కే. గాక యేతద్గుణంబుల గణన సేయ 
నన్యరాజన్యవరులు సీయంతవారె? 
| వనవశరరూప య$పతీవ [పళాప 
దీసి తాట్లోపవి[కమాదిత్యభూవ ! - 11 


షష్టాశ్వాసము 207 


మ. అని యానందమరందకంద ళితవక్తాంభోజు(డై యోగిరా 
డ్దననాథుండు [(వళశంససేయుటయు, నాసర్వంసవోధీళ్వరుం 
డనఘా ! నీదుకటాతవీతణము నాయం దందమై చెందెం గా 
న నవీన వథమానభాగ్యమయధన్యత్వంబు నేం గాంచితిన్‌ . 12 


ఆ. అనుచు శిష్యసహిత మమ్మవోయోగీం[దు 
గారవించి కొలువువారి ననిచి 
మనుజనాయకుండు మజ్జ నభోజన 
క్రియల వారికెల్ణం (బియ మొనర్చి. 18 


వ. వారలుం చానును సుఖానీనులై యున్నయవసరంబున యోగీళ్యరునకు 
విశ్వంభరాధీశ్వరుం డిట్లనియె. 14 


క. ఎన్నిక కెక్కిన దేశము 
లన్నియు. జూచితిరి కరతలామలకముగా 
నిన్నిటిలోపల( జోద ఫ్రము 
కన్నది విన్నదియు నొకటి గలిగిన. జపుండా. 15 


వ. అనపుడు. . 16 


చ. జనవర నీయెడం [బియము చాల(గ(గల్లి, యపూర్వపుం [బయో 
జన మెణటీగెంతు నన్యులకు సాధ్యము గానిది, లాటభూమిం గా 
ననమున( బుట్టమీ(ద నొకనాతుక, కోమల జావహువల్లి య 
త్యనుపమకంకణాంకితనమన్విత మై కనువట్టు నెవ్పుడున్‌ . 17 


వ. ఆనిన నమ్మహీ కాంతుం డక్కాంతవృ త్తాంతం బాద్యంతం బెణీంగింపు( 
డనిన నా సిద్ధవరుం డిట్లనియె. 18 


చ. భుజగజగద్విభూషణము పువ్పవురం. బది యేలురాజుచి 
_త్తజనిభమూర్తి కీర్తివనితారమణుండు ధనుంజయాఖ్యుం డా 
నుజననుత ప కాపు డతిళోభనగానకళా నిరూఢి శె 
లజ నలరించి, తత్కృప గ“ ళొావతిం గారిచెగళావిశారదన్‌ . 19 


208 వి కమార్క చరి[తము 
వ. అక్కన్యకా జనననమయంబున 2 


సీ ఎలజవ్షనమున నియ్యిందీవ రేక్షణ 
భూలోకమున వవభూమిలోన 
వళ్ళ్శీకబిలమధ్య వాసిని యె యుండి 
కరపంకజము తద|గమున నిల్చి 
యాశేలు గేల నెయ్యమునం గీలించిన 
పురుషుని. దనపుష్పపురికిం చెచ్చి 
యతని మజ్జ నభో జనాదుల నలరించి 
మేలిపర్యంకంబుమీంద నునిచి 
శే. శాను నొకళశయ్య శయనించి మౌననియతి 
నుండ, ముమ్మాటు పలికింప నోవెనేని 
వా(డు రమణుడు గాంగలవాండు దీని 
కనుచు, నాకాళవాణి యిట్లానితిచ్చె. 21 


చ. లలితకళా విశారద కళావతికే లది దాని నెవ్వండేం 
బొలువుగం బశునేని తనపువ్చపురంబునకుం గరంబు మె 
చ్చులుగ( గరంబు వట్టి కొనుచుం జని యాతడు తన్ను మూండుమా 
టలు పలికింప( దక్కును దృఢంబుగం దక్కదు లేక తక్కినన్‌ . §2 


వ. అని చెప్పి 'యోగీళ్వరుండు ధరణీశ్వరున కిట్టని యొ. 28 


కే, ఆకళావతి సౌందర్య మసమశరు(డు 
ఎసంగ6 జప్పినం బొనంగు. గా కితరజనులు 
మించులావణ శ్రర స మొకయించుకై న 
నొలుకకుండంగ వర్ణింప గలరె జగతి. 24 


సీ, అమృతాబ్టి జనిత మై యలరుకల్పకలత 
యంగనతనులత కనుగుణంబు 
పుండరీ కామునిపొక్కిటితమ్మికి 
నతిమోమునె _త్తమ్మి సంగతంబు 


కామసౌధోపరికనకకుంభములకు 
రమణియురోజకుంభ ములు చెలులు 
దివిజాధివతిదంతితిన్న నినడపున 
కంగననడవు విహారభూమి 
క. ఆజవయధరంబు వవడంపు€ దీ వెయురవు 
వడ(తియలకము అళులకు. | బాణనఖము 
లింతిచూపులు మగమీల చేల గోరు. 
దరుణిపలుకులు కాముమం| తములగములు. బర్‌ 


చ. కలువల గండుమీల( దొలుకారు మెజుంగుల నిండు వెన్నెలన్‌ 
వలవులరాజు తూపులగు వారిరువాంబుల, నొక గ యెత్తునకా 
గెలుపుకొనంగ( జాలు మృగనే(త యపాంగనిరీ క్షణద్ఫ్యుతుల్‌ 
బలుపుగ థై ర్యమూలమున పాం తగలింవ వె యీళ[రాదుల౯ా. 26 


న్‌ ముద్దులుదొలంకాడు ముర్ధియపలుకు ల 
య్యసమాస్తుంమం[త బీజాక్షరములు 
(కొ మ్మెలుంగులనీను కోమలిచూవు అ 
య్యంగసంభవు వాలుటంప గములు 
శృంగారరన మొల్కుచెల్వయాకారంబు 
కామునివలపులకత్తై కనుంగు 
ఇంపులు వెదచల్లు నేణాతిచెయ్యులు 
శంబరాంతకు జయసాధనములు 
క. కాంతమెయికాంతి కంతునిఖడ్గ కాంతి 
వన జముఖకురుల్‌ రతివతివాగురములు 
మగువమురివంబు మరునిసా[మాజ్యపదము 
చెప్పం జిట్టలు పూంబోడి యొప్పుకలిమి. 27 


లే. నుదతినునుంబల్కులమృతం పుసోన గురియు' 
. దరుణిచూపులు మెలు(గుమొ త్తముల నీను 
రమణి సేత లనంగతం (తముల నెఆుపు 
నువిదనడపులు వాంసల కొఅపు( గజపు. - 26 


210- వికమార్క చరితము 


వ. అయునుంగాక యానీరజానన నెవ్యండు వరియించె నతండు సార్వ 
భౌముం డగుట సిద్ధంబు గావున నౌదార్యవీర్య భుజశార్య నకలకళా 
చాతుర్య దై ర్యధుర్యుండ వైననీకు నమ్మ త్త కాళిని పట్టపు బేవిర్వైన, రత్న 
కాం చనసాంగత్యంబునుంబో లె నత్యంతళోభితంబగు నని చెప్పిన. 28 


6, యోగివ రేణ్య మీకృపం బయోరువాలో చనచెయ్యి చూడ నే 
లాగున నాకు జేకులు, విలాసినివా స్తము నాకరంబు నే 
లాగున గీలితం బగు(గళావతి పుష్పపురంబులోని కే 
లాగున నేను జేరుదుం. దలంపంగ దుష్కరభంగు లిన్నియున్‌* 80 


వ. అదియనుంగాక, యాలింబోష్టిమౌన [వతనిష్టాగరిస్థ యమైయుండ హృదయ 
వుటభేదనంబుగావించి, మూండు మాటలుపలికించుట యత్యంతదుర్హ భం 
బని తలంచెద, నన్న నమ్మాన వేళ్వరునకు సమానుషచరి[తుం డై నయాసదా 
నందుండు కృపానందకందళితహృద యా విందుం డై ,దారుళిలాలోవోదుల 
శై_నను జ్రైతన్యంబు గలిగించి పలికించెడినేర్పు గలుగునట్లుగా విద్యోప 
బేళంబుచేసి, యా శితానేకసిద్దగణపరివృతుండై  యంతర్థానంబునొం దె 
నంత వి[కమార్కుండును దత్క్మరలతానంద ర్శన కుతూవాలా వేళంబున( 
జిత్తం బుత్తలపడ నిజ పధానా|గగణ్యుండుమ నావుండునునై న భట్టి 
మొదలుగాగల వారికి నెవ్వరికి నెటింగింపక, నిజకరకీలిత నిశితాసియ 
సవాయంబుగా నర్ధరా[తంబున యోగపాదుకలు దొడిగి కదలి, మనో 
వేగంబున ననేక శై లంబులు నరణ్యంబులు దజిసి, లాట బేళశంబునకుం జని 
యరణ్యమధ్యంబున. లె] 


వి|కమార్కు.(డు నాగకన్యకను జూచుట 
ఉ* (శీకరమూ ర్తి యానృపతిసింవాకళోరము గాంచె నొక్కవ 
ల్మీకము సంతత | పకటలీనవధూకరకంకణ।| పభా 
నీకము, వేష్టి తామలకనింబకదంబతమాలవి[దుమా | 
శోకము, రం[ధమార్షవరిళోభిశగో చర నాగలోకమున్‌ 3 లిల్లి 


శే. కాంచి తిలకించి పులకించి కదియ నేః:గి 
సమణి కాంచన కంకణోజ్జ ఏలిత .మైన 


వహా_నస్తకమలంబు. బలుమాయు (బస్తుతించి 
సిదనూకు ల కాళ్చర్యచిత్తు( డగుచు. వి 
ఢి దీ —0 


వ.సావానంబు చేసి సావాసాంకుం డహీ నాహిభువన బవహుమానమాననీయవరా 


ట్రా 


రోవో మనోవారనవరత్నమణిగణ ఘటితకంకణము [దికాలంకృత వాస్తాం 
బురువావిన్య _స్తకరారవిందుండై న, నానీలవేణి కళాపారీణ గావున మీఃద 
టం బాణి గహణంబు గలుగుట కిదియ కారణంబన్నకరణిం నిఖలచోణీ 
భరణళోభాకరం బగుకరంబు కరంబనురాగంబున నిజకరంబునం గీలించి 
పుష్పపురంబునకుం జని, వ(జవై డూర్యమరకతపద్మరాగాది వివిధరత్న 
ధగద్దగాయమాన మాననీయం బగుకనకమయ సంశేతనికేతఎబున నునిచి, 
మడసో పేతం బగుచతుర్విధాన్న పానాదులంబరితుష్టు జేసి, కర్ప్చూరపరి 
మిళితంబగు తాంబూలంబు వెట్టి వినూత్నరత్న పర్యంకన్గునిం జేసి, చతుర 
పరిచారికాజనంబును వాకిటనుండ నియోగించి మణికవాటఘటనపాట 
వంబు నెజిపి, తాను వేరొక్కుశయ్యం బసిండి తగడు దెగడు మెటుంగుగల 
పజిపుపయి శయనించి, పట్టువుట్టంబు ముసుంగువెట్టుకొని వలుకకున్న 
నమయంబున, నప్పుడమి జేండు వెబు(గువడి తనలోనిట్టని యె 84 


. కురులు కప్పు దనర్శ్చి యిరులు[గమ్మక యున్నె 


నగవు వెన్నె లమించు నిగజెంగాక 
చన్ను జక్క_వదోయి మిన్ను వాక యున్న 
పయ్యెద వల యడ్డపడి యెంగాక 
కనుగండుమీలు వే కడచిపోవక యున్న 
చెవు లనుకొ”ల(కుల( జిక్కంగాక 
యానగాంబుజము సె నళులు చెకొనకున్నె 
మేను సం పెంగతావిం బూనెయగాక 


శ. యొప్పు కను-ంబాటుదాశక యున్నె రత్న 
0) 


భూషణద్యుతులొక్కట. బొదివె(గాక 
తలంవ నచ్చెరువై నయీతరళనయన 
యవయన, క్రీలలీల లేమని నుతింతు. లద 


చ. 


వ. 


డ్‌. 


లా 
వు 


ట్‌, 


వికమార్కు. చరితము 


వనీండినలాకవో లె గనుపట్టుతనుం గనుంగొంచు, మన్మథ 
(పసవళిలీముఖాలి కగపడ్డ మనోగతి నెట్ట కేలకున్‌ 

వెన గుదియించి, చూపులచవిం బులకించుచు నున్న చోటం చా 
మును(గిడుకొన్న దింతి, నిజమూ ర్తి గనుంగొననీని కై వడిన్‌. 88 


అని వెండియు, లి? 


ఇంచుక పొద్దుపోకడకు నెన్వరితో నుబు సేమి చెప్పుదుం 

బంచళరవ్యధం దల(కుభావము నేగతిం గుస్తరింతు, నీ 
చంచలచారులోచనం బొసంగంగ నేగతి మూ(డుమాట లా 

డించి కవుంగిలింతు, నని డెందములో? దలపోసి యంతటన్‌ . 85 
కదూర్కు.(డు దివ్వె గంబముచే. జెప్పించిన కొమమంజరి కథ 


స్స్‌ 


దీనికి. జింత యేల యని 'తెల్వి మనంబునం బూని, కాంతిరే 
ఖానవరత్నదీపకళికం దనరారెడు దివ్వెగంబముం 

నొకనూత్నమం[తమున దాంకి సజీవను జేసి, దానితో 
+ వెఅయంగ నొక్కకథ చెప్పంగదె యని గారవించినజా. 89 


లో 


LAR 


క్ర ఆయ్య యవు(గాక యంచును 
దియ్య మెనంగ రాజు జూచి దివ్వియగంబం 
బియ్యకొని, యపూర్వపుం గథ 
నెయ్యంబున( జెప్పందలంచి నెణి నిట్టనియెన్‌ 40 


. నకవర సాపధానముగ నాదొకవిన్నవ మాలకింపు, ము 


_ల్తరకురుభూములందు విశదంబుగ నాగపురం బనంగ న 
తుఊరుతరలవ్మి నొక్కపుర, మొవ్పు నయోధ వ్రు! బొమ్మ వెట్టి క్రి 
న్ఫరి పిత్‌పట్టణంబు నగి నాగపురంబు( దృణీకరించుచున్‌ . శ్వ 


* వను మావట్టణ మౌాదిరాజవిలవద్విఖ్యాతి ధర్భధ్వజుం 


దినభూపాలకు. డేలుచుండును, జనాధ్యతుండు భూమీళ భూ 
జననం న్తుత్యుండు నిత్యసత్యు( డురుసౌజన్యుండు ధన్యుండు న 
త్త్వనయ[పాభవధీవిధేయుండు గుణాధారుండు ధీరుం డిలన్‌. 


iE» 
ట్వ 


అలీ మ 


వష్టా శ్వాసము ల! లె 


క, మనునిభు( డన6 దనరినయా 
మనుజప తికి సుగుణమధుపమంజరి యనంగా 
జనియించె( గామమంజరి 
వననిధి జనియించుపద్శ వాసిని బోలెన్‌* 48 


స్‌, కమ్మనిపసిండిటంకంటునం గరగింన 
లాలితనూత్నశలాకవోలె 
రమణీయళ్ళంగారరసమునం బనవారు 
మురివంపువలపుల మొలకవో లె. 
గళ లమృ తంబు చే. గరువుగా. గట్టి వ 
ర్రించి నించినచం| ద "రేఖళోల 
మీల్‌ తళుక్కున మెజసి నిల్చినయట్టి 
సోగ క్రొ మ్మెలుంగు లేదీంగవోలె 
తే. దినదినంబున( జెరుంగుచుం దియ్య మొదవం 
దల్లిదం[డులమనము లుత్సవము లొంద౦ 
గామమంజరి మంజువికాస మెసంగె 
[బజల కెల్టను గన్నులవండు వగుచు. 44 


చ. పడ(తుక దేవావల్లి కరకు. కాయపుసనంపద కావువచ్చినన్‌ 
నొడుపుల రాజకీరముల నున్ననిపల్కుల( దూలంోలె, ను 
గడువగు మేనికాంతి( దొలుకారుమెబుంగులమించు మించె నె 
న్నడుపులచేత( గీడ్పటిచె నాగమరాళమయూరయానముల్‌. శీర్‌ 


క, ఎవ్వరికై నను గను(గవ 
యువ్విళ్ళూరంగ మరునియున్మద నాన్హ్రం 
బివ్వనిత యొకోనాంగను 
జవ్వనమున( బువ్వుంబోండి సన్నుతి కెక్కున్‌. 46 


క, లాలితమధురనుగంధము 
[(గోలంగ విరిదమ్మిమీ౦ద( గొమరారెడును 


214 వికమార్క. చరితము 


ఆతాలికుల మొక్కొ! నాలను 
జాలిక నెన్నుదుట. గురులు భానురమయె్యకా. 41 


శ, ఒప్పులే యేటీ మాజులేకుండ (బవ్మా 
యంగకంబులు చేసి నం చాత్మ మెచ్చి 
యవయవ, శ్రీలు గనుంగొనునట్టి యిచ్చ( 
దరుణికన్నులు తలచుట్టుం దిరిగివచ్చు. 48 


క. బయల. గనుపట్టునొంటికం బంబుమీ(ద( 
బసిడికుండలు నిల్పినభంగి దోంవ 
సనదు౯గాందీ€ 76 బొలుపాగునారుమీ(ద 
వలుదనునుగుబ్బలొప్పారు వనజముఖికి, 49 


ఉం అంతట( గూర్చినందనవయఃపరిపాకము చూచి, తండి య 
త్యంతముదంబునం బొదలి, యంగజలత్మీయుంబో లె నున్నయీ 
కాంతకు, వంళశీలగుణ గౌరవయావనరూపనత్క_ళా 
వంతుడు కాంతు(డైన, గరువంపుదపంబు ఫలంబు నొందు(బో. 50 


వ. అని విచారించి సకలలోకజయధ్వజుం డగుధర్మజుండు, మదవదసవ్యా 
రివుకరటిసింహుం డగుసింవాశేళ్వరకు మారుండు పామాంగదుండు రూప 
విజితమకరధ్వజుండగుట మున్ను వినియునికిం'జేసి, తగినవారలం బుచ్చి 
రప్పించి [బియపూర్వకంబుగా గారవించి, శుభముహూ ర్తంబున నా 
నృపకుంజరునకు. గామమంజరిని వివావాంబు చేసి, మణిగణోజ్ఞ వ్రలొనేక 
విరాజితోపచారంబులం బూజించి, యల్లుని గూంతుననర్భ గరత్న ఖచిత 
కనకమయమందిరంబున నుండ నియమించిన. ర్‌ 


క. రతియును గంతుండును, శచీ 
నతియును నిందుండుబో లె, జలజాతీయు భూ 
పతియు నుఖాంబుధి. దేలుచు. 
జతురత వివారించుచున్న సమయ మునందుకా. Eg 


© 


క, హేమాంగదభూవతి తన 
భూమికి. బోవంగ బుద్ధిపుట్టి , విర క్తి న్‌ 
ఏమి వివోరమునకు జొర 
కేమియు ననకున్న నింతి యిట్ల ను. దనలోన్‌. 


క, ఏకాంతకాంతరూప మొ 
యీ కాంతుని నయనవీథి కిరవై_నది, గా 
కేకాంతంబున( గాంతల 
కేకాంతులు నొజపు నడల నిట్టుండుదుశే ! 


న. అని యతని తెజం గటుంగం దలంచి నవినయంబుగా నిట్రనియె. 


క. ఓనరనాయక భవదీ 
యాననమున. చెలివి దోంప, చాత్మయు. జింతా 
ధీనం బై నది, యీగతి 
నా నయహీనతనొ మజ్జ నకుచేంతలనో, 


వ* అనవుడు. 


కః నీవలన న|పియం బొక 
యావంతయు లేదు, భూతలాధీకుడు న 
న్నేవలన నుదానీనత 
గావింప(డు, వినుము నాదుగతి నలినాతీ. ! 


సీ వను బొత్తుకురాక యెన్న (డు నారగిం 

పనియట్టి రక్తు మజ్బనకు( దలంచి 

చెమట నెత్తురుగా6గ. జిత్తృమ్మున( దలంచి 
యర్శిలి. బెకుచుముదంబ( దలంచి 

నిముసంబు ననుంభాసి నిలువక యొడంగూడి 
చరియించు మ తక్పాణసఖుల. దల(చి 

యెయ్యది పనిచిన నొయ్యం జేయుచు నాదు 
కనుసన్న మెలంగుభూజనుల6 దలంచి. 


ర్‌తీ 


ర్‌శీ 


5్‌క్‌ 


ర్‌కి 


ర్‌' 


58 


218 విక్రమార్క చరిత్రము 


క. గంధసింధురసె ంధవోత్క_రము( దలంచి 
నతత సేవాగత నరేం[ద వితతి( దలంచి 
వనట యొదవిన నింత యొప్పనిమనమున 
నున్న చందంబుగాని, వేజొండు లేదు. ర్‌0 


క, ఆనిన విని కామమంజరి 
యనభూ! దీనికి విచార మంవ(గ నేలా? 
జవనాథు మొజంగిపోదము 
మనభూమికి, నత(డు వినిన మాన్సంగ(జూచున్‌. €0 


వ. అనిన నత్తలోదరి యు త్తరంబునకు. జిత్తం బిగురొత్త నియ్యకొని, 
వ్య్చాద్యానవద్యంబు లై న మణికనకాదినమ_స్తవన్వవులు నాయితంబు చేసి 
కొని, గమనోన్ఫుఖుండై. యుండునంత, మార్తాండమండలంబు పళ్చిమా 
చల(ప్రాసాదశిఖరంబునకు శాతకుంభకుంభంబై_ యుల్లి సిల్లె, నయ్యవన 
రంబున. él 


నూర్యా నమయాది వర్షనము 


కం తక్కువలుగాక నిగి డెడి 
మక్కువలు మనంబులోన మల్ల డిగొనంగా 
జక్కవలకవలు విరవాము 
"వెక్కువలు దలంచి పరిత పింస(గ( జొచ్చెళలా. 62 


క పగలెల్లను దము 'నేంచిన 


వగ లెల్లి 6 దలంచి యిరులుపవు(జాలు దని 
చెగి యె త్రివచ్చు నని రవి 


పగ బెగడినభంగి నవరవనధి నణం న్‌. 60 


కం మెజపగ్గలింప( జుక్కూలు 
తబిచై పొడముటయు, గగనతల మొప్పాల₹ెన్‌ 
మెబుగారుముశెములచే 
మెజవడి యగునల్లపట్టు మేల్కట్టు గతిన్‌. 84 


వషాశ్యానము 217 
© 


శా.ఉర్వీచ[కమునం జరాచరముళై యొప్పారురూపంబులన్‌ ' - 


వం 


ల్‌ 


వ, 


దుర్వారోన్నతి లోనుచేసికొని చేతోవృ్తి కాళ్చర్య మె' 
పశ్వెం జీ(కటి నీలనిర్మలరుచిన్‌ భవ్య[వభావంబునన్‌ 
“సర్వం విష్టమయం జగ'*త్తనుట నై శంబై న చందంబునకా. 65 


ఇట్లు |కమంబునం _ దమంబు నిగిడి, మిజ్బుపల్హ్ల ంబు బయ లోలం బని 
'యేర్పజుప రాకున్న సమయంబున, నటమున్న సాహిణి నడిగి తెచ్చి 
సన్నద్ద సర్వాయుధంబై_ యిం|దాయుధం బనుతురంగంబు నంతరంగంబు 
సంతనం బెనంగ నంగనానహితం బారోవాణంబు చేసి, పౌరు లెల్ఫ 
నిదించుచుండ. దలవరుల( గన్ను (|బామి పురంబు నిర్ణమించి, నిజపట్ట 
ళా భఖిముఖుండై యరుగునప్పుడు,ః నిజాన్వయజాతుండైన సామాంగద 
మహీపాలునకు గమననివారణ కారణం [బె న యంధకారంబు దూరంబు 
సేయ నుత్సహించుచందం౭బున* (6 


కై సేని వూరదిక్కామినీమణి చూచు 
పద్మ రాగంపుదర్పణ మనంగ 
వేయిగన్ను లుగల వేల్చుతొయ్యలిచేతం 
జూపట్టుచెంబట్టునురంటి యనగ 
విరహులె దండు వడలంగ6 దమకించు 
ననమాయుధుని కెంపు'టరిగ యనంగ 
గల్పకభూజశాఖా శిఖా (గంబున 
భాసిల్లు పరిపక్వఫల మనంగ 


. న|భమాతంగకులపతి యలుతనొప్బ్పు 


కనకఘంటిక యనంగ, లోకముల కెల్ల 
నుదయరాగరబు రాగంబునొదవళగకేయ 
నిందు. డుదయించె లో చనానందుం డగుచు. 67 


తదనంతరంబ. 68 





కేం ధ్వజము. 


218 వి|కమార్క- చరి[తము 


సీ. గంగా[పవావాంబు గాజోలు నని వసి 
ఫ్రాదు అనుష్టాన మాచరింప 
నమృతంబు వెల్లువ యని నిలింపాదులు 
మునుకొనీ దోసిళ్ళ ముంచి [కోల 
దుగ్గాంబునిధి యని తోయజాతుడు శేష 
పర్యంక మిడుకొనీ పవ్యళింప( 
బర మేళువిళశ్వరూపం బని |బవ్మోదు 
లమర దం౭డ| పణామములు సేయ 
కే. దలంప భూనభోంతరములకొలంది బెలినీ 
బెరసి యెన్ని దిదిక్కు.ల బొరలి పొరలి 
దట్ట ముగ నంతకంతకు( దనరి తనరి 
యిట్ట లంబుగ వెన్నెల నిట్ట వొడిచె, §9 


వ. అంత, 7: 


సీ, పసగలవెన్నెలమిసిమి పుక్కిట. బట్టి 
పొనంగం లిల్లి లఅనోళ్ళ. బోసి పోసి 
నున్నని కియ్యన్కు_ వెన్నె లతుంపరల్‌ 
హుమ్మని చెలులవై నుమిసియుమిని 
కమ్మని వెన్నెల కడుపునీండంగ (గోలి 
తలి వెక్కి గజ్జనం [దేన్ని శేన్చి 
కన్నిచ్చలకువచ్చు వెన్నెల కొన్నురు 
వేణి వే [పియురాం[డ కిచ్చియిచ్చి 
కే. తజచువెన్నెలగుంపుల. చాణికాణి 
యీజమగు వెన్నె లలలోన( దూణితూటణి 
పలుచనగు వెన్నె లలలో నం జాణిపాణి 
మెలంగెం బెక్కు చకోరంపుయులుంగుగములు. 71 


వ. ఇవ్విధంబున సౌం(ద్రం కై_నచం[చాతపంబున నరేం[దుం డతం|దుండై., 
వాయంబు రయంబునకు మెచ్చుచు నతిదూరం బరిగి, వేకువయగుటయు 


పష్టాశ్వాసము 919 


నిదాలసుండై యొక్కవురోపవన [పాంతంబున వటవిటపి నళ్వంబు 
బంధించి, యాతరుచ్భాయను సతీయంకతలం బుపధానంబుగా శయనించి 
కన్ను మొగుడ్చునం త. 72 


6. రాయిడికత్తె లై నెను[బాయిడియ త్తలయిండ్ల 6 గో|[ట్రముల్‌ 
సేయువిలాసినుల్‌ మునుకుసెంద(గ, వేళ్యల పక్కదాపులం 
జబాయనీకాముకుల్‌ వెలుకంబాటి కలంగ(గ, (మోసెం గొక్కోరో 
కోయని కుక్కు టస్ఫురదకుంఠితకంఠకఠోరనాదముల్‌ + 78 


సీం శ్రీమచామ్నాయల తా మూలకందంబు 
పద్మినీ మద వతీ (పాణపదము 
చ[కవాకానీక సంజీవనెషధ 
మఖిలలోకాలోకనాంజనంబు 
[పబలాంధకారని[,గవా రత్నదీపంబు 
హరిహర బహ్మూ వివోరగ్భృవాము 
తై రవకాన నోత్క_టకాలకూట బు 
[పా లేయవిఘటనాకీలకంబు 
శీ. రత్న సానునురక ణారవతకు౨డు 
సతతన న్భార్గ లంఘనజాంఘికుండు 
దివిజకల్లో లినీనవత్నీ గురుండు 
భానుం డుదయించె చేదీప్యమాను. డగుచు. 14 


5, అంత్క నంత వృ త్తాంతంబు నలీి.గ ధర్యధ్వజుండు [వళయకాలవృషభ 
ధ్వజుండునుంబో లె గోపారుణితలో చనుండ్రై నిజదండనాథుం డగు నీతి 
ధ్వజుం బిలిపించి యిట్లనియె. "5 

య 


చ. తగిననశేం[దసూను( డని తన్ను( | వియంబున బిల్చి తెచ్చి, మ 
చ్చిగ నుత నిచ్చి మ[త్పతిముః జేసిన సింవాళరాజనూను(, డా 
తగవు మదిం దలంపక ముదంబున మత్తురగంబు నెక్కి, [ము 
చ్చుగతి వధూటిగొంచు. [బజం జొక్కిడి పోయినవా(డు చూచితే. 78 


22 విక్రమార్క చరి[తము 


క, చన దలంచిన మన మనువలో. 
జన నొవ్ప దె తనకు, నిట్టి చలచిత్తుని వై 
నవ పమ సే నాన్వితముగ. 
జని (కమ్మఅం బట్టి తెమ్ము నమ్ముఖమునకున్‌ i 77 


. అనిన విని నీతిధ్వజుండు యుద్ద సన్న ర్థాఖిల సే నాసమన్వితు డై = యా|ప్రొదై 
కదలి పామాంగదుండు చనినజాడ యరని యతిత్వరికగతిం జని కూడ 
ముట్టి న, నాఖీలంబైై న యాకలకలం చాలించి కామమంజరీకాంత నలు 
దికుగాలం బరికించి, పడగలయడియాలంబులు నిరీమించి నిజజనకు సేనా 
సంకులంబుగా నిళ్చృయించి, తనవతిని చాభంగంబు గాకుండ నతనియు త్త 
మాంగంబున కుపధానంబుగా నొక్కపరిధానంబు చుట్టి వెట్టి, తలచీర 
యాయితంబు చేసికొని నంగరో త్సావాం బంతరంగంబునం బొంగ, 
సన్నద్ధసర్వాయుధం బై న యిం[చాయుధంబు నారోవాణంబుచేసి, [ప్రాణో 
శ్వర చరణస్మర ణపరిణతాంత 8క రణ యగుటను రణవివారణంబు తృణ 
కళాయమానంబుగా గణించుచు, విటవిటపి కనతిదూరంబున వచ్చు 
చున్న త[త్పబలవాహినిలోనీకి నిజవాహనంబు నుఅక తజియం 


బజసీ, 78 


కామమంజరి యుద్ధ వర్ణనము 


. మదదంతావళదంతముల్‌ నజకు నమ్మావంతు లు ద్భాంతతన్‌ 

ఇదరం: బల్హము గుజ్జమున్‌ రవుతును౯ 'వేటాటుకుండెంబులై_ 
చెదరంగా వడి (వేయు, వీరరధిక శేణిన్‌ బలౌఘంబులం 

గుదియం జేయు, భటాలి- [దుంచు విలసద్దోరాసిఢా రావాతిన్‌ . 79 


| (పతిబల చార్జి బాడబముభంగి దహించును, రాముపోలికకా 
శితళరధారపాల్పటుచు(, జెల్లెలికట్ట యు(బోలెం బాజనీ 

కతులితలీల నా(గు మునియచ్చున( బొంకమణంచు, మందగ 

&తిధరవృ త్తిమై. గలంచు! జి[తముగా లలితాంగి యుక్కునన్‌. §&( 


క సరి నాధానముసేయుట 
యరింజబోయుట తివియు కేయు టద్భుతకరమై 


221 


తరుణిళరంబులు భానుని 
కరములగతి రిపులగముల( గప్పె దజచుగకా. 81 


కః కప్పిన మదిలో నెంతయు 
నుప్పొం గడు రౌ దరనమహో (గత నింతిం 
దప్పక కనుగొని, కన్నుల 
నిప్పులు రాలంగ వాహినీపతి వల్కున్‌. 82 


క, అక్కున నిడుకొని మక్కువ 
చెక్కువమై నేకు జెనుప( బెరి(గితి, నే(డుం 
జెక్క_డిచిన వన రాలడు 
నిక్కము, నాకోలుతలకు నిలువ6ంగ6 గలవే? 88 


వః అనవుడు నక్కాంతారత్నంబు. 84 


క. తనయింటిదీప మనుచును 
విను ముద్దిడికొనంగ( ద€ల౦చువీటిండి గలండే ? 
నను మార్కొనంగ6 దలంచెదు 
ముకు వెంచినమం దెమేలమున నాలమునన్‌. 85 


క. నను గినియ జేసి మగుడం 
జనం గలవే నీవు పురికి ? స్వామిహితుండ వై 
చను మింక నిందపురమున 
కనినం గోపించె యేసె నతం డంవగముల్‌,. రికి 


క. ఏసిన నవి పొడిచేసి, శ 
రాసనముం దునిమి వేయ, నత. డొండొకజా 
అాననము సెక్కు వెట్టి శ 
రాసారము గురియం దొణంగ నంబుదము[ కియన్‌ . 87 


వ. ఇ _తెజంగున నొండొరులకు వ్యటపడక,నయ్యిరువురుం జలంబును బలంబును 
మెజయ, దృష్టి ముష్టి లవ్యాలతీతళీ ఘతరళరసంఛానాకర్ష్న ణమోవణ 


295 విక్రమార్క చరి[తము 


దూరాపాతనాద్య నేకధనుర్విద్యా కౌశలంబులు మెఅయుచు. జెద్దయుం 
[బొద్దు మహాయుద్ధ ౦బు నసేయుచున్న సమయంబున, గామమంజరి నితి 
ధ్వజునిరథరథ్యసారథుల అీలవోలె నాభీలభల్ల బులు ెళ్లేసి పొడిచేనీ 
చేర్చిన, నతండు విరథుండయ్యును బొలివోవనిబలిమి నతినిళితవిశిఖం 
బులు వజపిన, న త్తని కుముదలో చన యయ్యును గోపా వేళంబున నరు 
అాబ్బప త్త) నేతమై యతనికోదండంబు తుండంబులు చేసి మణియును, 


జే, ఎత్తనెత్తంగం జావంబు లెన్ని యేని 
దోడుతోడనె దునుమాడి తోయజాతి. 
తోమరము వై_వ నడుమన [తుంచివై చెం 
గుంత మె త్తినం బొడిచేసెం గుంతమె త్తి. 89 


వ. ఇవ్విధంబువ. 90 


క, ఆవావమున. దరుణీమణి 
బావోటోపమున నై న్యవతి( దూలించె౯ 
సాహసము వడ్లుణం బని 
యూహింవ(గ సతులకెందు నుచితమ కాదే. 91 


వ, ఇట్లు వికలసకలాయుధుండై సేనానాయకుండు. Gg 


క, కనుకనిం బఅచిన, నాతని 
వెనుకొనుటయు, వాండు శరణు వే(డినమా| తం 
గినుక యుడిగి తొయ్యలి మది. 
గనికరము జనింప మగిడె. గాంతునికడకున్‌ 98 


ఉ. అంతట మేలుకాంచి వికచాబ్బ ముఖం దురగంబు గానమిం 
జింత జనింప నున్న నృపసింవుండు, గాంచె హయాథిరూఢ యై 
సంతనమార వచ్చిననిజ| పియకారిణి, ను[గసంగర 
[శాంతశరీరిణిన్‌ , మహిత సజ్యశ రాననబాణధారిణిన్‌ . 94 


వష్టాశ్వానము 2928 


చ. కని తురగాధిరూఢగతి. గార్ముకబాణకృపాణపాణి వై. 
చనిననిమి త్త మెయ్యది ? నిజం బెజింగింపు మనంగ, నాథుతో 
వనజదళాఠి యిట్లను, నవారణ నన్నును నిన్ను6 బట మ 
దా ట 
జనకుడు దాడిమై బనిచె నైన్యయుతంబుగ దండ నాథునికా, లర్‌ 


చ. వనిచిన గూడముట్టి న నృపాలకనై న్యము గాంచి, కొంచెపుం 
బనికయి నీదుని[దకును భంగ మొనర్చుంగ నేల యంచు, నేం 
జని యనిచేసి త[త్పబలనై న్యము నెల్లను దూల(దోలి, వే 
వెనుకొన భీతుండ్రై శరణు వేండినం గాచితి సైన్యనాథునిన్‌ . 93 


వ. అని విన్న వించివాయావతీర్ల యె, కృపాణ బాణాసన బాణతూణీరంబులం 
దురంగంబ్లువె నెప్పటియట్ల పదిలపటిచి, వినయవినమితో త్తమాంగ 
మైన య త్తన్వి. జిత్తం బిగురొత్త, నమీపంబున నునిచికొని యతం 
డిట్లనియె. 97 


కః తల(వప6(గ. గయ్యపు వెరవును 
నలవును నీ కచ్చుపడుట యచ్చెరు ! విమ్మైం 
దలపూ వాడక యుండగ 
బలుసేన జయించి తిట్టి భార్యయు. గలదే! 98 


కే. అనుచు( |వి నురాలి జేరంగ నల్ల దిగిచి 
ఘనకుచంబులు విపులవ కంబుతోడ( 
గదియ జేర్చుచు బిగియారం గాంగిలించి 
విజయ మగ్గించి చెవులకు విందొనర్చి. 99 


వ. కదలి యచ్చోటికనతిదూ రంబున( దేటనీట నొప్పారునేట సం ఛ్యావంద 
నాదికృత్యంబులు నిర్వర్తించి, యమ్మేటిజోటియుం 'చానును ఘోటకం 
బునుం దత్కాలో చి తాహారంబులం దృ ప్రిసలిపి, కాలుకొన్న యంతనేల 
య$గి యపరాన్షాసమయంబన నొక్కపురవరోపొంతంబున నేకాంతం 
బైన కాళికాన్ధానంబున విడిసి యున్నంత, నత్తలోదరి తనమగని చెతికి 


224 వి|కమార్మ- చరి[తము 


నొక్క సొన్నాటంకం బిచ్చి యిప్పట్ట ణంబున నావోరం బడిగి ఆమ్మను 
టయు. 100 


క. అన్నరపతి తగులాగున 
నన్నగరము చొచ్చి, యెల్ల యం గళ్ళందుకా 
సొన్నాటంకం బిచ్చెద 
నన్నమిడెడువారు గల3ె ? యని యడుగుతటికా. 101 


ర్‌, విన్న జనము లవ్విభునిం 
గన్నారం జూచి, యాదిగ శ్ఫేళుం డితం 
డెన్న(డు( [(బయానమునకుం 
జన్న తెఅంగు దోవ దేల చనుచెంచెనొకో ! 102 


క. సొన్నాటంకము సేయంగ 
నన్నము దన శెట్టు వెట్టనగు గరగరగా 
విన్ననువున నని పలుకుచు 
నున్నకా, విన్నద(న మెసంగ నున్నకుమారున్‌. 108 


క. కనుగొని విలానవతి యన. 
జను వారవధూటి దాసీ చని తద్విధమే 
లినదాని కెజు6ంగ( జెప్పి, త 
దనుమతి( గొనివచ్చె నింటి కాన్భపతనయున్‌ * 104 


వ. ఇట్లు వచ్చినపామాంగదమహీపాలు, నజ్బాల యభ్యంతరమందిరంబు 
నకుం దోడ్కొనిపోయి నమున్నత కనకాననంబున నునిచి తత్త అంబ. 105 


4. మజ్జ నభో జ నాభరణమాల్యవి లేవనవ, స్త్రరాజిచే 
బుజ్జవమార( దృప్తిసనం బూజలొనర్చి, లతాగృవాంబులో 
గొ కైగనీటం బై చిలికి [కొవ్విరిజాజులం జేనినట్టి పూ 
సెజ్టకు6 చార్చి చిత్త జవిశేషసుఖంబుల నోలలార్చినకా. 106 


వ. ఇట్లు వారసీమంతినీకృత నిరంతరల శాంతశరలీలా సంతోషితస్వాంతుండై. 
మైమజచి, మహీకాంతుండుం నిజకాంతవలనిచింత యావంతయు లేక 
యుండె నంత. | 107 


షష్యా శ్య్యాసము. £95 : 


చ. ఉదయమునం దలిర్చుదిళ నొల్లక, తన్వనుహీను. జేయుచుం 
గదిసి వతీచిం జెంచె దిననాథుండు, భూరమణుండు నంత తా 
భ్యుదయము గోరుచున్న సతి నొల్లక్క త న్వసుహీను. జేయంగా 
మదిం దలపోయువారసతి మక్కువ జెందినలీల న త్తటిన్‌. 103 


వ. ఇట్లు సూర్యా న్తమయం బగుటయుం దనవతి రామికి. గామమంజరీ కాంత 
సంతావి తాంతఃకరణ యె. 109 


చ= ఇరవును దల్లి దం|డులను నె_త్తిన' పెంచినవారి. జాసితికా, 
దురమున( దం|డ్రినై న్యవతిం దోలితి సేనలతోడ(గూడ నీ 
వురుషునిమీ(దిభ కి, మణి పోయి యితండుకు రాక తక్క, నె 
ప్పరునున నోము నోంచితినొ [పాక్తనజన్నమునందు నక్కటా! 110 


వ. అని విలపించుచున్న నసమయంబున( గాళికానికేతంబునకు నొక్క_వృధ్ధాంగన 
చను దెంచి, దీపి కానికరంబు సమర్పించి, మనోభవ రాజ్యలత్మీయుంబో లె 
నున్నయ త్తన్వి న్నిరీక్షించి, నీవెవ్వ రెందుండి యేమికతంబున వచ్చి 
యిచ్చట నొంటి నున్నదాన! వనినం దనవృత్తాంతంబంతయు 
'నెజింగిం చిన. 111 


క. అజ్జరఠ దోడుకొని చని 
మజ్జసభో జనము లాత్మమందిరమున నా 
లజ్ఞావతి కొనరించి. సు 
వ్యాజ్జనభావంబు నడవి వృాదయము. చేలళ్చెన్‌. 112 


ఆ. మగడు చన్న చెసకు మనసును జనియున్న 
జెయ్యు వెజంగుపడినం జవులు సొరని 
వృద్ద వనితకథలు వెడ వెడ నూ(కొంచు 
నుండె వగల నొగిలి యుత్సలాతి.. 118 


"వేంగింపంగ నంత- [పొబ్లు వేగియు, సతికీకా 


226 తు)! ॥ లా చరితము 


వేగకయుం డెను దై వని 
యోగంబున నంత బతివియోగము కతనన్‌. 114 


. ఎట కేల కటు హితవచనంబుల 
(౫) ళు 


నువిద నూటడింవ, నుల్లమునను 
లేనిధ్భతి ఘటించి లేమ, యాపూజారి 
సాని బిలిచి [పీయము సాల. జెప్పి. 115 


క. తోణినాయకు. గానమిం 
([వాణములును మేన వెడలంబాజం జొచ్చెం 
| బాణశఖీ ! యేవెరవునం 
[వాణేశ్వరు నన్ను. గూర్చి (బతికింపంగదే. 1a 


క. పతి కలుగుకంము సౌఖ్యము 
సతులకు నొండొకటిగలదె చర్చింపంగా 
బతి లేమి సర్వళూశ్యము 
పతి గలిగిన సతికి నిందపద మది యేలా ? 117 


- అనినం బూజరిసాని యె శ్తెజంగుననై న భూవరో_త్తము న్వెదకి తెత్తు నని 


యరిగిన. 118 


. మగనిపోకకు( గడలేనిదిగులు వొదువ( 


గామమంజరి యంతయు. గళవళించి 
యరయ(౬ బోయినయంగనతెరువు చూచి 
వనట నిట్లని తఅపోయు మనములోన. 119 


పూర్ణ చం|చానను' బొడగాంచివచ్చినం 
దొడిగినతొడవు లాపడఃతి కిత్తు 
కమలా ప్త కేజునిం గన్నార నేం గన్న. 
గి కాదేవికి (గాన మిత్తు 
సింహనత్తుునిపల్కు చెవి జేర్చం గల్గిన 
_ నావలికి భూరిదాన మిత్తు 


శే. 


ఉం 


షషాశ్వాసము 227 


రాజశేఖరుపరిరంభణం బబ్బిన( 
గోటిగోవుల విపకోటి కిత్తు 
ననుచు జింతించు. దనలోన నై నవ్వుం 
జెక్కు టద్దంబు గదియంగం 'జెయ్యి సేర్చు 
వెగుచు దెన్యంబు చొదలంగ విహ్వూలించు! 
బనవు( గొనగోరం గన్నీరు పాయ మీటు. 120 


. ఎదుర. జరించినటయిన నింవగుపల్కులు సఫల్కంజూచు. ద£౯ా 
య 


గదిసినచంద మైన నిజికౌంగిటం జేర్పం గడంగుః ధీతుం డ్రై. 
పదముల (వాలిన ట్లయిన( బాణితలంబున నెత్తం గోరు, నే 
యదియును లేక రిత్తయిన యంబుజలో చన యా ర్తి జేడ్చడున్‌. 181 


పట్టణ మెల్ల దేవి గుడిభామిని యారసి తోడి తెచ్చునో 

క మ్రైదురకా నృపాలు( గని [కమ్మఅ నా కెటి(గింప వచ్చునో 

యిట్టును నట్టునుం దిరిగి యెందుకు గానక తానె వచ్చునో 

యట్టిద మైన నామనికి కాన్పద మెయ్యెది యొక్కౌ దెవమా ! 188 


* అని యిట్లు కామమం జరి పురువవియోగంబున నాతురచి తయ 


తలపోయుచున్న నమయంబున* 199 


+ భూరమణీళు. చెత్తు ననిపోయెడునప్పుడు పంతమాడి యే 


నూరక యింటికిం జని తలోదరి నేమని చూతునంచు దు 
ర్వారవిచారభావమున వట్టుచు మోమున దైన్య మొంద౯ బూ 
జారివధూటి వచ్చి జలజాత విలో చనం జేరి యి ట్రనున్‌ ప్ల 124 


క. పురము గలయంతమేరయు 
నరసితి నిల్లిల్లు దప్ప కతిశోధన, నీ 
౧౧ 
వరు చెందు గానణబడం, జె 
ప్పరునున నీకరుణవడయ భాగ్యము లేమిన్‌. 125 


. అనినదురు క్రి వీనులకు న; న్ర్రమయంబయి తాకి మూర్భ వ 


చ్చిన ధర (వాలి యెంతయు నచేతనమయై, మణి యెట్ట కేలకుం 


229 విక్రమార్క చరిత్రము 


దనువునం |చాణ ెచ్చుకొని, దై వకృతంబులు మానవంచు [గ 
క్కున ననల వ వేశమునకుం గృతినిళృయ యయ్యు నంతటన్‌ 126 


న్నా వహాంబును 'మజయ'. గాలి కాని కేతనంబున కుం జని, యమ్మవో 


న్‌్‌ 


యే 


గన 
ళర్తిక్‌ దండ[పణామం జాచరించి వెడలి, తదాలయ పురోభాగంబున 
కవు తమలయజాగురు. ర క్రచందన చేవ దారుపూరితంబును, ననలో 
చతంబును గర్బూ రాదిముగంధబంధురంబును నైన యగ్నికుండంబునకు( 
[బదడీణ్యపణాముబు లాచకించి - (వ వేశించునప్పుడు, జన్మ జన్మంబు 
నందును పామాంగదమ వతి యే నాకుం బతి గావలయు నని కుండ 
మధ్యంబునం జడుబయు, నటమున్న త దాలోకనకుతూవాలాం గదుం 


డయ్యుును నయ్యబల నిరీకింప మజచి, విలాసవతీమధురనల్లాపాయ త్త 


క. నానేరమివలనం బయో 
జానన వై శ్వానరునకు నాహుతి యయ్యెన్‌ 
నీకి (బాయళ్సి త్తం 
'బౌనని తనమేను వహ్ని కాపహాతిచే సెన్‌. 12, 


లు 


క. చేసిన, విలాసవతి తన 
చేసినదోనమునం గా బె శిఖ బడి వీరల్‌ 
వానవుప్పురికిం జని రని 


వాసిగ6 దనమేను నిచ్చె వహ్నికి నంతన్‌. 189 


క్‌ అవ్వారాంగన బానిన 
మువ్వురు నీల్చుటకుC దాన మూలం బనుచున్‌ 
నెవ్యగపు వగల నీనం 
(గౌవ్వటి వెన జొచ్చె నగ్నికుండములోనన్‌. 180 


ఎ. అంత నమ్మవోకాళి యెల్ల వారును వినుచుండ. కేల్‌ 


షష్షా శ్వాసము 229 


క. కడచిరి నలువురు వహ్నిని 
బడి యొక్క ట నేను చూడ, [బదికించెద ని 
ప్పుడు వీరి ననుచు. చానోొక 
వడ(తుకమేనను వసించి పల్కినమా।తన్‌. 182 


క. వెలందియు ధరణీవిభుండును 
వెలయోలును దాసి గూడి విమలాక ఎలులై. 
వెలువడిరి యగ్గిగుండము 
జలరువాషండముననుండి చనుదెంచుగతిన్‌ . 188 


న. తదనంతరంబ  ధర్భాధ్వజుతనయ తన|పాణోశ్వ్యరు నింగితం బెజింగి 
యిట్లనియె 184 


ఉ. కారణ మేమి “నా యునుటు గల్గిన సర్వము గల్లు నాక, తా 
వారవధూటియయ్యు ననివారణ దారుణవహ్నికుండ మీ 
ఛారుణి మెచ్చ మీవెనుకం దానును దోడనె చొచ్చెం గాన నీ 
'వారిజనే(త మీకృప కవశ్యము( వ్యాతము సేయంగాం దగు౯. 185 


వ. అనిన  గామమం జరీనముచితాలాపంబులకు సంతుష్టాంతరం గుం డై. 
'పామాంగదుండు విలానవతిం దోడ్కొనిపోవు కౌతుకంబును దాని తల్లి 
దం|[డుల కెజింగించి, వారల నుచితన త్కారంబుల( బరితోషితులం జేసి 
యనంతరంబ. 156 


క. రమణులు శిబికారోవాణ 
రమణీయత మెజుసి కొలిచి రాయగా: ధరణీ 
ళభమణు(డు నిజపట్టణమున 
కమ రేం దాయుధము నెక్కి యరిగెం (బీతిన్‌. 187 


క, అని యిట్లు దివియగంబము 
జన వినుతరస్మపసంగ నంగతరచనా 
జనితక ఛామధుధారల 
మను జేం[దుని చెవుల. జవులు మరగించి తగన్‌. 188 


£90 విక మార్క చ ర తము 


క. వీరలలో సావాస మె 
వ్యారిది * యనవుడు నృపాలవర్యుండు నగుచుకా 
వారసతీమణిసావాన 
మౌరా యని మెచ్చవచ్చు, నని పల్ముటయు౯. 189 


సీ, మణిమయకర్ల భూషణమరీ చులతోడ 
వెలదిచూపులమించు వియ్యమంద c 
"జక్కులమకరికాచి[ త రేఖలతోడ. 
జియినవ్వు వెన్నెల చెలిమిసేయం 
బ య్యదకొంగుల బంగారు మెజటుంగుల. 
జనుదోయితళుకులు చనువు మెజియ 
మంజరీకంకణ మంజులధ్యనులతో 
మేఖలారావంబు మేలమాడ 
కేం ముసుంగుదొలంగించి తనులత మోద మడర'. 
బద్భమధ్యంబునం దున్నపద్మవోలె 
వాంసతూలి కాతల్పంబునందునుండి 
యాకళావతి మనుజనాయకుని జూచి. 140 


క. దీవియగంబంబునకును 
జీవము గల్పించి కథలు చెప్పింపంగా. 
(వావీణ్యము గల్లియు నీ 
వీవిధమున( దప్పంజెప్పు టిది నిపుణత యే * 141 


కం తనపతి( గానక మంతయు 
మనికితపడి వచ్చి కామమంబజరి చొరంగా 
గనికరమున నక్కాంతుం 


డనలశిఖ లలోన. జొచ్చె నవ్విధమునకున్‌ ॥ 142 


క కడుంజోద్య మంది లంజియ 
కుడిచినబుణ మెడల నగ్నికుండము జొచ్చెం 


వమష్తా క్యాసము కలి! 
౦ 


గుడువర కట్టక బానిస 
పడుటయు సావాసము గాక పార్థివముఖ్యా I Us 


వం అని పల్కి కళావతీనితంబిని కాదంబినీనమా[ కాంత మొన [కొమ్మెజుంగు 
శతెటంగునం గృ శావకుంఠ యగుట యవలోకించి. 144 


& అష్టమవోవిభూతికలనావావమం | తజనానువ ర్తనా 
దుష్ట వి రోధిమం[ తిజన దుర్వవాగర్వ [ప మోదక ర్తనా 
యిష్ట ఫల[వచాన దివి జేళ్వర ధేనునమానకీ ర్తనా 
శిష్ట జన పమోదకరజీవిత వై దికధర్మవర్తనా 1 48 


క. కుకురు కురు చేర కేరళ 
శక మరు కరాట లాట సౌ ఠాన్ష ఏ మహీ 
బ్రా ట 
పకుమం | తి జనమనీషా 
నికపోపలనయకలావ నిగమాలాపా. 146 


మ౦దారదామము 


శృంగార రేఖావి శషస్వరూపా 

రం గజ్జ నానీకరజాదిలీపా 

సంగీత సాహిత్యసారస్యలోలా 

యంగీకృ తాంగీకృ తాచార శీలా. $47 


గద్యము : ఇది (శ్రీమదఖిలకవిమి త్త చెద్దయ యన్న యామాత్యపు త్ర, 
శారదా దయావిభేయ జక్కయనామధేయ[పణీతం జైన విక్రమార్క 
చరి[తంబమ మవోకావ్యంబునందు షష్టూశ్వానము. 


ర 


వికమార్ధ చరిత్రము 


రౌ 
My 


న్‌ 


న 


bes 


(శ్రీమత్కన కాంబర గో 

భూమి[ప్రముఖేిష్ష చానపోషి తబంధు 

సోమమహీనుర నరస 

'శేమంకర సదయవాదయ సిద్ధనమంశతీ. 1 


మ. జగ దాళ్ళర్యకళా కలాప కల నాచాతుర్యధుర్యుండు క్రీ 
రగుణోదర్కు,డు విక్రమార్కుడు మవోరాజా[గగణ్యుండు, సా 
రగతిన్‌ రెండవమాట యమ్మదవతీరత్నంబు( బల్కింప(గా. 
దగుయత్నంబున నంతరంగమున దాత్పర్యం బవార్యంబుగన్‌ . 2 


క. దర్పితరిపువారణభుజా 
దర్పధురంధరు డు, మం(తతం (తస్ఫురణం 
గర్బూరకరండమునకు 
'నేర్పునం [బాణంబు లొన(గి, నెలి నిట్లనియెకా. ్రీ 


క. తగ వెణి(గి దివియగంబము 


తగు తెజంగునం (బొెద్దుపుచ్చెం, దగ వెటుం/గక యీ 
యిగురాకుంబోండి పలికిన. 


బగడంబులు రాలునట్లు వలుకదు మాతోకా: 4 


వి కమార్కు.(డు కప్పురపు బరణిచేం జెప్పించిన రాజశేఖరుని కథ 
క్క ఇప్పాల(తిపగిది నీవును 
నొప్పరికించుకొనియుండు టుచితముగా, దో 
కప్పురపుబరణి యొకకథ 
చెప్పంగ దే నాదుచనవు చేకొని యనిన౯ా. ర్‌ 


స్వమాశ్వాసము ఎ లైఫ్టిఫ్టి 


వః మవో[పసాదం బని, యొకకథ విన్న వించెద 'నవధరింవు మని యాబరణి 
ధరణీశ్వరున కిట్టనియె. 6 


సీ, ఉల్లోలనురధునీ కల్గోలమాలి కా 
(వతిభటధ్వజపట | పాభవంబు 
నానామవోసౌధ నవసుధాచం।|దికా 
ధగధగాయితనభోదర్పణంబు 
ఖేచరదంపతి లోచనానందన 
వందనమాలికావై భవంబు 
[పాశారకీలిత బహురత్నదీపికా 
విహిత వి|కమది శావిలసనంబు 
శే. వివిధశళ్ళం గార వనమహీ వివారమాణ 
మందపవమాన వలమానమానితంబు 
రమణరమణీసమాకీ ర్ల రాజమాన 
భరిత విభవంబు పంచకపురవరంబు 1 


కః అన్న గరమున కధీళుండు 
నన్ను తకీ ర్తి వఆాప నముచితగుణసం 
పన్ను(డు వి[కమకేసరి 
యున్న తరిపువీర విదళనో[ గత మెజయుక. 8 


ఉ. పావనమూర్హి యవ్విభునివ ట్రపుదేవి యుమావతీమవో 
దేవి, కటా తవీకణవిధేయనిధానపరంపరారమా 
చెవి, రస పసంగ సముది ర్షకళా కల నాసరస్వతీ 
చేవి, చిరతమాధరణిదేవి యనం జెలువొందు. బెంపునన్‌. 9 


క. ఆదంపతులకు( (బమద 
(శ్రీ దై వాజంగ రాజశేఖరుండు దిశా 
మేదుర కీ ర్తివివోరమ 
వోదారగుణాభి రాము. డుదయించి తగన్‌. 10 


284 వి|కమార్క చరితము 


క, |ప్రతిపతశిక్షణంబును 
తీతిజనవంరకణంబు చేసి, “యవళ్యం 
పితు రాచారి మ్మనుపలు 
కత6 డెంతయు నిజ మొనక్చె ననుపమళ కిన్‌. 11 


మ *పవమాన(పతిమాన న త్త్వజవళుంభద్వావానారోవాణో 


వ 


త్సవసంభావితు లై నరాహుతులతో, ద్వాతింళదు[గాయుధ 
వ్యవవోరోద్భటసద్భట |ప్రతతితో, నారాజనూనుం డుదా 
రవిభూతిన్‌ జని యొక్కనా(డు విపులారణ్యాంతరాళంబునన్‌ . 12 


బహు[పకారంబు లగుమృగయావివోరంబులం దగిలి చనివని, యొక్క 
యెడ సనర్వాలంకారసుందరంబగు శ ర్వాణీమందిరంబు( గనుంగొని, 
యమ్మవోళ క్తికి దండ వణాము బాచరించి, యనంతరంబ తత్స దేళం 
బున, 19 


. మ త్తికాటుకపొత్తు మరగిననునుంగెంపుం 


జూపుల6 గలికిమించులు నటింప. 
బిక్కువన్నె లకంథ చక్కి. జిక్కక నిక్కి 
చనుదోయి కెల(కుల( జెకళింవ 
సంకుయాసల కొ_త్తసరుల నిగారించి 
కంబుకంఠము నూత్న కాంతి నొసంగ6 
బలుగుంగుండలముల| వభ. (బోది చేయుచు. 
జక్కుల. జిలునవు్వు చెన్ను మీజ 


తే. యోగదండా[గగత పొణియుగళిమీంద. 


జిబుకభాగంబు నిలిపి. రాచిలుకతోడ 
సకలవిద్యానుసంధాన సరసగోప్టి( 
గలసి భాషించు యోగీం[ద కాంత గనియి. 14 


చ. కనుంగొని, తద్విలాసములు కన్నులపండువుసేయ, నక్క థా 


జనిత రస్మవసంగముల చందము డెందము నామతింవ6గాం 


* పవమాన వతిమానత త్త జవ. అని వా. 1926. 


సమా శాృానము 985 


జనవు నటించి డగ్గ లిన(ః జయ్యన “భి రవరకి యంచు నిం 
జఇనయ(గ యోగినీరీలక మిచ్చె విభూతి నరేం[దనూతికిన్‌ . 15 


వ. ఇచ్చినం బుచ్చుకొని సుఖా సీనుండై యున్న యవసరంబున. 16 


క. పంజరము వెడలి నరపతి 
కుంజరు దీవించి, సరసగోష్టి నునీతిన్‌ 
రంజింపంజేసెం గీరము 
మంజులభాపావిశేవ, మాధుర్య మునన్‌ ! 17 


వ. అనంతరంబ యారాజు రాజకీరాభిలావ గర్శ్భంబులై న సముచితాలాప 
సంద ర్భంబు లుపన్యనీం చిన, నయ్యోోగినీరత్నంబు (పయత్నపూర్వ 
కంబుగా సర్వంసవోధీళ్వరున కిట్లని యె. 18 


క్‌ అష్టాంగ యోగవి ద్యా 
వస్ట్రంభమువలనం, గీరవర వచననుధా 
వృష్టి మది దొప్పందోంగంగ 
లు 
నిషము గలిగినను జెల దిది మాకు నృపా | 19 
శు య 


క, అలివదినాలుగువిద §ల 
నెజవాది |తికాలవేది నీ వీచిలుకన్‌ 
నెజివుగం జేవట్టిన నది 
చెజఅకునం బం డొదవినట్టు చిరకీ ర్తినిథీ ! 20 


ఆ. రాజయోగ్య మైన రమణీయవ స్తువు 
యోగి జనుల యొద్ద నునికి దగునె* 
యవధరింపు మనుచు, నవరత్నపంజరా 
నీత మైనచిలుక( జేతి కిచ్చె. వ 


ఓ. ఇచ్చిన మూండులోకములు నేలినకంకొను సంతసిల్లి. చా 
నచ్చపలాకి వీడుకొని, య(దిసుతాభ వనంబు చేరు వ౯ా 


'286 వికమార్మ. చరితము 


మెచ్చులువీ అం గోమలనమీరవి శాల రసాలవీథిక్‌న్‌ 
వచ్చి, పథిశ్రమాపనయవాంఛమెయిన్‌ విడియించె నేనలన్‌. 22 


వ. తదనంతరంబ. 28 


క* భూతలపతిసూతి, కళా 
చాతుర్యనిరూఢు లైన నచివులు చానున్‌ 
లీతలశకికాంతోపల 
చూతలతాగృవామునందు శుకవిభుతోడన్‌. 24 


వ. సర నకథామాధుకిధురిణ మం జులభాపావిశేషతోషితుండై యిట్లనియె. 85 


క అఖిల జగత్క- ర్వ మయైనపంకజగర్భు 
పట్టంపు దేవి చేపట్టి 'నిచె 
నారాయణనవ ననామ సొమ వ్రముగ ల 
'రామాఖ్య యొస6గిరి రాజముఖులు 
వలరాజు తనమూలబలములోపల నెల్ల 
నెక్కుడుమన్నన యిచ్చి మనిచె 
వేదాంతి ద్ధాంత వేది వేదవ్యాస 
భట్టార కుండు "పేరు వెప్టై సుతుని 
శ. నిట్రీమీవంళక ర్హల కిశర పతి 
వరులు కేజోనిరూఢి సెవ్వరును సరియె? 
సనక లవిద్యార హా § భాపూావిశేవ 
చాతుకీధామ శుక రా౬ఫార్వభెమ! ద్రం 


చ. పరిణతనూత్నరత్నమయ పంజరపీఠ8కలన్‌ నుఖించినన్‌ 
సరనరసాలనతృలరనంబులు క త్తుకబంటి [కోలినం 
బరిచితవాక్యభంగి బహుభంగి( |బ్రపంగము చేనెనేని, నీ 
కరణి [దికాల వేదు లనంగా మననేర్చునె యన్యకీరముల్‌ శి £7 


న్నప్రవక్యనము 


క. కావున నీభావంబున 
భావించి, మదీయ ఛావిఫలసం|పా_ప్రి 
(శ్రీ వివరించి వచింవుము 
నావుడు, రాచిలుక మనుజనాథుని కనియెన్‌. 


మ కరుణానీరధి సత్యధర్మధరణీ కాంతుం డవంతీపురీ 
శ్యరు, డా రాజుతనూజ నూతనకళా సౌభాగ్య కర్పూరమం 
జరి కన్యాతిలకంబు, మవ్మథమవోసా మా జ్యలత్మీధురం 
ధర శృంగారవిలాసవై భవ సముద్యన్మూ ర్షి. ధా(తీశ్వరా ! 


క. ఆవెలందియు దేవరయును 
చేవియు జేవరయుంబోల( డేజోవిభవ 
(శ్రీ వెయంగ నలంద, రిచె 


వె వాహికవార్త యిపుడె వచ్చు నరేందా ! 


చ. అన విని భూవిభుండు నగి, యౌ నిది చెప్పెడువారుచెప్పినన్‌ 
వినియెడువారి కించుక వివేకములేదె శుకా[గగణ్య! నీ 
వనియడుమాట నాదు మది కచ్చెరువయ్యెడి నన్న, దేవ! యే 
యనువుననై న నీయడుగులాన నిజం బని చిల్మ పల్కినన్‌+ 


క, తాళము వై చినతజంగున 
భూలోకాధీకుడెందమున కానంద 
(శ్రీలొదవించుచు వచ్చెను 
లాలితమంజీర మంజులధ్వను లంతన్‌ . 


సీ, కీలుకొప్పునC గన్నె గేదంగిజేకులు 
పునుంగుసొర భముల బుజ్జగింప 
నలికభాగంబున నెలవంక తిలక ౦బు 
కస్తూరివాసన( గు_స్పరింప 
సిర మైన పచ్చకప్పురముతో బెకసిన 
తమ్ములమ్మున తావి, గుమ్మరింప( 


283 


29 


80 


లీ] 


82 


శ, 


డు) వి|కమార్మ చరి[తము 


గుచకుంభ ములమీ(ది కుంకుమవంకంబు 
వరిమళంబులతోడం బరిచరింప 


ప గంధవహనామవిఖ్యాతి గణన కక్కు. 


నించువిలుకాని వేగువా. డేగుచెంచి 
యిగురుంబోండులగమీ రాక యొటుకవటిచె 
సరననుతుం డైన యారాజచంద్రమునకు లికి 


=, చందనగంధు లిధ్గలలు అసన్మణి కాం చనదండ చామర 


స్పందన మాచరింప, నడపం బొకపంకజనే[త పట్టంగా 
నిందునిభాననామణు లనేకులు గొల్వంగ( జారులీలతో 
నందల మెక్కి యొక్కుజలజానన వచ్చె నృపాలుపాలికిన్‌ , 94 


. వచ్చి యాందోళికావతరణానం తరంబున. లలి 


. జిగి దొలంకుచునున్న బిగిచన్నుంగవ శేవం 


గరమూ౭రోచులు కలయంబొలయ 
మించుగా దీపించు మెజుంగు-జూపులయొప్పు 
మణికంకణముల నె మాజుమలయ 
గరపల్ల వద్యుతి. గ న్తూరితిలకం౦ంబు 
కుంకుమసంకంబు కొమరుమగుల 
నవ్యవిస్ఫుర ణమై నఖముఖంబులకాంతి 
వెలయుముత్యములతో. ఉజెలిమి సేయ 
నల(తినగవు లేంజెక్కుల నంకురింవ 
'రాచమొక్కుగ మొక్కి యారాజవదన 
రాజుచేసన్న నానన్నరత్న పీ86 
-జెలువురెట్టింపంగా నుఖా*నయయ్యె. ఖై 1 


క* ఆరమణి యుచితవచన ను 
ఛారసమున విభుండు సమ్మదము నందుతణీం 
గేరము తనసర్యజ్ఞ త 
యారూఢికి నెక్క నంబుజాన కని యెన్‌. ల్‌ 


చ. పలుకుల నేర్పునం జెవులపండువు చేసితి వింత సేవు, నా 
పలుకు కిలాక్షరంబుగ శుభం బది కీ ఘముగా(గ న౦తయుం 
"దెలియంగ6 జెప్పు మింక భవదీయ సమాగమన।|పసంగముల్‌ 
జలజదళా తి ! యేమిటికి జల్లకు వచ్చియు ముంత చాపంగన్‌ ? #68 


వ. అనిన విన్మయానంద కందళితమానసయు మందస్మిత సుందరవద నారవిం 
దయు మై, యయ్యిందువదన తమాపతినందను నవలోకించి, యామూల 


చూడంబుగా మదీయవిజ్ఞావనంబు దత్తావధానుండ వై చిత్తగింపు మని 
యిట్లనియె. లలి 


సీ వివిధ వై భవముల విలసిల్లుపట్టున 
(శ్రీ కెల్ల నవంతి మేలుబంతి 
యన్న గరాధిశు( డధిగతపరమార్థ 
నిత్యనద్దర్ముండు సత్యధర్ము. 
డా విభుపట్టపు దేవి లీలావతీ 
దేవి 3ండవభూమి దేవి తాల్మి 
వారికీ దఠటకును వరి తసౌజన్య 
ద ణ 
కర్పూరమం జరి కన్య కలుగ ( 
శ. గలిగె జాంధవతకతికి ఇాగ్యములకల్మి 
క్షలిగా నృపవంశమునకు శృంగారగరిమ 
కలిగ [బజలకు( గన్నులు గలఫలంబు 
కలిగె మరురాజ్యలత్మీకి 7గొరవంబు. 40 


శే. మొద లిపడంబు విదియయం దుదయ మైన 
చం|ద శేఖయుంబో లె నాచం|దవదన 
దిన దినంబున( గళలందు! చేజరిల్లు 
సఖుల నేతచకోరికాసమితి యలర. 41 


ప్‌ మొదలిసి గ్గులనిగ్గు బొదలించు కనుమించు 
తొంగలి ఆప్పుల! వొంగలింప 


విికమార్క చరి 


నెలవు లేర్పడుచున్న మొలకచన్నుల చెన్ను 
బింగారుసకినలభంగి మెజయ 
కృంగారరసనదీ భంగంబులో యన 
నారుతోడ నె వళు లంకురింప( 
గబుదు లేమియు నెజుంగని ముద్దుంబల్కుల 
నల.తి తియ్యందనంబు: గులకరింపం 
"లే. గుంతలంబులు వారినీలకాంతి( జెనక 
గతులమురివంబు గజరాజుగతుల 'నొరయ 
బాల నవయోావనంబున( జాల మెబసె( 


బజలకల ను గన్ను లపండు వగుచు. 
(అఅల.కల్లి A 


ఉ. నేరువు రూవుగన్నకరణిం, జలు వాక్యతి నొందినట్లు, శం 
గారము మూర్తి ₹ై కొనినకై వడి, నవ్యవిలాస రేఖ యా 
కారము దాల్చి పొల్చుగతిం గాంతి శరీరము గాంచె నాగ, నం 
భోరువానే[త యొచ్పె. బరిపూర్ణవయో రమణీయలీలలన్‌ . 


సీ, కాంచన మణిగణ చంచలరోచుల( 
గాంత నె మ్మాముగా గండరించి 
కుముద మీన చకోర కునుమాస్త్రది ప్తులం 
గామినీమణి కన్ను(గవ మొనర్చి 
కనకకుంభ రథాంగ కరికుంభ మంజరీ' 
రుచి నింతిచనుదోయి రూపుచేసి 
బంధూక విిదుమ పల్ల వాంబుజకాంతి 
నతివపాదములుగా నచ్చుపణిచి 
త, క లితశ్ళంగారవిర చనా కిశలమున 
నఖిల మోవానమూ _ర్హిగా నలరుబో (డిం 


బంచబాణుండు తాన నిర్మించెంగాక 
'వేదజడు6 డైన యజునకు వెరవు గలదె? 


సీ. చంధురు మెచ్చని చామ నె మ్మోముతో 
జలజ దర్పణములు సాటి యగునె 


మెటు(గుల( కోని మెలంతచూపులతోడ 
రతిరాజశర చకోరములు నమమె 
పసిండికుండల మీజు పడంతిచన్నులతోడ. 
గరికుంభ చ[కవాకములు సరియె 
హారినీలముల గెల్భ్బునంగనకురు లతో 
గాలాహిచంచరీకములు [(పతియె 
కే. పొలంతి[ కొమ్మేని సాటియే పువ్వుందీ[” 
చాలయడుగుల నెనయునే పల్ల వమ్ము 
లతివపలుకుల దొరయునే యమృతరసము 
వెల(ది కెమ్మోవి( బోలునే వి|దుమంబు ? 


ఉ. ఆరసి లత్యులతణ రవాన్యనిరూఢముగా నమ_స్త వి 
చ్యారతి నుల్లసిల్లె, వివిధంబులు చెల్యము లభ్యసించె, నా 
నా రథవాజివారణ రణన్ఫురణంబులకీ లెజింగ, నా 
నీరజ'నే [త యిద్దరణి నేరనివిద్యలు లేవు భూవరా! 


ఉ. ఆరమణీశిరోమణి వయస్యలు చానును నొక్కనాండు శృం 
గారవనాంతవీథి రతికాంతుని నోమంగ నేంగిి యయ్యడం 
గోరికమీఅం గీరములకుకా [శుతి శాస్త్రపు రాణసత్కథా 
సారము లొప్పం జెప్పు నొకశారికం గాంచె. గళాభిసారికన్‌ . 


క. కాంచి తమకించి కదిసిన( 


జం చలగతి( జిలుక లెల్ల 6 జద లికి నెగయకా 


మించినశారిక కోరిక 
వంచనమై[ జిక్కినట్లు వనితకు జిక్కెన్‌. 


క. ఆగొరవంకవంకం గమలానన నెయ్యపవు(జూడ్కి( జూచి, యే 


లాగున నీకు నీబహుకళా కుళలత్వము సంభవించె ? ని 


చ్చాగతితోడ నీమెలంగుచక్కటి యెక్కడ( ? ఇప్పు మన్న ళో 


భాగరిమాభిరామ యగుపజివధూకులరత్న మిట్ట నున్‌. 


-241 


45 


46 


47 


£8 


49 


2842 విక్రమార్క చరి[తము 


మ. వెలయక౯ా గాదిలిపు త్రి)చందమున వేవేభంగులం [బోచుచుం 


gm 


శే 


బలుకుందొయ్య లిచేతిరాచిలుక ెంపకా బెర్లి, వానాకళొ 
కలనాలీల( [దికాల వేదిని యనంగాం, జం [దకాంతోపలో 
జ్ఞ ల కాం తార లతాంత వాటికలలో వర్తింతు గాంతామణీ ! 50 


క, అనవుడు( [దికాల వేదిని 
యనునామము నీకు గల్లినట్టి ద యేనికా 
నను నుద్వావాము గాంగల 
మశుజేందకుమారుం జెవ్పుమా మెచ్చొదవన్‌, $1 


. అనుటయు, ర్‌ల్లి 


క. ఆవంచకపుర మేలడు 
 భూవరల్ణిభనందనుండు బుధగురుజననం 
భావిత గుణమణిభూమో 
(శ్రీవిలసత్కీ ర్తి రాజశేఖరు. డబలా! ర్‌ి 


న క లిఖల[పేరళణాకుల వివర్దుండు గాక 


వర్తించు నలచ[కవర్త్హి యనంగ 
"గౌతమమునిళాపభీతచిత్తుండు గాక 
తన'రారుపాక శాననుం డనంగ 
జటినిటలానలో త్క_ట పీడితుడు గాక 
సొంపారుననవింటిజో దనంగ 
రావు[గవోరుని[గవుండు గాక నుకాంతి( 
జాలనొ ప్పెడు పూర్ణ చందు డనంగ 


= (శ్రీల గడుంబేర్చి విభవంబుచేం దనర్చి 


రూపమున నిక్కి నత్కళారూఢి క క్‌ 
గారవంబున రాజశేఖరుడు వే 
"జెలువమున నొప్పు నారాజశేఖరుండు ర్‌! 


స_ప్రమాశ్వానము 248 


వ. మదనమ త్త కాళినీ చిత్రాకర్ష ణాకార శృంగారలీలావివోరుం డైన యా 
రాజకుమార త్నంబునకు. ర్‌ర్ర 


మ. చనవొప్ప న్నినుం బొంద గాంచునదిపో సంసారసాఫల్య మం 
గన, నీమాట లనంగశా(న్త్రముల రంగన్మూలముల్‌ , మత్తకా 
కిని నీచూపులు చి _తజాయుధ మవోసింవోనన స్థానముల్‌ (| 
వనితా! నీదుకుచంబు అంగభవదీవ్యత్కుంభినీకుంభ ముల్‌. 56 


శా. కాంతా! కంతుని మీఅునవ్వసుమతీ కాంతుండు కాంతుండుగా( 
గాం కేనిం, గమనీయ పామమణిసాంగత్యంబు సంధిల్లు చ్చి 
సంతోవంబు ఘటించు నంతకు భవత్సొందర్య మూహింపంగాం 


గాంతారాంతర వల్లి కాకుసుమసంకాళంబు గాకుండునే ? ర్‌ 


. తరుణి! యాతని యురస్సరసిలో నీ కుచ 
చ[కవాకులు శీలి సలుపుంగాక 
యింతి ! యాతని వద నేందుచందికల నీ 
దృక్చకోరికలు న ర్తించుంగాక 
కాంత ! యాతని తమాకల్పభూరువామువె 
నీబాహులతికలు నిగుడు.గాక 
పొల(తి! యాతని కర్ణ వుటకరండముల నీ 
'వాచామృ తంబు దె వాటు(గాక 
తే. నీకు దగు నాత( డతనికి నీవు తగుదు 
నీకు సరియైనసతియు చాన్భపకుమార 
వరున కెనయైనపతి యు నీవనుధ( గలరె 
నాదుమాటలు మదిలోన నమ్ము మనియె. ర్‌ 


౭m 


క. ఇ _్తెజంగున శారిక నీ 
వృత్తాంతము విన్ననింప విని యనురాగా 
య త్తం బగుచి త్రముతో 
మత్తచకోరాథీ. మరునివమాయలకతనన్‌. 59 


244 విక్రమార్క చరితము 


సీ, అలరుంచేనియ. [గోలి యానంద మున [మోయు 
నలిషిరావములకు నలికియలికి 
చగురాకుఃబొగ రాని చెలగి యెలుంగించు 
వికనికాయములకు బెదరిబెదరి 
ఫలరనంబుల. జొక్కి. పలువల్లై పల్కెడు 
చిలుకలపలుకుల కులికియులికి 
బినములరన మాని పేర్చి వినోదించు 
కలవాంసముల. జూచి కల6గికల.గి 
శ. మేనుందీవెయు నలతయు మేళవింవ 
'వెలందికరమును జెక్కును వియ్యమంద' 
'జదరుకురులును నుదురును జెలిమిసేయ 
నున్న తన్వంగి6 గనుంగొని యువిద లెల్ల th 


క. గొరవంకయానమాటల 
మరువంకః దలంకు గలి” మగువకు. దమలో 
వెర వింక నేమి గలదని 
యిరువంకల( బొగిలి రప్పు డెంతయు వంతన్‌. 61 


సీ. కనుదోయి మెటు(గులు కంతుతూవులకడ 
గిరవుగా బెట్టి తే వారిణనయన 
మెయిదీా నునుంగాంతి మెటు6గు మొ త్తములకు 
నెరవుగా నిచ్చి కే యిందువదన 
చనుగవగొమ్మించు గనక కుంభములొొద్ద 
నిల్ల డ వెట్టి కే యిగురుంబోండి 
పలుక లచెలువంబు. గలికికీరములకు 
1వారకంబిచ్చి కే వనజగంధి 
"కే. కుకము జదివింవ నందంబు చూడ, గంద 
మల(ద6 బయ్యద సవరింప వలను లేక 


1. చేబదులిచ్చుట 


స్‌ _ప్పమా క్యాసము 


వగల బొగులంగ6 జూడంగ వలసె మాకు. 
బులుంగు ని న్నింతచేసెనే పువ్వుబోండి 


వ. అని చింతించి *ిరోవచారంబులు సేయం దలంచి. 


౭న 


. చేమంతి జేకులం వేసిన పజపుచె ( 
దెజ(గొెప్ప నల్లన "దెజవ నుంచి 
యందంద డెంద౦బునందు గంద మలంది 
సిరమైన పచ్చకప్పురము నల్లి 
పదపల్ల వంబులు పల వంబుల నొం్తి 
పుప్పొడి కరముల నప్పళించి 
యలుత( |గిక్కిణీయ ముత గ్రాముల పేరులు వేసి 
పన్నీటం గన్నీరు పాయం దుడిచి 
తే. చెలికి శిశిరోపచారముల్‌ సేయం జేయ 
నంతకంతకు మద నాగ్ని యధిక మైన. 
జెలులు మదిలోన నెంతయు. జిన్నవోయి 
రాజునకు విన్నవించిరి రమణి తెజుంగు. 


కే. విన్నవించిన నారాజు విన్ననగుచు 
నిన్ను( దోడ్కొనిరమ్మని నన్ను! బనిచెం 
జెప్పనేటికి దేవరచి త్త మింక 
మదవతీ మణిభాగ్యంబు మనుజనాథ. 


వ. అనిన నారాజశేఖరుండు. 


క. ఆరాజాననమాటయు 
నొరాజకుకంబుపలుకు, ననురాగరసాం 
భో -రాళిసుధాకరరుచి 
సారం ఖై యప్పు డేకనం[శిత మయినన్‌. 


క, పలుకులు చేయి యింశేటికి6 


బలుకును బంతంబు నొక్కభంగిగ6 బొనంగం 


246 వి కమార్క-_ చరి] తము 


బలుకంగ నేర్తుగచా ! యని 
చిలుకను దిలకించి [ప్రియము చిలుకం బలికెన్‌. 66 


క. నీపలుకు వేదసారము 
నీవలుకు గికీశువరము, నీపలుకు శిలా 
స్థాపిత లిపి, నీపలుకున 
కేపలుకు సమంబు శుక కులేశ్వర చెపుమా | 69 


వ. ఆనుచు6 గీరంబును గారవించి, చతురికను దదనుచారికలను నముచితోప 
చారంబుల సత్కరించి, పరిణత వరిణయోత్సాహుండును సర్వసన్నా 
వుండును ననుగశానేక రాజశేఖరుండునునై యారాజశేఖరుం డా పొ్ధె 
కదలి, కదళికాకదంబనింబజంబీరజంబు తమాలహించతాలలవంగ లుంగ 
నారంగ మాతులుంగసుకం గాది మవోమహీరువానిశాంత కాంతం బైన 
యవంతిపురోవకంఠోపవనాంతరంబు (ప్రవేశించిన యనంతరంజ, యా 
సర్వంసవోధీళు వీడని. 70 


కం చతురిక వెస ముందర. జని 
రతిపతిసము6 డైన యతనిరాక |పియముతో 
నతనుని వేదన. బొరలెడి 
సతితో మున్నాడిచెప్ప సమ్మద మొదవన్‌- 71 


వ్‌ 


(వాసినచి[తరూవముకు( [ బాణమువచ్చినభంగి లేచి, చే 

రాస దలిర్బ6ంగా( జతురికాంగన. గౌంగిటం జేర్చి. దానిలీ 
లాసరసానులావగతులం జెలిక_తెల గారవించి, కై 

చేసికొనం గడం గ మునుచెప్పిన ళారికమాటం జెప్పుచున్‌. 72 


వ, అంత( జతురి కావిజ్ఞాపిత రాజశేఖరాగమనవృ తాంతుండును నంతోషిత 


స్వాంతుండు నై న నత్యధర్మమహీకాంతుండు సరగ నగరంబు నలంకరింపం 
బనిచి, 798 


నీ, లత్మీనుతునిరాజ సరికి కెల్లను మూల 
బల మైన శృంగారవతులతోడ 


న ప్రమాశ్యాసము D247 


ఘనబలాకుంథిత కంఠీరవ పౌఢిం 
గొమరారు భృత్యువర్ష్గ ములతోడ( 
నాశాకరీశుల నవపహాసింపంగ నోపు 
గంధసింధుర సముత్క్మరముతోడ. 
బవమానుజవనత్వ మ కవమానవజుపంగ. 
జా లెడు ను త్తమాళ్యములతోడ( 
కే. గమలనంభవనము లెనకవులతోడ 
గరిమ సన్న్మతిగల మం|తివరులతోడ 
మహిమమై వచ్చి సత్యధర్మ తి తీం| దుం 
డింపు రెట్టింప నల్లుని నెదురుకొనియె. Ta 


వ. ఎదురుకొని తతృమయనముచితోపచారంబులు నడపి తోడ్కొనిచని, నిజ 
(పధానాగారంబు విడియించి, పౌరులం బురోపాతులను రావించి తదుప 
దిష్ట దివసంబున. 75 


సీ, హితులై న నిజపురోహితులు చెప్పినయట్ల 
శోభన|ద వ్యవిస్ఫురణ గూర్చి 
కడువై భవమ. తోడ( గళా వణ వేదిక 
నీంపుమీఅ నలంకరింప బనిచి 
కర్పూరమంజరిం _గ సేసి తెమ్మని 
సరస విలాసినీజనుల( బనిచి 
రాజశేఖరమమవో రాజు శృంగారించి 
తో జేర. దగియెడుదొరలం బనిచి 
కశ. వరిణయాగారమునకు దంపతుల! దెచ్చి 
లతణోచిత వై దికలౌకి కాది 
కృత్యములు సాంగములు గాంగ నత్యధరశ్షి 
మనుజనాథుండు విబుఢానుమతినొన రె. "6 


వ అయ్యవసరంబున మౌహూర్తిక దత్త శుభమునూ ర్తంబున, 77 


248 విక్రమార్క. చర్మితము 


చ. రతిరతిరాజమూర్తు లగురామయు రాకొమరుండు నొండొరుల్‌ 
సితలలి శా కళావళుల సేసలు వెట్టిరి, మందమారుతో 
చితచలన[పనంగములచే నిత రేతరకోరకావలుల్‌ 
చతురత జల్లి యాడు నవజాతిలతా సవాకారలీలలన్‌ 78 


క, చనుబెంచి హోమశకార్యము 
లనువున నొనరించి, చెద్దలగువారలకుం 
గనక మణిభూషణాదులు 
తనీయంగా నిచ్చె సత్యధర్ముండు దాను౯. 79 


ఆ - భమ్యుభో జ్య లేవ్యాపానీయ చోష్యంబు 
లింపువెంవ నారగింపంజేసీ 
వారయా (తికులకు వనుమతీ నాథుండు 
గారవంబుతోడ( గట్టనిచ్చె. 80 


క. సొంపున నిమ్మెయి. బెండిలి 
నంపతిలకా, సత్యధర్శజనపతిచం[ దుం 
డంపగ, నావంచకపురి 
కింపలర6 గుమారుః డరిగెి నింతియు. దానున్‌ 8] 


చ. అరిగి, వురంబులోని కమలాతులు మేడలమీందనుండి య 
చ్చెరువుగం [గొ త్తముత్యములు 'సేసలుచల్లుచు నుండ రాజమం 
దిరమున కే/గుచెంచి, జననీజనకుల్‌ తను గారవింవం ద 
చృరణసరోరువాంబులకు. జాంగిలి (మొక్కెం [వియాసమేతుడై. 82 


కే; అంత నొకనాడు కాంతయు నవ్విభుండు 
శారికాకీరరత్నపంజరము లొక్క 
చూత పోతంబుకొమ్మను బీతి నునిచి 
మహిత శృంగారవన లతామండపమున. 88 


వ. వినూత్నరత్న వేదికల మకర కేతన | క్రీడాచాతుర్యంబుల (బభొద్దుపుచ్చు 
చున్నసమయంబున గీరంబు కారిక కిట్లనియె. 84 


క. ఈరాజు రాజముఖయును 
గారవమున( గలసిమెలసి కందర్పనుఖ 
శ్రీరతులై_ విహారించెద 
రిరీతిని మనము నునికి యెంతయు నొప్పున్‌. 85 


క* అనవుడు శారిక కీరము౦ 
గనుగొని, మగవారు “పావకర్ములు నమ్మం 
జని దనిన(6 “బాపజాతులు 
వనితలుకా” కనుచు. జిలుక వాదముచేనెన్‌ . 86 


వ. తదాకర్షన కుతూవాలాయ త్తచిత్తులై మత్తకాశినీమహీవరో త్తములు శారి 
'కాకీరంబులం దేర నొర్కవరిచారక నియమించి. 87 


క, తెప్పించి వానిం గనుంగొని 
యిప్పుడు మీలోన వాద మేటికి మాకుం 
జెప్పుం డనినను కారిక 
చెప్ప6దొడంగ నిందువదనచి త్తం బలరన్‌, 88 


వ. నన్ను నీరాజకీరంబు తను( బరి[గహింపు మనిన, 69 


క. పురుషులు పాల(తులమెడలను 
బరుబూత్మకు లనుచు( జాటిపలికిన( గినుకం 
బురుషులయడలను బొల(తుల 
పరుషాత్మిక లనుచు( జిలుక పలికెనలేంచ్రా! 90 


త. అది యట్లుండె మదీయ వచనంబున కనుగుణంబుగా నొక్కకథ చెప్పెద 
నవభరింపుమని యిట్లనియె 91 


' శారిక రాజశేఖరునకు( జెప్పిన ధనగు ప్పుని కథ 


ప్ప అభినవ( క్రీలతో నలకాపురంబుతో 
సద్భశమై యొప్పుం గాం చనవురంబు 
అన్నగరంబులో. గిన్న రేళ్వరుకంశు 
ధర్మగుప్పుండు సముడ్డామవిభ వు 


£50 ఏ[కమార్క చరిత్రము 


డా వై శ్యవరపుత్తు ర డగు ధనగుప్తుండు 
యౌపనోదయ దుర్మచాంధు( డగుచు. 
దనతం (డిపిమ్మట ధన మెల్ల 6 బోనాడి 
కడు నకిం చనవ్భ త్తి. గంచి కరిగి. 
కే. యందు నిజమాతులో త్తము ననుపమాన 
విభవు (శ్రీగుప్తు (డగు వై ళ్యవిభునిం చేరి 
తం|డి మృతుండ"ట చెప్పక త తనూజ 
బరిణయం బయ్యె వెళవన్ఫురణ మెజయ 92 


వ. రాగ తరంగిణి. యను నక్కాంతం బరి[గహించి యనంతరంబః 9 


క. రాగతరంగిణి. దన్నును 
జ 
(శ్రీగుప్తుం డొక్క_భంగ్‌( జేపట్టి బహు 
(శ్రీగరిమ గారవింవ6గ 
రాగిల్లి తదియ మందిరంబున నుం డెకా. 94 


వం అంత. 95 


రక్‌, తన పాణము (వాణములైై 


యనవరతము దన్ను. గూడి యాడెడుధూర్తుల్‌ 
మననున జాణిన నూరికి( 


జనియెద నని మామతో. (బసంగముచే నెన్‌ ॥ 96 


ఉ. చేసిన, మామ యల్లుని కశిషవిశేవ వినూత్న రత్నభూ 
షాసముదంచి తాంబర లసద్ధ్ద న శారపటీరవస్తువుల్‌ 
_ భాసురలీల నిచ్చి యనుపకా సతి. దొడ్కొని యేంగి, దుర్మద 
(శ్రీ సిగురొ త్తం గాం చనవురీవర కాననమధ్యమస్థలిన్‌ : 97 


క, తను(గూడి వచ్చువారల. 
గనుమొజంగి, మవో(గవృ త్తి ఘనకూవములో 
వనిత. బడం| దోచి, తెచ్చిన 
ధనమంతయు. గొంచు నే దనపురమునకున్‌. 98 


వ. ఇట్లు ధనగు పుండు [తోచిపోయిన . 99 


క, ఆకాంత కూపకువార 
వ్యాకీర్ణ లతావితాన మాధారముగా 
సొకారంజై_ నిల్చిన 
శోకరనము భంగి, నేడ్చుచును వగ బొగులక౯ా. 100 


అ. అయ్యెలుంగు పథికు లాలించి యేశెంచి 
వెడల దిగువ నూతివలి( దనర్చె 
రాహు వదనగవ్వారంబున వెడలిన 
చం(ద రేఖలీల( జం|దవదన. 101 


సీ తామ వాలిన తమ్మి చేకులభంగి 
వాలారు(జూవులు (మాలుదేర 
చేఃబోక కలువలవిందు చందంబున. 
'జలువంవు నెమ్మోము చన్నుదలు(గ 
జళుకు సొచ్చినయట్టి జక్క_వకవభంగి 
గరువంపు బిగిచన్ను (గవ వణంక 
నెండచే వాడిన యెలదీగయునుబో లె 
నిద్దంపుంద నువల్లి నిగ్గుసడల 
తే. ముదురుటూగ్చులు గమ్మోవిపదను దివియం 
జమటచి త్తడి చెక్కుల. జిప్పిలంగ 
నున్నతన్వంగి భయమేద నువచరించి 
యింపు శెట్టి ంప తెరువరు లిట్టు లని ఏ. 102 


క ఎవ్వరిబాలిక, వెన్వతె 
వెవ్వరు నిను చెచ్చి రిచటి, కీకూవములో 
నెవ్వరు నిను బడ(దో'చిరి 
యెవ్వ(డు నీధథవుడు నామ మెయ్యది నీకున్‌ * 109 


వ. అనవుడు. 104 


లర్‌ 2 వికమార్చ- చరితము 


కాం చిలో. జిరకీర్తి( గాంచి మించినయట్టి 
(శ్రీగువ్లు( డని యెడు సెట్టిప ట్రిం 
గాంచనపురియందు గణన కెక్కినయట్టి 
ధనగు వ్లునకు. |జాణదయిత నను 
రమణమై రాగతరంగిణి యనుచాన 
న త్తవారింటికి నరుగుచోట 
నిచ్చోట |ముచ్చుల నెడదవ్వులనె గాంచి 
పతియు సవోయులు. జాణిపోవ 


. నశ్రుపూరంబు చూపుల కడ్డపడిన 


(బమసి మతి తప్పి పడితి నీపాంతనూత 
నింతలో వచ్చి మీలెళల్ల నెదురుకొంటి 
శెత్తుకొంటిరి నా[పాణ మేమిచెప్ప. 


. ఇంచినవేడ్మతోడ నను నేను(గుకొమ్మున చాదిజ్‌ొొమ్మునం 


బెం చిన తల్లి దం| డులకు( (బేముడి నాయెడ6 బాయకుండు నే 
గాంచికి నేగి వారి జబొడగాంచిన నంగద వాయు గాన, న 
న్నించుక యాదరించి కర మే దెడునట్టుగం కేయరే దయన్‌ . 


. అనిన ననుకంపాతరంగి తాంతరంగు లైన యప్పథికు లిట్లనిరి. 


: బలవదనవ్యా సింవాశరభ [పము ఖో| గవనాంతభూమి ని 


ముల నిను డించిపోయెద మె ముంగి లెలుంగ నిముద్ద రాల, వా 
వలం బనియేమి గలిన నవళ్యము నిన్నును దభ్లిదం[డులం 

గ రా 
గలవకపోము, కంచి యది కంచియె మాకు. బయోరువోననా ! 


క. అను నయ వాక్యంబులచే 
ననునయము9 [బియము నొడవ నప్పథికవరుల్‌ 
తనవాకికంకు మిక్కిలి 


చనవారితనంబు దనరం దను. బలుకుటయున్‌ . 


105 


106 


107 


108 


109 


సమా శ్వాసము దరి 


క. కాంతారత్న మొకించుక 
సంతాపము సడల వెనుకం జనుదేరంగాం 
గాంతారము వెలువడి చని 
యంతట నక్కాంచి. గాంచియందటు( దమలోన్‌ .110 


వ, ఇట్టని స్తుతియించిరి. 111 


క. నీలీనిం బకదంబక 
సాలాగురునరళవకుళ చందనబదరీ 
శాలతమాలరసాల 
(శ్రీలం గడు నొప్ప గంచిచెంగటితోంటల్‌ , 112 


క. దీపితవినూత్న రత్న 
[పాపీత ఘనకనకకలళ బంధురళోభా 
గోపితగగన | పాంగణ 
గోపుర మె కరిగిరిందుగోపుర మొప్పున్‌. 118 


కీ, ఏవీథిం జూచిన నెపుడు విద్వజ్ఞన 
వేద శాస్తాాలాపవిలసనంఒు 
లేయింట జూచిన నిష్టాన్నభో_క్తలై 
యతిథులు గావించు నతులవినుతు 
లేమేడ( జూచిన నిందీవ రాశుల 
సంగీతవిద్యా[పసంగ మహిమ 
లేతో(టం జూచిన జూతపోతంబుల( 
గలికిరాచిలుకల కలకలములు 
కే. కొలంకు లెయ్యవి చూచిన గుముదకమల 
కలితమకరందనిష్యంద గెరవంబు 
లెల్ల భాగ్యంబులకు( దాన యెల్ల యైన 
కంచి. జూడనికన్నులు కన్ను లగునె 


had 
pa 
ఖ్జ్‌మొ 


254 వి|కమార్మ్క- చరి[తము 


ఉ. నూతనమీనకేతనవినోదపరి[ళమఖిన్ను లై నయ 
బ్దాతముఖినృపో త్తముల సారెకు సారెకు నేదచేర్చు, వే 
గాతటినీతటీకలిత కాంతరసాలనికుంజమం జరీ 
జాతమరందకండళిత సారసమీరము కాంచికావురిన్‌. 115 


స చెక్కు.ల| కేవల సిరపుమించులతోడ( 
దరపాలతళుకులు తడ(బడంగ. 
గలికి। కేంగన్నుల. (గమ్ము[ కొ మ్మెలుంగులు 
ము త్తువాళియల వె "మోవారింప 
గరగర నై యొప్పుకచభరంబులతావి 
పునుంగుసౌరభములం |బోదిసేయ 
మించిన వన్నె చీరంచుల నెజికలు 
ముఖలావళులతో మేలమాడ. 
శే, బసుపునునుంజాయ 'మెకాంతి. బసలుసేయ 
నేవళం౦బులు చనుదోయి నిగ్గు "జెనక 
[దవిళజాలవిలాసినీతతులు మెజయ 
సిరికి బకైనకాంచికాపురమునందు. 116 


క. నరు( డొకపుణ్యముచేసిన( 
బరువడి నది కోటిగుణితఫలదం బగుట౯ 
ధరం బుణ్యకోటి యనంలగా. 
బర(గుం, గాంచీపురంబు [వతి యే పురముల్‌ ? 11! 


సీ, ఘనతరసౌధాగ కనక కుంభములవి 
కమలమి త్రు"ని దృుక్యుకరణి( జూవ. 

(జాసాదకీలిత బహురత్నదీధితు 
లిందచాపంబుల నీనుచుండ 

| బతి మందిరధ్వజపటశీత పవనంబు 
సిద్ధదంపతుల మైసేవ( చేర్చ 


స_ప్పమాశ్యా నము బీకిరి 


గంధసింధురతురంగములసాహిణ ములు 
(శ్రీకాంత కేకాంతసీమ గాంగ 


శ. నాపణంబుల( బ చరించునట్టి సరకు 


2m 


లర్దవతివై. భవంబుల నపవాసింవ 
రమ్య మై యున్న కాంచీపురంబుతోడ 
నితరపురముల నుపమింవ నెట్లువచ్చు | 118 


. అని (పశంసించుచు. దత్పురంబు [బవేశించి, [వతిదిన|పవర్ణమాన మవో 


టె ళభవనుందరం టైనశ్రీగుప్తు మందిరంబుం [దివేశించి యతనిని గాంచి. 


క, కాంశారాంతర కూపా 
భ్యంతరమున( గాంతం గనుట యాదిగం, దారా 
యింతిని గొనివచ్చినవిధ 
మంతయు నెటుగంగం జెప్పి యరిగినపిదపన్‌. 120 


. అతండు, 121 


క. ఎల్లింటి నేంటిలోనన 
తల్లీ వెదకించి శెత్తు ధనగుప్తుని ని 
వుల మున వగపవల దని 
చల్లనిమాటల6 దనూజ నంథావించెన్‌ + 122 


. అట ధనగుపుండు ధనంబు గొని నిజమందిరమున కరిగి. 128 


- బందికాం[డకు నిచ్చి పరివోసకుల కిచ్చి 


కూడియా డెడు ధూర్తకోటి కిచ్చి 
కుంచునీలకు నిచ్చి కోడిగీలకు నిచ్చి 

మిన్నక వార కామినుల కిచ్చి 
జూదరులకు నిచ్చి జుమ్మి కాం[డకు నిచ్చి 

జార విలాసినీనమితి కిచ్చి 
యిచ్చగాండుల కిచ్చి యుచ్చమల్లుల కిచ్చి 

వారక యుబ్బించువారి కిచ్చి 


256 విక్రమార్క చరితము 


క. మాయజోగుల కిచ్చి దిమ్మరుల కిచ్చి 
మద పానుల కిచ్చి పామరుల కిచ్చి 
యె ధనమును ధనగుపు( డెటుకమాలి 
పచ్చ యికంబు లేకుండ వెచ్చవటిచి 


క. రాగతరంగిణి గర్భ 
(శ్రీగరిమ వహించె ననుచు సీమంతళుభో 
ద్యోగము నెవమున, ధనములు 
శ్రీగుప్పుని మోసపుచ్చి చేకొనుబుద్దిన్‌. 


క. కంచికి. జని, బహువిభవ స 
మంచితమగు మేనమామమందిరము |పవే 
శించ్హి తనవవిత( గను(గొని 
సంచలత వహించి గుండె జల్లన నున్నన్‌. 


క, శంకింపవలదు, పోలంగ 
బొంకితి మును, కాననాంతమున (ముచ్చులకుం 
గొంకి యసవోయతను సే 
వంకకు నరిగితివో యనుచు వై శ్యవరేణ్యా ! 


అని రాగతరంగిణి తను 
వినయో కుల వెపు మాన్ని, వేగంబుగ మ 
జ్ఞనభో జనాదిసత్కృతు 

లొనరింపంగ, మామచేత నుపలాలితు. డై. 


క్ర 


ఉ* ఆగుణహీను. డొక్కతలి నర్ధనిశాసమయంబునందు సం 
భోగపరి(శ్రమస్ఫురణం బొంది కవుంగిట నున్నయట్టి యా 
రాగతరంగిణీర మణిరత్నసువర్షవిభూషణాదు లి 


184 


125 


126 


128 


చ్భాగతిం గొంచుం బోందలంచి, చంపం గశారము పూన్నెం బూన్చినకా. 


మ. వనితారత్నము వానికార్యమునకున్‌ వాపోవ, నచ్చోటికిం 
జని (శ్రీగుప్తు (డు తాను జాంధవులు నాళశ్చర క్ట్రంబు క ట్రింపంా 


er. 


ధనగు పుం డొనరింపయబూనిన మవ్శోథధ్సై ర్యంబు సర్వుంబు గాం 
చి నిజేచ్చం జనుమంచుం గంచి వెడలించెం గిన్మతో నల్లునిన్‌. 180 


క. అటుగాన నెన్నిభంగుల( 
గుటిలత్యమ కూడు గాంగ6ం గుడుతురు మగవా, 
రిటువంటి వారి మదిలో 
నెటుగా నమ్ముదురు సతులు హితు లని పతులన్‌ ? 18! 


క. అని శారిక కథ సెప్పిన 
విని, మీందటికథ వినంగ వేడుకపడునా 
జననాధు( జూచి, కీరం 
బనఘా ! కథ యవథరింవు మని యిట్లనియెన్‌ . 182 


(స్త్రీలు పాపములకు మూల మనుటకు( గీరము చెప్పిన కథ 


సీ. (శ్రీకలిశానూన చితశేఖాయు క్తి 
కొమ్ములందును గోటకొమ్మలందు 
నవరసపదయు క్తి నానార్థ గరిమలు 
రాజులందును గవిరాజులందు. 
గవిలోకనంతోషకర జీవనస్థితి 
సరసులందును గేళినరనులందు 
నవనవ; శ్రీసుమనః| ప వాళ విభూతి 
మావులందును నెలమాపులందు( 
శే. గలిగి సముద|[గ సౌధాగతల నమ్మగ 
శాతకుంభ మవోకుంభజాత గుంభి 
తోరురత్న వినూత్నళ్ళుంగార మగుచు 
సిరుల నొప్పారు వి|కమసింవాపురము. 1 


గn 
CS 


క. భూపాలలోకమకుట 
స్థాపితరత్న (పభాతిళశయచరణు(డు, వి 
చ్యాపరిణతమానసుండు, ద్‌ 
యాపరుండు [పళాపమకుటు. డప్పుర 'మేలుజా. 184 


£53 విక మార్క చరితము 


క్‌. ఆరా జేం[దుని నందన 
యారూఢస్మరవికార యౌావనలట్మీ 
గెరవనిధి, సకలకళా 
పారీణ విలాసవతి నృపాలతిలకా 185 


ఆ. ఆ[ప శాపమకుటు( డాత్మజం జాటలీ 
పు త్త మేలురాజుపుత్తు డైన 
యానుధర్మవిభుని ననుపమ మకరాంకు 
బిలువంబనిచి వేడ్క. బెం డ్రిచేనె. 186 


ఉ. చేసి, సుధర్మభూవతికిం జిత విచిత్ర వినూత్న రత్నభూ 
పాసహితోరుసంవదలు సమ్మద మారంగ నిచ్చి వై భవో 
లాస మెలర్చ నిల్చిన, విలాసవతీసతి. గూడి సమ్మద 
శ) "సెలువొంద నుండె, మును 'జేఫిన భాగ్య ఫల ౦బు "పెంపునన్‌. 13 


"శ. అంత నొకనాడు కాంత యత్యంత కాంత 
చం [దకాంతశిలాసాధచం[ద శాల 
జాల వేడుక. దన|పాణనఖుల( గూడ్రి 
యంగజారాధనము సేయునవసరమున 138 


సీ చక్రవాక స్తని ౩ వాలధమ్మిల్ల 
సందీ ప్త డిండీరమందవహోన 
యావ ర్హనతనాఖి యభినవ బిశవాస్త 
రాజిత రాజమరాళ నూన 
సికతాతలనితంబ వికచబంధూకోష్ట 
వరతరంగావళీవళివిలాన 
క ౦0బుకంధర దళితాంబుజాతానన 
నానావిధవిలోల మీననయన 
తే యమృ తసాగర విభుని యర్థాంగలకీ శ్ర 


యి౭ందచుధకునిలు కృటినయిలుగాలగ 
లు 


నవ్తమాశా రసము తం 


నెగడెడుపినాకినీ తటినీవధూటి 
పట్ట ఇణాంతర సీమ. జాపట్టుటయును. 1-2 
వ. అక్కామినీర త్నంబు కేలుమొగిచి ఫాలభాగంబునం గదియించి. 140 


మ. జయళకారం బొనరించె నంబరమణీసాధర్మ గ్రసంపన్న కుకా 
నయనానంద నవారవిందమకరంద (శేణికాస్విన్నకుఖ 
నియతస్నాన నిరంతరాగత జనానీక|క మాసన్న కుళా 
జయజా[గ జలపతీపకపటలీ సంఛన్నకుం బెన్న కుకా, 141 


వ. అనంతరంబ త త్తటినీతటంబున 145 


సీ. వెన్నెల జరియిడ్డ వెండి తీరాల బోలు 
యజ్ఞోపవీతంబు లజణుత నమర 
గన్నె చెంగల్వపూవన్నె మించిన నీరు 
కావిదోవతికట్టు కటి. దలిర్చ 
విలిదమ్మివిరిమీ(ది యులదే(టిగతి గంగ 4 
మట్టివై. వేలిమిబొట్టు దనర 
నీలకందుకమ్నువై 6 గీలించు ముత్యాల 
విధమున సిగ. గమ్మవిరులు మెజయ 
“క లలిత నవయావ నారంభకలిత మైన 
చమునిమెటుంగులు మెజుంగులమెలుకగు6 దెగడ6 
జం[దధరుకృప (బవాశ్చైవర్భసము గన్న 
మారుండన నొప్పు వి|పకుమారు గాంచె, 


శతా 
ba 


ఉ. అ తటి భూసురో త్తమునశై తనచి త్రసరోరువాంబు మః 
దె శ్రీనమా[తలోన. చెరలె_త్త, వియోగ మహే-బునాళి చే 
శుత్త(, దలంపుకీలు తలలె త్త వెసం దలపోంత లించువి 
ల్లైత్త, మనోజుం డింతి నడు "గ త్తంగనీని [పతిజ్ఞ దక క కాక్‌, సత్తీ 


క. ఆరామ, కామునలనం 


జోళశాములు వడుచు., డనదు పోరామి చెలి 


శై 


“G0 విికమార్క చరితము 


గారాముతోడ నాతని 
నారామంబునకు( దే. [బియంబున( బనిశెన్‌. 145 


oy 


పంచిన, భూసురో త్తముని పాలికి నేంగిః [పీయంబు చెప్పి రా 

వించి, నవీన చంచదరవిందమరంద విలోల చంచరీ 

కాంచిత దీ ర్చి కాతటవ నాంతరసీమ వనింపంజేసి తా 

నించిన వేడృతో మగుడ నేంగి కుమారికతోడ నిట్లనున్‌. 146 


ఉ. భూసురవర్యు. చెచ్చితి, నపూర్వ వనాంత లతాంతకయ్యకుళా 
భానురరూపసంపదల (వా(తిగ నాతని భావసంభవుం 
[చానునం దూనవచ్చుః ననురాగరసాంబుధి నోలలాడు, నీ 
చేసినభాగ్య మెవ్వరును 'జేయరు తోయజప త్త)లోచనా. 147 


క. అని యాసీమంతిని మం 
తనమున నుపకాంతు నుపవనంబునకై తె 
చ్చినవార్త విన్నవించిన 
విని కౌంగిటంజేర్చి గారవించెం (బీతిన్‌ 148 


క. అంతటిలోపల నపరది 
గంతమునకు భానుమంతు. డరుగుటయు. బటు 
ధ్యాంత మనంతంబై_ వారి 
దంతర వియడంతరముల నంతటం బర్వెన్‌ . 149 


శా. ఆలో, నీలవినీలకుంతల విలోలాలీం[ద సాం[ద(పభా 
ధీలాకార మవోంధకారము విజ్బంభింపంగ(* (వాణెళు ని 
(దాలొలాత్మునింగా నెజీంగి, విలసతాధంబు వై డిగ్గి, నా 
లీలారామములోనికిం జనియె నాళీవంచన। పౌఢియె. 150 


కం అటమున్న పన్న గేం[ద 
న్ఫుటదంష్టా"ది షు డగుచు భూసురవరు. డ 
చ్చట మృతు( డై_పడియుండ(గ6 


గుటిలాలక యిట్టు లనియెం గుందుచు నల్ల న్‌. 151 


స్తమాశ్వానము 261 


చ ఇలువడి పీటింబుచ్చి, వాదయ్ణయేళ్వరునిం గను వామి, బోటులం 
దల(పక, కన్నతం |డికినిం దల్లికి నాడిక "దెచ్చి, చీళటి౯ 
వలపులరాజుమాయ. బడి వచ్చినదానికి నింత వెద్దయే ! 
వలనుగ |బవ్మాము న్నానల (వాసిన వాతఫలంబు దవ్పునే ? 152 


క. పుటపుటనగు చనుంగవ వె 
బొటపొటం గన్నీరు దొరంగ6 బురపుర( బొక్కుం 
దటతట గుండియ లదరం6గ. 
గటకట యిది నోముఫలముగా కేమనుచున్‌. 1538 


ఉ. ఓరువరానివంతం దలయూంచునుః నుస్సని వెచ్చ నూర్చు, పీ. 
చారయ లేనికూర్మి యిటు లయ్యెంగటే ! యని పొక్కు; వెంట నె 
వ్వారలు వత్తురో యనుచు వచ్చినమార్గము చూచి, వానియా 
కారము మెచ్చి మైమజచి కౌంగిటంజేర్చు మనోజ'వేదనన్‌ . 154 


వ. అప్పు డక్క శేబరంబు భూశావి ష్టం బగుటయు, 155 


క తోణీనురవరు బొందికి( 
(వాణము వచ్చెనని యిచ్చ భావించుచుున 
య్యేణీలో చన సుమనో 
చాణపరాధీన వాద యపంకజ యగుచున్‌. 156 


క. కరఆాడన గళరవముల( 
బరిరంభణ చుంబనముల బై (బడి పెన(గకా 
ధరణీనురశవభూతము 
కరిగమనం బట్టి ముక్కు. గఅచె మొదలికిన్‌ . 167 


ఆ. ముక్కు శవమునోర. జిక్కినమా|తాన 
విడిచి భూత మపుడు వెడలిపోయెం 
"దెగువతోడ మొద లిమగం డున్న చోటికి 
నాతి వచ్చె జుప్పనాతివ లెను 158 


269 విక్రమార్క. చరితము 
వ, చని తదీయ గేవా దేవాళీ ప దేళంబున నిలిచి, వరిచారికల మేలుకొలిపి.15 9 


ఆ. ముక్కులేని బోసి మొగమున వెడలెడి 
నిడుద యూర్చుతోడ నెత్తు రొలుకం 
జెలువ మగనిదిక్కు చేనన్న6 జూపి యీ 
కొఅంతనుజుకు ముక్కు( గోసె ననియె, 160 


ర్‌, ఇల్బటపు టల్లుః డని తన 
యుల్ల మురా మెల(గదనుచు, నూరక నాకీ 
కల్ల 'యొనరించె నని, కా 
నల్లన బల్కుటయు చార లా |కోళింపన్‌ . 161 


క* విని, భూవరు( డచ్చోటికి 
జని యంతయు. జూచి రోవనంత వుం రై 
తనయల్లుని గని నిర్ణయ 
జనులకు నొప్పించి, యపుడు చంపంగ. బనిచెన్‌. 162 


ఉ. వారలు నాసుధర్మ విభు వధ్యశిలాస్టితుం జేసి, ఘోరదు 
'ర్వార కుళారధార ననివారణ [వేయంగ నుత్సహించినం 
చేరువ నున్న దివ్యముని చిత్తమునందు: గృపావిభేయు. డె 
"నేరము" లేక చంపం దగునే! యిది ధర్మము గాదు నావుడుక. 168 


వ* ఆరెకు లతిత్వరితగతిం జనుదెంచి. 164 


క, ఆమాట విన్న వించిన 
థూమీళ్వరు. డచటి కరిగి, పు _్రికధౌా _ర్హ్యం 
బామూలచూడముగం దన 
కాముని స్పష్టముగం 'దెల్బ నంతయు. బెలినెన్‌. 165 


చ. తెలిసి మహో(గుండ్రై కినుకదేజెడు చూపులం గూంతుం జూచి, యా 
కులటకు శిక్ష యెయ్యదియొకో ! యనుచుం దలపోసి, యాండువా 


సమా శాాసము 268 


రల వధియింప. గాదని పురంబున నుండ(గనీక తోలి, యా 
వల నొకచోట నలుని వివాపాముచేసె రమానమ[గతన్‌ 188 


క. కావున వనితాజనములు 
భూవల్లభ యెల్ల పావములకును మూలం 
బేవిధమున మగవారలు 


పావనవ ర్తనులె కాక పాపాత్మకులే ? 167 
వ. అని కీరంబు నరస|పకారంబున నుచితకథా విన్యాసం బుపన్యసించి 
యనంతరంబ. 169 
ఆ, కడు. [బళంవచే సె. గర్ప్బూరమం జరి 
శారికాకథా[వసంగమహిమ 
రాజశేఖరుండు రాజకీరముకథా 
(ప్రౌఢి యొప్పు ననుచు (బస్తుతించె. 160 


చ. అని, ఘనసార పేటిక నయంబు మెయిం గథ విన్నవించి, యో 
జనవర ! యిందు నెవ్యరి చెనన్‌ దురితం! బిది చిత్తగింవుమా 
యనుటయు; సాహసాంక వనుధాధింపచం[దముః డల్ల నవ్యుచున్‌ 
వనితల కేమిరాదు మగవారు దురాత్ములుకాక |! నావుడున్‌ . 170 


వ. విని. 171 


em 


చిన్నారిపాన్నారి చెక్కుటర్దముల్నవ 6 
జిలునవ్వు మొలకలు చెంగలింప 
మదనునితూపుల మజపించుచూపుల 
'దెజంగుల మెతుగులు తుజంగలింవ 
మొగమున ౩గి౭ెడు బిగిచన్నుంగవమీంద 
మణివోరరోచులు మాజుమలయః 
గమ్మని నెత్తావిగమ్ము (కొమ్ముడినుండి 
యర విరి విరవాదివిరులు దొర్యగ 


2"4 వికమార్మ చరిత్రము 


క. సాంధ్యరాగంబు వెడలిన చం[ద రేఖ 
'యెనకమున( బొల్పు మునుము ట్ర మునుంగుపుచ్చి 
యాకళావతి మృదుల వర్యంకతలము 
నందు గూర్చుండంబడి, సావాసాంకు. జూచి. 112 


క. ఘనసారకరండమునకు 
ఘన సార న్వరము నిచ్చి కథ చెప్పింపం 
బనుపడిన నేర్చు గలిగియు 
జనవర ! యిటు తప్పంజెప్ప. జనునే నీకున్‌. 178 


చం పురుషుడు పాపకర్ము( డనంబోలదు కాంతయె కాని, కాంతకుం 
బురషుడు కీడుచేసినను భూషణ. మేను(గు( బల్లువట్టిచూ 
తుం? మగవాండు చేసె నని తొయ్యలియున్‌ దురితంబు చేసినం 
బరమ పతి[వతాచరణభంగము గాదె, నశేం|దశేఖరా ! 174 


క. అని వనితామణి యు త్తర 
మొనరంగా నిచ్చి, భూవరో త్తముచిత్తం 
బనురాగంబున మల్లిడి 
గొనం [గమ్మఅ ముసుంగు వెట్టుకొని శయనించెన్‌ .175 


ఉ. లాలిత లోచనోత్సవ విలానవినూతనభ[ద, చానవి 
చ్యాలలిత | వసంగనవద తక, మోవానళిల్పచాతురీ 
ఖీలనకూచి మార, సుముఖీజనరంజన, కామ కేళిపాం 
చాల, సముల్లి సత్కు సుమసాయక శా(న్త్రకళా వి శారదా ! 1/6 


క. ధీరోదా త్తరఘూ త్తమ 
ఢీరోద్దతపరళురామ, దీరలలితలీ 
లార త్నాళ ళినాయక 
ధీరమవోశాంతమాలతీనుద తీ శా ! 177 


మ 
న్న 
at 


సగ్వి ణి 


నిత్యభోగ్మకియా నిర్ణరాధీశ్వరా 

సత ట్రళొపావారిళ ఏం [దభూమీ వే వరా 

నై త్యసత్కాంతినవ తలో కేశ్వరా 

భృత వ్రభావోద య పీతిలక్మీళ రా: 173 


గద్యము. ఇది (శ్రీమదఖిలకవిమి[త "ద్దయయన్నయామాత్యపు[త శారదా 
దయావిధేయ  జక్కయనామధేయపణీతం జై_నవిక్రమార్మచరి [త్రం 
బనుమవికావ్యంబునందు స_స్తమాళ్వాసము. 


శ్రీరస్తు 


వికమార్హ చరిత్రము 
అ ష్ష మాశ్వానము 


శ్రీ మహిళాం చితనయనా 

(శీ మచ్వాణీ విలానజివ్యో! గతలా 

జ్మామహితద తీ ణభుజా 

సీమా|దివివోరకీ రి సిద్దనమం (తీ ! 
2 “ధి 


మ, (పతిపక & తిపాల ఫాలతలవర్ష ధ్యంన నారంభ జ్బం 
భితని(స్త్రింళుండు వికమార్కుండు గుణాభిజ్ఞుండు దేజోవిని , 
రితదీపార్కు.(డు కాంతిసోముండు సుఖ|క్రీడా కలావై కమం 
డితు.2, మూండవమాట య తరుణి నాడింపంగ నుద్యుక్తు(డై_. 


ఉ. చారునువర్ల పూర కలశంబునకుం దనమం తవిద్యచేం 
గోరి సచేతనత్యమును గూర్చి, యపూర్వకళా మవోదర 
(శ్రీరుచి మీఅ నొక్కకథ చెప్పంగ దే! యని యానతిచ్చినం 
గూరిమితోడ నాకనకకుంభము సం|భ్రమ మొప్ప నిట్లనున్‌. 


నువర్ణకలశముచే విక్రమార్కుడు చెప్పించిన 
పద్మా వత్యాదుల కథలు 


శా. శృంగారాది రన్మపనంగములుగా. జెప్పంగ నేర్తుం గథల్‌ 
సొంగోపాంగము గాంగ, నొక్కకథ నువ్య_క్షంబుగా నన్వయిం 
పంగా జెచ్పెద(, జిత్తగింపు మని చెప్పం జొచ్చె భూపాలుతో 
సంగోత్చాదక వాగ్విశేష రచనాచాతుర్య మేపారంగన్‌ . 


సీ, మాణిక్యనుందర మహనీయకందర 
భరిత బంధురవింధ్యగిరి నమీవ 
మున, వివేకనిధాన మను వట్ట ణవునందు 
[శుతవర్శ యను మవోజోణి నాయ 


అష్ట మాశ్వాసము 267 


కునకు. బద్మావతి యనంగ, గుగావతి 
యనంగ లీలావతీ యనంగం గలరు 

ముగురు గూంతులు; జగన్నోవానాకార ల 
నంగ శా్హ్రవిదగ్గ లతివినీల 


+ కుటిలకుంతల లదకుంభి కుంభయు గళ 


గురుకుచలు, వారి. దగినట్టి వరుల కొనంగి 
వరున మూండూళ్ళ నిలిపె నావనుమతీళుం 
డంత నాపురి కొకవరివోనకుండు. 


వోరివరాం “ నాజనవివోరి విదూవకచ [కవ ర్తి, నం 
సారసుఖై కసార ఘనసార పటీర విలి ప్ప మోవానా 
కారు డనూన కాముకకిభామణి పువ్పకరండకుండు నా; 
జారు డొకండు వచ్చె సరసస్థితి కెండవమారు(డో యనన్‌. 


కొదమ చందురునిలో. గొదమ కైవడి మించు 
నటియించు నన్నపునాభి వెట్టి 
ములువడి (పొవడ్డ వలరాజుడాగుల 
మీ(ద గందపుంబూంత మేళవించి 
తేంటిజెక్కలకవ్పుం చెగడెడు కొప్పున 
బాగుమీజంగ వన్నెపాగ చుట్టి 
తనరుజవ్వాదివాననలచే( జెన్నొందు 
చిన్ని 'గేదంగిజేకు చెంపం జెరివి 


- కప్పురపు సోనపవల్కుల. గమ్మందావి 


గుబులుకొనుచున్న విడియంబుపొబగు తోడ 
రమణ. జూపట్టు పుప్పకరండకుండు 
వారునీ కనుదృష్టి చాంకనీమరు(6 డనంగ. 


వచ్చి పురంబువాకిట రువారపుంగో జెతనంబుతోడం గ 
న్నిచ్చకువచ్చు చేడియల నెచ్చరికించుచు, ధూ ర్తకోటితో 
మచ్చరికించుచుకా, వెకలిమాటలు మాయపుంగూచిమారపుం 
బచ్చలు చూపుచుకా, నెలవిపాఅంగ నవ్వుచు గేంకరించుచున్‌ . 


8 


— 


263 వి|కమార్మ- చరి[తము 


క, కన్నుండ(గ6 గనుపాపను 
గొన్నవిధంబునను, నతుల( గూడకయును చా 
గన్నమిడి మనోధనములు 
[గన్ననం గొనిపోవు, కన్నకాండుం బోలెన్‌ 


9 


. ఇట్లు వివేకవిధానం బకు పట్ట ణంబునం బుప్పకరండకుండు బహు(పకా 


రంబులగు నిచ్భావివోరంబులం జరియించుచుండ, నొక్కనాండు కామ 
ఇా(్త్రుకళా వేదులైన విట విదూవక పీఠమర్షక నాగరకులతోడ బవావిక 
స్వ్వైరిణీగణ |పపంగంబులం |బొద్దువుచ్చుచున్న సమయంబున,మీ బేళశంబున 
(గొ_త్తలగు వార్త లెయ్యవి ? యెవ్వరెవ్వరివలన నే మేమి చోద్ధంబుజ 


గల ? వెజింగింపు. డనిన వార లిట్లనిరి. 


. ఇప్పురంబుచెంత నొవ్ప) మవోఘోష 


పట్టణమున, జారపతులపాలి 
భాగ వంతు యనగ బద్భ్మావతీ కాంత 
వినుతి కక్కు మూ ర్తివిలసనముల. 


. తొలకరివా నకాలమున దోంచు మెబుంగువసిండినీటు కే 


టల( బలుమాలు( బుల్కడిగి డాంచిన మన్మథ మోవానా(న్ర్ర మో: 
వలపులవన్నెలం దొల(చి వారిజసంభవు( డాండురూపుగా 
నలవడంజేనెనో యనంగ, నాకమలానన యొప్పు నెంతయున్‌. 


* కొలను చొచ్చి పుచ్చుకొని తన్ను మదనుండు 


రూపుసేయ ముల్లునూ వెం గాక 
లేకయున్న మీన మాకాంతచూపుల 
వలల కులికి వజుత గలయ కున్నె. 


రమణ రాజమండలము నట్ట నడుమ జూ 
వట 6 బటి మిన్నుముచి(గాక 

తు లు లు 
గాకయున్న వారిణ మాకంజముఖిచూపు. 
దూవు లడర నడవి. దూజకున్నె. 


| 


tl 


13 


14 


అష్ట మా శ్వాసము 269 


చ. నరనవి నూత్న రత్నరుచిజాలముచే. దులకించుచున్న యా 
గురుకుచ [కొ మ్మెటుంగు(జనుగుబ్బలతో సరి సేయవచ్చునే, 
తొరలి హిరణ్యకుంభముల దొడ్డతనంబులు చెప్పనేటికిక, 
గురుత య దేల కల్లు గుడిగుండములం బడునట్టి వారికీన్‌ ? 1ర్‌ 


చ. వరుండు ధనుర్దరుం డయి దివానిశమున్‌ వెనుకం జరింపంగా 
వెరవున మోసపుచ్చి, తన వేడుకవచ్చినయట్టి వారితో 
నరస రతి|పనంగములు నల్ప(గ నేర్చు, దదీయ నైపుణ 
న్ఫురణముచంద 'మెందును నపూర్వము ! చూడంగం బొమ్మ (గిక్కునన్‌ . 


వ. అనుటయు. 17 
చ చెల(గి కటారిబిత్తరము చిమ్ము విజారవునవ్వు నవ్వు, మీ 
నలు వడి పెట్టు నూరక, *“మజా' యను. *“దన్నని'యంచు( కాడు. గ 
న్నులు వెస |దిప్పు. కొప్పపయి నున్నగ దువ్వు, బశాలు వెట్టు, మూ 
పులు పలుమాటు( జూచుకొను( బువ్చకరండకు. డాత్మ నుబ్బుచున్‌ . 18 


పద్మావతి కథ 


ఉ. [కన్నన వారి వీడుకొని, కన్నుల (మొక్కి, వెసం దలారి మై 
[కొన్ననవింటం చేటిగణికోల యమర్చి మరుండు వెంట రా; 
మున్నుగ నెమ్మనంబు తన ముందటి చక్కని (దోవ వెట్ట (గాం 
గన్నియయూరి కే దమకంబున. బువ్పకరండకుం డొొగిళా. 19 


వ. అరిగి మహాఘోవపురవరోపాంతంబున, శళికాంత శిలాతలంబునం బథి 
(శమం చార్చుకొని. తదవసరోచికాలంకృతుండై యన్న గరంబున కరిగి, 
మనఃపద్శ్మ సద్మయగు నప్పద్ముగంధిమందిర ౦బు పౌరజనంబులవలన నెజీింగి, 
మందమందగతిం జని తన్ని శీతనంబు [వ వేశించి. 20 


ఉ. (పాకట పామరత్న మయ పంజర పీరికలన్‌ కుకంబు అ 
'వ్యాకులలీలతో రతిరహన్యవికాన కళా విలాన కొ 
కోోకము లర్భితోయ జదువం గూరిమితో వినుచున్‌ , సురూవరే 
రం + శకి. = 


287} వి[క[మార్క చరి[తము 


సీ రంజిత మణిసాలభంజికలకుం దన 
భానురాకృతి మేలుబంతి గాంగ 
రత్నపంజర కీరరాజికి దనవాక్య 
సమితి గురూవ దేశంబు గాగ 
గమనీయ కలవాంనగతులకు( దనగతి 
యొజవులు గజ వెడి యొజ్ఞ గాంగ 
ఘనసారగంధ వావానునకు. దనంయయార్చు( 
దనిగాలి నెయ్యంపుచాది గాంగ 
"జే. దివిరి నడయాడుచుండు పూ(రీవె యనంగ 
నేకతమ నగరం జరియించుచున్న 
కంబుకంఠిం బద్భావతీ కాంత గాంచె. 
జెన్నీ ధానంబు గాంచిన వేద వోలె. 22 


“తే. కన్ను మనమును దనియ నక్కాంతం జూచి 
యింత యొయ్యారమగు నతి యెందు/గలదె! 
యనుచు, [బియమును గంపంబు నన(గి వెన(గ 
నల్ల జేరంగ వచ్చిన, యతని జూచి. ల 


మ. నుకుమారుం డగు మారు(డో, కళలచే సొంపారు పాంచాలు(డో, 
యకలంకుం డగు కూచిమారుండొ యితం, డంచుం |[బకంసించుచుం 
దికట"న్నే వా మెలర్ప నాతనివయిం బద్యావతీ కాంత వా 
లిక కొవ్వా(డి మెబుంగుజాపుల నివాళించెం గువాళించుచున్‌. £4 


ర్‌, కను(గొనినమా[త నొండొరు 
మనములు నొడం-బడిన వారి మటీయుక ప్రాడకుం 
జనకుండ నడ వట (గ 
ఉట 
మవనసిజు. డను కోలుకా(డు మాటికి. దటిమెక౯ా. బి5 


క చూపుల వక్కాణంబున 
నాపుష్పకరం క కాఖ్యు( డరుదెంచిన మా 


'యోపాయపుయగార వ్లిస్టితి 
దీపించినం బరిణమించి తిలకించి మదిన్‌, లగి 


ఉ. ఈనుకుమూరశావిభవ, మీదరపహోనముభారవింద, మీ 
భాసురమూ ర్తి, యోలసదపార కృపారసన్నేత కాంతి వి 
న్యాసము లెందు( గంటిమె? |పియంవదు( డీతనియంద కాక; చం 
జేసినభాగ్య 'మెవ్యరును( కేయరువో! యిత( డేగుడంచుటన్‌ * ల్ల 


కేం అనుచు. గొనియాడి తిలకించి యావధూటి 
చిన్ని లేనవ్వుు చెక్కుల జీరువాజ 
సిగ్గు నెగ్గించు మధురో క్రి చెవుల. జిలికి 
'యెలమి మజ్జన భో జనాదులను దనిపి. డ్డ్‌వ్‌ 


వ. తదనంతరంబ వసంతుం డను నిజవమఖుం బిలిపించి చార్యగతికకా విధే 
యంబు లగు మాయోపాయంబు లువచేకించిన, వాడును దదుక్త,ప 
రంబున( బుష్పుకరండకుం బురోపకంరోవపవనాంతరంబునకుం చోకొని 
యాత్మీయ పరిచాన సంశీతలతానికేతనంబున నునిచికొని నముచితనల్లా 
సంబు లొనరించుచున్నంత నిక్కడం 9 


i 


క. మగ డింటికిం జముచెంచిన 
-మొగమోటము వటి మోహామున = తములో 
చి లీ 
నిగురొ త్త, మెబుఃగుజాపుల 


జికురాకుంబో(డి వూజడేసె న్నగుచు౯. ఖై 


ఉ. ఆయన మీ౯చెటుంగిక* (పియంబు నిజం బని నమ్మి మోవాముం 
జేయుట చూచి; నావలలం జిక్కె నితం డలి కౌగిలించి సౌ 
ఖ్య్యాయత కంఠ రావమధురాధర పాన నఖాంకన క్‌యో 


జప మ వా జా ళ్‌ 81 
పాయములందు మైమజకం బద్భవిలౌచన మూలి వెట్టుచున్‌ 


ఏ, మకరందములతీపు మలకు: జవిచూవు 
మధుకరమద వతీమణుల యొప్పు 


27£ విక్రమార్క చరి[తము 


ఫలరనంబులు [కోల్చి పతుల నిక్కకుం బిల్చి 
కొనిపోవు కీరకామినుల బెడంగు 
బినముల( దనియించు[పియులతో వివారించి 
యలరు రాయంచతొయ్యలుల చెలువు( 
బల్ల వంబులు చెచ్చి [పాణేశ్వరుల కిచ్చి 
చెలలగాడు కోకిల (స్ర్రీలమురువు 
కే. నెలమిం గొనియాడి, యా క్మేశునియ్యకొల్చి 
యతండు నతముండు' గార్ముకవాస్తు లగుచు 
దోడ6 జనుబేర, జారనాథుండు వసించు 
నుపవనాంతరభూమికి నువిద చనియె. లిల్లి 


క, చని యాదంవతు లాత్మల 
ననురాగరసంబు నిండి యలువులువాజన్‌ 
వనకేలీ తత్పరులై_ 
వినుతవివోరముల( దగిలి వివారించుతణి౯. 88 


క= పదములు తొ[టుపడంగా 
వదనంబున లేనిదప్పి వాతెణ యండం, 
గదియః!గ వచ్చి వసంతుడు 
వాదయమున భయంబుదోంప నిట్టని పలిక౯, 84 


చ కడు వెరవేది నే, (బథమగర్భవతిన్‌ సతిం బుట్టి నింటికిం 
దొడుకొనివచ్చుచో; నిచట దుస్సవా మైన [వనూతి వేవనం 
బడి యెడు, నియ్యెడం దగినజాసట లే; దటుగాన నింళ నీ 
పడ(తుకచి త్త మావడ(తి భాగ్యము, మాటలు వేయునేటికిన్‌ . లిర్‌ 


వ. అనుటయు చానీదీనాలాపంబులకు (బమని వచ్మావతీరమణుండు పచ్చా 
వతిం జూచి యిట్లనియె. 86 


కం జలజేతణ యెవ్యరికిం 
గలసంసారము ను పేకు గావించుట గా, 


అష్ట మాశ్యానము £78 


దలనత్వ ముడిగి చకు మని 
పలికిన, నది చనీయె జారపతి యున్నెడకున్‌. 7 


క. చనీ సరసవచనర చనల 
జనవుల( బరిరంభ అాదినంభావనలన్‌ 
మనను గరంగించి, వులకలు 
తనువున. బొదలించి, రతులం దగిలించి తగన్‌ 938 


* | తుళు వ 
(తుళ్ళుమింతలు వెట్టు తొడలదీప్తు లతోన 


చనుదోయిమించులు చౌకళింప 
రాణించు నం చెలరవళి తోడనె కూడ 
మొలనూరి మువ్వల మో(త నిగుడ( 
గటితటంబునం దోంచు కదలు పెక్కువతోడం 
గర భూవణములకదలు మెజయః' 
గడ లేని నుఖముల: గరంగిన వమదితోడ. 
జి[తకన్ఫూర్తి లేంజెమట గరంగ 


5 వదలు] కొమ్ముడి యలగాూల వాన? గురియ 


వోరముణిది ప్తి యుయ్యలలాడుచుండ 
మగువ పుంభావలీలల మాజుమగని, 


గంతుసా మాజ్యలతిశ్చికి( గర్తంజేనె. ఠ్‌రి 
వ. ఆ పుష్పకరండకుండును నంతోమిత స్వాంతుండై. 40 
చ. పురి. బురి( దప్పకుండ, మొలపూసలు (చెప్పిన నాట నుండియుం 


దిరిగితిం బెక్కుభూములు సతీ ! రతిసౌఖ్యరన|పనంగవి 
స్ఫురణల తారతమ్యములు చూచితి. గాని, భవత్సమాన లే 
తరుణులు గారు భావభవతం[త కళాకలనా చమత్కృతి. 41 


- అనవుడు. బద్భావతి మదీయచాతుర్యంబునకు నాళ్చర్యంబంద నేల యని 


యిటనియె. 42 
ఛం 


214 విక్రమార్క చరి[తము 


గుణవతి కథ 


క. చేరువ భర్మస్థల మను 
నూర, గుళణావతి యనంగ నొకయుగ్మలి చె 
న్నారు, మనోవార మగుళ్ళం 
గారరనం బాండురూపు 7 కొన్న |క్రియన్‌. 48 


సీ, చందురునెణ వరజాజఅంజేయుట గాక 
నెత్తమ్మిమీంచ దంజెత్తం జూచు! 
బసి(డిసలాక చె బగలుచాటుట గాక 
తొలకరి మెటుంగుల( దొడరయాచుం 
గరికుంభ ములమీడ గాలు[దవ్వుట గాక 
జక్క_వకవతోడ "వక్క రించు 
మగమీలతో మగమాటలాడుట గాక 
పువ్వుందూవులకును బొమ్మ వెట్టు 
ఆ ననగ మోము. దనువు. జనుదోయి కనుదోయి 
కను(గొనంగ నొప్పు. గాము[పోది 
దీమమగు గుూణావతీవధూమణికిని 
నరి యనంగ మగువ జగతి గలదె? 


క. వలపులవదనిక, చిలుకల 
కొలికి, రువారంపుంగలికిగుబ్బల నవలా 
పులుగడిగిన ముత్యముసిరి 
పులకండపుంబొమ్మ యన(గం బొలంతుక యొప్పుకా.45 


చ, కలువలు గండుమీలు( దొలుకారు మెటుంగులు నిడురామికిం 
'జెలువుగ నేవచార్థ మెనసేయుదునో నతికన్నువోయికిం ? 
దలచి వయోజనంభవుండు తామరల; (బతి సేయంబోలు; నా 
బొలుపుగ నెల్ల వారు. దమపుట్టి నయిండ్లను బెద్ద సేయ శే ? 46 


క్‌, అట్టి గుణావత్‌, తనవతి 
కళ్లుదురను మాజుమగనిం గవయంగ నేర్చుకా, 


ననా నానన 
“ 1. డీకొనుం 


అష్ట మా శ్వాసము 


నెట్టుకొని యాండువారల 
దిట్ట తనం బెజటుంగ [బవ్మా దేవుని వశళశమే? 


చ. అనుచు. దదీయనై పుణగు ణాళి విరాళిగొనంగం జెప్పంగా 

విని, యిటువంటి వెన్న(డును విన్నది కన్నది లేదు మున్ను; చా 
లును గణుతింప *ంగోనొాఅవలో నిజమో తెలియంగం6 జివ్వుమా 
యనంగ, లశాంగి నీయడుగులాన నిజం బని నమ్మ? బల్కినన్‌ . 


వ త|త్పతీపదర్శినీ దర్శ్గనతత్పరుం డై తత్పురంబునకుం జని. 


క వన్నె మెజయంగ నానతి 
యున్నగ్భవాం బప్పు డరసి, యుచితస్థితితో - 
విన్ననువున జని; యచ్చో 
సొన్నాటంకంబువోలు నువతిని గాంచె, 


కే. మోవి పవడంబు6 దమలోన ముడివడంగ 


నడుము బయలును దమలో నందడ(బడంగ 
మేను మెటుంగును దమలోన మేళవింపం 
"దెజవ యొయ్యారముగ వానిదిక్కు_ చూచె. 


కే, కందు వొరయని పున్న మచందురుండొ 
శివునికనుజాటు దా(కని చిత్తభవుండొ 
కాక, నరమా|తు(డేవీ(డు నాకు జూడ 
ననుచుందలయూచి కొనియాడ వనజగంధి. 
క. వేడుకమై నవు డిరుమై. 
గాడంగం దొణం గ నతని గామునిశరముల్‌ 
చేడియ చూపులు దమలో 
సూడించె ననంగ నొక్కసూటిం బెలు చకా. 
క. మశనీజు డిద్దఅకును గుం 
శునశకానితనంబు చేసెడిం గనుయగొన నాం 


*నీ యొజపులో నిజమో. అని పాఠము (?) 


శీ 


48 


శ్ర 


రి0 


51 


రడి 


ల్‌పె 





చ. 


ల్‌ 


2176 విక్రమార్క చరిత్రము 


జనవులు మాటలయనువులు 
దనువున6 బులకలును గలుగ. దత్త పెళ్లైుకా. 54 


క. చెన్నారు వచనరచనలు 
మున్నాడం గనిన వలవు మొలకల తెజంగుల్‌ 
మున్నాడి మనసులతో 
[గన్నన వీడ్కొనిరి సిగ్గు గన్నెజికంబున్‌ . ర్‌ర్‌ 


పులకిత చి తరూపముల పోలిక నిద్దజుః గొంత పొద్దు చూ 

పులం బరిణామముల్‌ చెలిసి, పుష్పకరండకురాక యంతయుం 

దెలిసి, గుణావతీలలన దిగ్గన మజ్జ నభోజనాదిపూ 

జలం బరితుష్టుః జేసి, తనచల్ల నిమాటల గారవించుచున్‌, 56 


అరవిరి విరవాది బిరుద పెండెములతో 
పోలు కోయిలమానటీల తోడ. 

బూ౭దేనెగంచాన (బుంగుడువడి యున్న 
గండుందు మ్మెద లెంకగములతోడం 


, బరువంపు జాజిపక్కెరలతో( జెలరేంగు 


చిలుక గుజ్రపుంబౌ(జుసిరుల తోడ 
గుబగుబ వానర గుబులుకో ముంగల 
శలాడి చలిగాలి వేగుతోడ 


స్ట వారివార బహ్ముగాఢ మా నాపహోరి 


(తిక వక ధనుర్వివోరపరీ తకుండు 
కమ్మ విలుకాడు మెజమ, శృంగారవనము 
లోని గురివఎదపొద, కింద వాని నునిచి. ర్‌ 


. ఇంటి! వచ్చునంత మ” డింటికి వచ్చిన, నాథ! నీవు న 


న్నొం టిడి, రాక యింతదడ వుండంగ గారణమేమి? యింక న 
న్నంటిన నీకు నీ వెజు(గు దంచు నొకానొక తప్పువెట్టి; వె 
న్వెంట నతండు రాం జనియె వెండియు( దొయ్యలి పువ్వుందోంటకు౯ా.5రి 


అష్ట మా శ్వాసము 


చ, చనునెడ, దాని మన్మథ పిశాచము సోకిన నొచ్చెనంచు6 దూ 
యని వలుమాజు. దూపొడిచి, యల్ల నం బుప్పొడి రక్షవెట్టి , | 5 
మన నధ రామృతంపుబలుమం దొకయించుక యిచ్చిమించులం 
బొనరినచూపులం బడిసిపో నటువై చుచు. గాంగిలించుచున్‌ . క్‌ి 


చ. కనదురుకాంతి కాంత శళికాంత శిలాతల కుటి మసలిన్‌ 
వినుత లతావనీజ సుమవేదికచె, (శ్రమమార్చ ba 
దనమగండుం గళా కుశ లతావళతం దదుపాంతవిస్ఫుర 
ద్హృనవకుళా వనీరుహశిభామణినీడ సుఖానురక్తమై 60 


వ, కొంతదడవుండి, యాపొంతం గునుమవినరభరితం బగుచు€ జన్నారు 
చున్న సనురపొన్న. గన్నారం గనుంగొని, యిందులపువ్వులకుం “ల పరి 
మళం బెందులపువ్యులకు( గలదని మునుముట్ట మాయ పెట్ట ౦ గడకట్టు చేని 
కొని, యప్పటికి/గద లి యాసురపొన్ను]కిందికిం జను బెంచి యిట్లనియె! 

సీ, సీమంతిచవికెల(ం ఇలరేంగి చిలుకలు 

మదనశా(స్ర్రంబులు చదువు చుండ 
గడిమికూటములం బికమ్ము లనంగ నే 
పాళ|పబంధంబు లాలపింప 
జాజి యోవరులలో.( జంచరీకంబులు 
వలరాజు విరుదాంకములు పఠింప 
సంెపెంగ నాటక శాలల గలవాంన 
లతనుగితంబుల నాడుచుండ 
శే. వేడుకలతోడ( జూడంగ వినంగం గంటి 
మిట్టి వనములు గల వె యేవ ట్రణముల | 
ననుచు మగనిమనంబును నలరంజేయు 
కరణి, నుపకాంతు మాటల గారవించె. 


క, కురులకప్పున చెల బేంటియిరులు బెరసి 
మరులుగొలుసంగ, మరుచేతియురులు దగిలి 


విక్రమార్క చరి[తము 


కన్ను గానక, మాజుమగండు మగండు 
బలుపు(జీంళటి దప్పంగం బడి విసువ(గ. 68 


సీ. తరుణి యళోకంబు తన్ను నంచెల[ మోత 
గాంచీవిరావంబు గడ కొదుంగ 
లలితాంగి తిలకించి తిలకంబుం గనుంగొను. 
| గనుదోయి మెజు6గు లాకసము గప్ప. 
“బొలంతి వుక్కిటికల్లు పొగడవై నుమియు లే 
'జెక్కుల చిజునవ్వు చెక్కులొత్త. 
గలకంఠి 'యెల[కోవిం “గౌంగిటిలోల జేర్చు 
గంకణ రుణరుణళ్కార ములియ. 
కే. దియ్యవిలుకాని విడివడ్డదీమ మనంగ 
నతను మోహనమం(త దేవత యనంగ 
మగని ముందట విరవోగ్ని( బొగులుమాయలు 
మగనిముందటం [భోడయె మదము కవిని. 6: 


ప. ఇవ్విధంబున6 బువ్వువిలు కాని నవ్వు కొవ్వుగల యలజవ్వని మగనిముందట 
ముద్దుగురియుచు, సరనంపువచనరచనల మనంబుకొలంది యరసీ గరు 
వంపు వలపుసొలవులు |గిక్కిణిసి పునఃపున రాలింగనంబు చేసి, యతనితో 
నిట్లనియె. డ్ర్‌ 


ఉ. ఈసురపొన్న యెక్కి నుతికెక్కిన కమ్మనిపువ్వు లెల్ల నేం 
గోనెద( జూడుమీ ! యనుచు. గోమలి యాతరు వెక్కి, యొక్కవూం 
గోసి నుతించి మూరొనుచు గుత్సితబుద్ధి నిజేశు( జూచి, సే 
చా! సిటు లేను జూడ బెజభామినితో రమయింవ. బాడియే ? 66 


కే. అనుచు వలవని *వలపనికినుకతోడ 
(మానుడిగ్గినం దొయ్యలి [(మానుపడుచు 
సొలయంా నేల? యిచ్చోట జోటి! యన్య 
కాంత జూపుమ వల దింత కటికితనము, 67 





*మదన (క్రీడ. 


క. అనుచును వెలవెల(బాఅెడు 
తనపతి మది మెచ్చ, నీవు తరువెక్కి ననుం 
గనుంగొను; మే జేజొక వురు 
మనిం బొందిన చంద మగునొ చూత మటంచున్‌ . 63 


చ. జిగి దొలకాండు లేనగవు చిమ్మెడు చూపులు మీద జల్లుచున్‌ 
సగినల వంటి చన్నుంగవ జక్కవపిట్ల ల బై లువెటుచే 
ట క గ) 
నిగిడెడు పేమ మీ. చెజటుంగ నేరక, తా నుకపొన్న యెక్కె న 
మృగం డిల నా(డువారి పలుమాయ గాయజుం డైన జిక్కండే! 69 


వ. ఇవ్విధంబున( బువ్యుంబోడి పిలుకివ్వని నవ్వుటాలమాటల వాని [మానె 
కించి, యొక్క పువ్వుంగోసి మూర్కొను సమయంబున, నతండు చూచు 
చుండ గుసుమ రనవినర లనదపాంకార యుంకార లలిత శిలీముఖ 
జ్యాటంకార నముద్దండ |పనవకోదండ నిర్ము_క్ష పుష్పశిలీముఖ ముఖానల 
శిఖా సంత ప్ప మాననుం డగు పుష్పంరండకుం గనుసన్న నాసన్ను ౦ చేసి, 
తన యధరామృతంబున సేవదేర్చి పరమానంద కందళిత హృదయుం 
జేసి కందర్చ[కీడం దనిపి, విన్న యానుద కందళిత స్వాంతుం డగు 
నతని కిట్లనియె. 7) 

క, నను మెచ్చెద, విది యచ్చెరు 
వన నేంటికి? నాసుధర్మ యను నగరమునకా 
జన మోహిని లీలావతి 
యనుకామిని యుండు;నమజ యగు మటి నాకున్‌ *: 1 


లీలావతి కథ 


కే. కమ్మని పచాలువన్నె బంగారుకరువు 
కామవిద్యా రవాన్యముల్‌ గఅప గురువు 
సరస జనములు |భమపడి తిరుగు తెరువు 
మెజయు లీలావతీకాంత 'మేనిమురువు, 72 


ఆ. ఆలతాంగి చూపు లల్లార్చి చూచిన 
నతను మహిమచేత యతుల కైన 
చెమలి యినుపకచ్చడము లూడిపడు నన్న 
నున్న వారి నింక నెన్న నేల? 7 


260 వికమార్క్హ చరి[తము 


ఆ. అమృతరనము తేట లంగన మాటలు 
మరుని చేతియురులు మగువకురులు 
కప్పురంపుర్యగ్రోవి కలకంఠి కెమ్మోవి 
యాలశాంగి( బొగడ నలవి యగున! 14 


వ. ఆరీలావతి మగండునుం దాను నేకళయ్య నుండి, యువనాయకునిం 
గునుమసాయక | క్రీడ నలరించు, నీ వాలలనవలని చోద్యంబులు చూడవల 
శనిం జను మని వీడుకొలిప. 75 


క. తనవిభుని నగవు(జూపుల. 
గను(గొని, నామాట నిజమొ కల్ల యొ చెపుమా! 
యనిన నది యట్ట తప్పద 
యొనర(గ నీమాయ తెరవుదో పువ్వులదో ? 76 


క. అనుచు వెడనగవుతోడను 
మనమున గడు జోద్య మంది |మాను దిగి, నిజాం 
గనయును చానును వీటికి. 
జనియె; విలాసినుల నమ్మ(జన "దెవ్వరికిన్‌ 77 


క. అట బువ్చకరండకు. డె 
క్కటి యరిగా గుణావతీనఖ విలిఖతలతా 
న్ఫుట కత కంధరాతల 
నిటలతట విలాను6 డగుచు నెయ్యం బలరన్‌ . 78 


వ. కట్లు చనుచు(. దదంగనానంగనంగర సంగత నఖాసి పథాలంకృతం బగు 
నిజాంగంబు6( గనుంగొనుచు6 దనమనంబున. 79 


మ. చిగురాకు న్నునుగౌంపు లేందొడవు లిచ్చెం జి త్రజుం, డిచ్చెం బో 
నగు నీలాగు బుణంబు వీరలక యెన్నం డబ్బె నమ్మా! యనుం 
దగుంబో వీరికి నాకు సంగమము వో నాపా లిభాగ్యం బనున్‌ 
ముగురం గూర్చిన ముండ దై వమునకున్‌ |మొక్కంచు “జే జియనున్‌. 80 


న. వి[కమార్క చరి[తము 


*న్న రమానందను.డైన సిగ్గువడండే నాపాలిభాగ్యంబుగా 


నరుదేలోలు' దలంప నీత. డనుచుకా హర్షి ంచె నక్కాంతయున్‌ . 


క, అంతట నిర్ధఅ మనసులు 
గంతునిపన గలనె, వింతకనమస లొలయన్‌ 
మంతనములు వెవవుల నిసి 
జింతలువాజంగ, నగవు జెప్పలు గోరకా. 


వ. తదనంతరం చాపుప్పకరండకుండు. 


క, "తా వచ్చిన కార్యమును, గు 
ణావతి పుత్తైంచినట్టి నైపుణముకు లీ 
లావతి కిం జెప్ప. నదియును 
భావంబున సంతసంబు బై సుకవెట్టన్‌ . 


ఉ. ఆనమయంబునం దపనుః చ న్తగిరీం[దమునందు. బొంద, లీ 
లానరసానుకూలగతులం దగ వానికి నాండురూవ మె 
చై) సొబగారుచుండ, మణివోరవిభూవణరాజి చేతం 7. 
నేసిన, నొప్పెం గృ(తిమపుంజేడియ యైన ముకుందుండో యనన్‌. 


ఆ. అప్పుడు నాథు. డింటికి రయంబున వచ్చిన (_మొక్క_(బం చిన 
దప్పక చూచి చీంకటికతంబున నాంటదిగా. దలంచి, యీ 
యుప్పులకుప్ప 'యెవ్వ, రని యువ్విళులూరుచు వేండంజొ చ్చినం 
జెప్ప దొణం ౫౯ దొయ్యలి వశీకృతదుళ్ళరితపవీణ యె. 


క, ఈయంగన పద్మావతి 
మాయక్క_, నను దలంచి మన నూజటగా 
నీయెడకు వచ్చె ననుచును 
మాయోపాయంబుగా(గ మగనికి, జెప్చెల. 


కా దారు లయ. మలా. ల లాం. I] ద న. ద 


ఒన్న రమానందను6డై న. జిక్కు_వడండే; నాపాలి భాగ్యంబు దా 
నరు చేంబోలు6 దలంవ నీత. డనియన్‌ వార్షి ంచె నక్కాంతయుకా. 


86 


87 


88 


89 


90 


92 


అస్టమాశ్వానము £83 


. నావుడు సంతసిల్లి, వదినం దగులాగుల బుజ గించి రీ 
జి శ 


లావతితో. “దలంపని తలం పిట వచ్చిన దీలతాంగి ప 
చ్మావతి దినికిం దగిన మజ్జన భోజన వ్యస్త్ర గంధ మా 
ల్యావలులందు బొందుగం |బియంబు దలిర్బంగం జేయు మి త్తటిన్‌ .“ 9¥ 


వ. అని, [పియానులాపంబులం గలుపుకొని సరనవచనర చనల: (బొద్దు 


em 


పుచ్చుచుం, |బొద్దువోయిన పిదప నమ్ము ద్దియ లిద్ధజుం చానును బొత్తునం 
గుడిచి, పులుకడిగిన పసీండిగలం తం బరిమళమిళితోదకంబులం 'జేతులు 
గడిగికొని వార్చి, మడుంగులం దడియొత్తులం గరంబులు దుడిచికొని, 
కర్చూరతాంబూలంబులుం గై కొని, సస్మి తముఖబార వెందులగుచు దదుచితా 
నురం జన నమంజస మంజు లానులాపోద్వ్భ త్తవిభచ [కీడారసాయ త్త [పమ 
త్రాకులచిత్తు లై, ర త్తణి తీలావతి మెత్తందనంబు లిగురొ త్త నె_త్తమ్మికేకు 
వేణి వయింబజచిన మెటుంగుతళుకులు గిజికొనిన వాంసతూాలికాతల్పంబు 
మీ6దికిం జని న 


. 
జా 


భల 


క. మగండును మాజుమగండును 
దగ నిరుచెకం బరప్టళలింపం చా నడుమైయొ 
ప్పుగ శయనించె ముదరిబున 
బిగి చన్నులనడిమి మణుల పేరుం బోలెన్‌. క్‌ 


. అందిచాపుల నధరామృత మాని తా 


వాద యెళుచిత్తంబు వద నెటింగి 
చిడిముడిపడి మేను చెమరించె నటు ముట్ట ( 
బొమ్మని, యుపనాథు బుజ్ఞ గించి 
కర్ణాభరణ వాల్లకము వోవ మీశకుడు 
శెజ(గున. గొబ్బున దీప మార్చి 
యిెటు(గనియది వోలె నింక నోయనుచును 
జీకటిరాందగ6 జెలంగి చెలగి 


. లీలం జేసన్న బరణి జాగాలు గులికి 


యిదఅకుం చెటి చుటి యా కిచ్చి యిచ్చి 
యి లు లు 


£84 వి|కమార్మ చరి తము 


మగనిదిక్కు మొగంబుగా మంతనంబు 
మాటగా నిట్టు లనియె నమ్మాయజోటి. £6 


కే. ఇంపు లొదవంగ నేను నాయింతి గూడి 
యాలిమగనాట లాడుదు మాది కాల 
మిప్పు డిది చూతుగాక నీవెలుంగునట్లు 
కన్ను మూసిన విధమున గదలకుండు. £7 


వ. అనుచు నాభ |దేభగమన ముద వెట్టి కవటని దాము[దితుం జేసి సమున్ని 
(చాతిళశయ రతితం[త స్వతంత మర్ణ సమరత్యుపరతుల. బుష్ప్పృకరండ 
కునిబుష్పకోదండ[కీడం దేల్చిన నతండు లీలావతీవిలాసినీ కువానాచాతురీ 
ధురీణత్వంబునకు వెటి(గుపడియె నంత నరుణోద య పకట కుక్కుటకంఠ 
కఠోరనిర్షళ న్నిరర్గళాత్యంత భయంక రారవంబు వీతెంచిన నుదరిపడి లీలా 
వతీకాంత నిజకాంతునికి 'దెలిపి పద్మావతీ పయాణం బెజింగించి యతని 
చేత ననిపించి తానును గొంత దవ్వరిగి పునఃపునరాలింగనంబు చేసి మజవ 
కుండు మని స ద్మావతీనామాభిరామ పరివోసవివోరుండగు నపృుష్పృకరం 
డకునిం దగులాగున వీడుకొలివీ శయ్యకుం జని యాళ్ళర్యకరుండై న 
మగనిమనసు తదవసరోచిత్మకియలం బడనె నని (పశాపార్కుండై న 
వీకమార్కునకు నువర్లకుంభంబు మనోవార కథావిధానంబు పరిపూర్ణం 
బుగా నెటీ;గించి యిట్లనియె ర్‌ి 


కం ఏవిన్నపంబు చేసిన 
యీ వెలందులలోన జాణ యెవ్యశె ? యనుచుం 
దా వేడుక నడిగిన(* బ 
ద్మావతి యని పలికె నతండు మందస్మితుడై. 99 


వ, వలికినం గోపించి. 100 


సీ. చెక్కులందు నివా? నేయు కేనగవులు 
తాటంకరుచి కొల్లకోటు నేయ 
జిగి ధగద్దగయను బిగువు €జన్ను లమీ(/ద. 
(గొమ్మించునరులు (తో[దోపులాడ 


అష్ట మాశ్యానము 285 


_నంటినం గందునో యనుమేనినును( గాంతి 
యిరు గెలంకులకు నుప్పరము దాట 
దొంగలి దెప్పలం దూబుదుంకెనలాడు 
సోలు(జూవులు మరు మేలుకొల్ప( 
3 జట్టుగవుసెన దీసిన భావభవుని 
పసి(డి విలు కమ్మి యో నాగ మునుగు దిగిచి 
పఐపుమీ(దను గూర్పుండ(బడి కావ 
తీశిరోమణి యారాజుదిక్కు నూచి. . it 


క, మీమాట కాదనంగ రా 
దేమీ తప్పంగం జెవ్పు టిది తగ వగునే, 
భూమిప ! లీలావతీ యను 
భామినియె విదగ్గ గాక పద్మావతి యే 1 103 


_ అని పలికి నిజ[పభావ పీశేషంబున నతని వి[కమాదిత్యుంగా చెణింగి కళా 
వతీముగ్ధ కశావిదగ్గయ వికసిత స్నిగ్రాంచిత నయనారవిందంబుల 
నవ్విభునిం గనుంగొని. 108 


$. చాటున కెక్కినట్టి నెజజాణతనంబున వాగ్విలాసతన్‌ 

మేటివి నీవు, నిన్ను నుపమింప. [దిలోకములందు రాజు లె 

ప్పాట లేరు; నామననుపాం తగలంచి వెలార్చినట్టియా. 
మాటలు మూండు నుంకువగ మానవనాయక నీకు దక్కితిన్‌. 104 


నను వరియింపు కిర్తిలలనాకలనా లలిత పతాపు యా 
చనభజనానురూప, జలజాతముఖీనరసానులావ, నూ 

తనవరవుష్పుచాప, కవి తామృదుగానకళాకలాప, థో 

భనకరరూవ ! సర్వనరపాలకులో చితవ _రనంబునన్‌ , కే05 


క అని రాజుచి _త్తమునఈ గ్బృప 
తనరంగా మాటలాడి, తమ కిద్దజకున్‌ 
మనసిజుండు వెండ్రి వెద్దగం 
జనవున వరియించి, శేశిశయ్యకుం దాన్న్చెన్‌. 106 


586 వి|కమార్క. చరితము 


ఆ. కార్చి, వచనరచన( చర్చి, చి త్తములోని 
మదనవహ్ని యార్చి, ముద మొనర్చి 
యనమరతుల నోలలార్చి, కౌంగిటం జేర్చి 
మనసుకోర్కి దీర్చి, మది దనర్చిం "01 


క మానిని కరపాళంబుల 
చే నీగతి. గట్టివై చి, జిగి దొల౭కడు పూ. 
బానుపున6 ఇట వలదా , 
రు 
మానధనం బవవారింప మరగినదొంగన్‌ . 108 


క్‌ [పోడ యగుకళావతి యిటు 
కూడి మెల-7 రాజుమననుకొలందిసె, విభు(డుం 
జేడియః గూడి చరించెను 
నీడయు రూపంబు(బోలె నెయ్యం బలరన్‌. 103 


వ అంత నొక్కనాండు. 110 


సీ మణిపంజ రాంతర మంజు కీర(ేణి 
యాత్మీయ విజయంబు లభినుతింప 
నరనవిలాసినీ చామ రానిలమున 
నలినీల కుంతలంబులు నటింప. 
(బతిపన్న కామినీ [పౌఢగానకియా 
రచనలు కర్లపారణ మొనర్చ 
రత్నసింవోనన నూత్న (పభారాజి 
తన తనుద్యుతులచే నినుమడింవ 
తే నంతివురమున మండపాభ్యంతర మున 
నంగనలు గొల్వ గొలువుండి, యాన రెం[ద 
సింవు డుజ్ఞ యినీవుర, శ్రీల దలంచి 
యింవుమీజ గళా వతి కిట్టులని యె. 1lt 


సీ. కాంచన పేటికా కర్పూర వీటి కా 
అలితవధూటికావిలసవంబు 


298 వికమార్మ్క- చరిత్రము 


గట్టి డివిధి చూపోవపక 
భట్టీ ! యెన్నాళ్ళు నిన్ను. బాయంగం జేనెస్‌. 115 


క. నావుడు నుమకితనూజు(డు 
(పావీణ్యము మెజయ మనుజపతి కట్టని యెన్‌ 
దేవర యెం దరిగిన, నా 
భావంబునం బాయకుంట6€ చాయుట గలదే? 116 


వ. అని యిట్లు సలాపంబు లొనరించి యనంతరంబ. 117 
సీ (పకట చానోన్ని|[ద భ (దేభములు గొల్వ 
నానా మణిస్యందనములు గొల్వ 
జవస_త్త్వనుమవా త్త చటులాళ్వములు గొల్వ 
బలసముద్భట వీరభటులు గొల్వ 
ధర్మవిధాన [పధానోత్తములు గొల్వ 
సామంత మండ లేళ్వరులు గొల్వ 
వరవిలసనచారువారాంగనలు గొల్వ 
గాయకనాయకోత్కరము గొల్వ 
కే, నాత్మతరుణీసమేతు! డై యరద మెక్కి 
(శ్రీ మదుజ్జయినీసతీ శేణి పాణి 
తామరసము క్ష ముక్తావత [పసక్త 
నవ్యమణిమ_స్తకుండు నై* నగరు చొచ్చి. 118 


క. తను. గొల్చి వచ్చువారల 
ననురాగ రసార్ద్యవాదయు( ణే. గృవామునకుం 
జను డని, సతియును చానును 
జననాయకు( డంతిపురికిం జను సమయమునన్‌ . 119 


ఉ. నైజ కటాక్షరోచులు. గన త్మరమూలమరీ చులుం, గుచ 
(థఖాజిత కాంతివీచులును బై కొని దీవశిఖాలి( [(బోవంగా; 
రాజిత కంకణధ్వనుల రాగ మెలర్చంగ, నేర్చుతోడ నీ 
రాజన మాచరించిరి పురం[ధులు దంపతు లిచ్చ మెచ్చంగ౯ా. 1820 


అష్ట మాశ్వానము కం? 


నీలవ్హై లస్టూల నిభిడ వవోధీల 
శుండాల ఘీంకారశోభితంబు 
సలలితాంగకురంగ జవతురంగతరంగ 
మంగళ హెపాసమంచి తంబు 
మన్మథ సుకుమార మహితకుభాకార 
కలిత రాజకుమారకలక లంబు 
. వేద శాస్తాిది విద్యా[పవీణ వి|ప 
జన మనోవార చీరని జస్థానకంబు 
ఘనత రై శ్వర్యవిజితాల కాపురంబు 
నిఖలఫలసార ముజ్జ యినీపురంబు. “18 


ఆపుటభేదనంబు, సమదారి మనఃపుట 'భేదన కియా 
లాప పటు వతాప రణలంపట సదృటతోమర వభా 
దీప శిఖాగళ త్తిమిరదీ_వ్లీ దివానిళ, మన్నదీయ చా 
వోపరిఖావృతంబు, మన మక్కడ కేగుట యొప్పు నిత్తజి౯. 11) 


. అనిన విని, దరవాసితవదనయై కళావతి నిజకళా కెళలంబు మెజయః 
గరంబు[పియంబున నతనికరంబు కరంబునం గీలించి. వా ద్యానవద్య 
మందిరో చ్యాన సముద్యశ్కాసార కనత్మ_నక మరీచి సముజ్జ్వ్యల తారసనా 
కంబు. (బవేళించి, యుజ్జ ఏలోజి యినీపురవర సరసరలీలాకుతు కానుకూలా 
వనీరువాకునుమవినర పరిమళ వరాగానురాగ నుఖపరాయణశ్‌లీముఖపక 
విప ణోద్దూత మందమారుత సంచరణ సమంచిత సరోజవిరాజిత 
రాజమార్గంబున నిర్గమించె, నంత నై_న్యన మేతుం డైన భట్టి చనుకంచి 
సర్వాంగ సంగతోర్వితలం బగుదండ|[పణాము బాచరించిన, సావాసాంక 
మహీపాలుండు పులకకలికా కంచుకిత సకలాంగుండును వార్ష శాష్ప 
తరంగిత నయనాద్యపాంగుండునునై., పునఃపునరాలింగనంబు చేని 
యతనితో నిట్లనియె. 114 


క ఎట్టిదొకో సంసారము 
* ఇటన నిముసంబు' బొయనేరని మనలం 
లు 


J a 
అష్ట గూ శ్వానము dee mo BIR 239 


ఉ (క్రీయువతీధ రాసతుల( జెంది వివోర మొనర్చు నాదినా 
రాయణురీతిం [బీతి వెలయంగ' ననంగవతీకళా వతీ 
తోయ జప తలో చవలశోడ నిరంతర సౌఖ్య వై భవుం 
తై. యఖిల పజావనప రాయణతన్‌ నుతి కెక్కె నెంతయున్‌. 121 


ఉ పాడి సమ_స్తముం బొగడ వబాయక, యా|కమవర్ణ ధర్మముల్‌ 
జాడలు దప్పకుండ, మణి నజ్జ్ఞనరవతమణ దుష్ట శిక్షణ 
క్రీడలె భూషమణంబులుగం గీర్తి వహించె ధరి|తి నవ్విభుం 
డేడవచకవ ర్తి పదుశేడవరాజునునై మహోన్న తిక. 122 


చ- అతులిత సామవాదనుఖి కాఖలబాంధవ సత్కవీశక్వరా 
ర్పితము” నిత్యమౌ మహిమ జేర్చి చెలం గెను నిద్ధనార్యు* డీ 
&ీతి నతిదానవై భవద శేషవిశేషకళా గమ వభా 
సితహితమం (తిసామ్యగుణళిష్ట యథో చితదండ నై పుణిన్‌ 128 


ర్‌ భూరమణమ౩ తి భాండా 
అరా ఆధ 0 
గార నువ 3 ద్దుర రాష్ట్ర ,ఘనబల విభవో 
చార, మదమత్స రాది వి 
కారవిదూర [ప కార, కవితాకారా ! 124 


మంగళమహ శ్రీ వృ త్రము 


శ్రీమ దుభయాన్వయ విశిష్ట తరకీ ర్హి బుధ శేఖరవిరాజితవి వేకా 
కామిత ఫల పక? కల్పిత వితీర్లి జితక ల్పక సమా జనురర త్నా 

a) రు 
స్వామిహిత కార్యగతి సంఘటననై_ పుణవిచార నయమార్షమవానీయా 
సామజవాయాది బవుసంపదభిరామ గృవానన్ని హితమంగళమవో శ్రీ). 


గద్యము : ఇది [శీమదఖలకవిమి త్ర, చెద్దయ యన్నయామాత్యవు త్ర, శారదా 
దయావిధేయ  జక్కయనామభేయ[సణీతం వై నవికమార్కచరి[తం 
బను మవోకావ్యంబునందు నర్వంబును నష్ట మా క్వానము, 


